శుకసప్తతి 
పాలవేకరి కదిరీపతి 


కదిరిరాజ్య ప్రభువగు 
పాలవేకరి కదిరీపతినాయక ప్రణీతము 


(క్రొత్తకూర్చు.) 


చెన్నపురి: 
వావిళ్ల రామస్వామిశాస్తులు అండ్‌ సన్స్‌ వారిచేం 
బ్రకట్‌తము. 


All Rights Reserved. 


ప్రకాశకవిజ్ఞప్తి 


తెనుంగుకావ్యములలో జాతీయజివితమును బ్రతిబింబింపంజేయుచు, 
శృంగారరసోల్లసితములగు కథలతో, జాతీయములతో, సరసకవితాధోరణితో రచితమైన 
“శుకసప్తతిని. మేము చక్కగ క్రి! శ. 1935లో ముద్రించితిమి. అది అంతకుముందు 

“సరస్వతి” పత్రికలో వెలువడిన ముద్రితప్రతికన్న అవతారికాది విశేషములం గలిగియున్నది. 
కాని కథలుమాత్రము విశేషముగ లభింపలేదు. ఈ నడుమనే మా ముద్రితప్రతులన్నియు. 
జెల్లిపోవుటచేత దీని ముద్రణము ఇపుడు చేయవలసిన యావశ్యకమేర్చడినది. 
ఆంధ్రసారస్వతవిమర్శకులలో బ్రసిద్ధ్దులు శ్రీ నురవరము _ ప్రతాపరెడ్డిగా 
రీగ్రంథముద్రణమునకు మమ్ము మిక్కిలిగా బ్రోత్సహించి, ఉపోద్దాత వివరణములు వ్రాసి 
యిచ్చిరి. 


ఇంతవటకు ముద్రిత శుకసప్తతిలో చేరని పెక్కుకథలను గ్రొత్తవానిని న్ఫీ నిడుదవోలు 
శివసుందరేశ్వరరావు గారు మాకు వ్రాసియిచ్చి ఈ గ్రంథసమగ్రస్వరూపమునకు తోడ్చడిరి. 
ఇప్పు డీగ్రంథములలో నున్నవిశేషకథ లీవజ కెక్కడను తెలియరాలేదని చెప్పవచ్చును. 
మణియు నీ కవికాలనిర్ణయమును చక్కగా మొదట నిర్ణయించిన శ్రీ నిడుదవోలు వేంకట 
రావుగారు, తాము ప్రకటించిన “కదిరీపతికాలము" అను వ్యాసము నిందులో చేర్చుట 
కనుమతి యొసంగిరి.. విపులమగు నుపోద్దాతమేగాక విశేషపదములపట్టిక అర్థసహితముగ 
నిందుండుటచే నీ ముద్రణము ఆంధ్రమహాజనుల నాకర్షించునని నమ్ముచున్నాము. ఈ 
గ్రంథప్రకటనమున మాకుందొోడ్పడిన పై ఎ వారల కందజకు 'మాకృతజ్ఞత నిందుమాలముగ 
దెలుపుచున్నాము. 


ఇట్టు, 
వావిళ్ల వేంకటేశ్వరులు. 


ప్‌ఠిక 


పాలవేకరి కదిరిపతికాలము 


జాతివార్తారచనాచమత్కారవిలసితమును సరసకవితామనోహరమును నగు శుకసప్తతి 
యను ప్రశస్తప్రబంధమును రచియించిన కదిరీపతి చంద్రవంశక్షత్తియుండు. 
అచ్యుతగోత్రుడు. అనంతపురమండలమునంగల కదిరి లేక ఖాద్రి రాజ్యమునకు నధినేత. 
ఖాద్రి యందు శ్రీ నరసింహస్వామి యీతని యిష్టదైవము. ఈతని వంశీయులలో. 
గూటస్టుండు 'తాడిగోల్ల' అను గ్రామమున నివసించుటచే, నీతని తాతవజకును 
గలనామముల ముందు “తాడిగోళ్ల అను పేరు వెలయుచుండెడిది. శుకసప్తతి గద్యనుం 
జూచిన నీవిషయము తెల్లమగును. 


"ఇది న్ఫీ మత్ధాదిరీనృసిం హకరుణాకటాక్షవీక్షణసమాగతకవితాధార 
పాలవేకరికులకలశాంభోధిసుధాకర తాడిగోళ్ళ కరియమాణిక్యనృపహర్యక్షపౌత్ర పవిత్రచరిత్ర 
కదురధరామండలాఖండలపుత్ర విద్వత్కవివక్షణానుసంధాయక కదిరీపతినాయక 
ప్రణీతంబైన శుకసప్తతి యను మహాప్రబంధమునం బ్రథమాశ్వాసము." 


కదిరీపతి [!]శుకసప్తతి కృత్యాదిని తన వంశక్రమము నిట్లు తెలిపియున్నాండు:-- 
పాలవేకరి పెదయౌబళుండు 


నారరాజు 
(తొమ్మండ్రు కొడుకులలో) స్ట స్మ (బాలమ భార్య) 


కర మాణిక్యరాజు 
(భార్యలు. లచ్చమ్మ, రాచమ్మ, రంగమ్మ, భద్రమ్మ) 


కపట రాజు. రామరాజు. నారరాజు. కదురరాజు. 


(భార్య కదురమ్మ) 


కదిరీపతి. వేంకటాద్రి 


తనవంశమునకు( బాలవేకరి యను పెరువచ్చుటకు. గారణము గదిరీపతి యిట్లు 
చెప్పియున్నాండు. 


"ఆ రసికావతంసకుల మాత్మసముద్భవహే బాతుభూతమై 
ధీరత పాలవెల్లి జగతిం దగె( దన్మహిమం బపారగం 
భీరఘనాఘసంభరణ భీమబలప్రతిభాప్తి గాంతు నం 
చారయం బాలవెకరి కులాఖ్య వహించె 'నుదంచితోన్నతిన్‌. 


ఆమహితాన్వవాయ వసుధాధిపు లచ్యుతగోత్రపాత్రు లు 
ద్దామభుజాపరాక్రమవిదారితఘోరమదారివీరులై 
భూమిభరించి రాన్భపుల భూతి మహోన్నతి నేలె భోగసు 
త్రాముండు తాడిగోళ్ళ పురధాముండు శ్రీ పదయౌబళుం డిలన్‌. 


పై పద్యమున వర్ణింపబడిన 'పెదయౌబళుండు తాళికోట యుద్ధమున క్రి శ. 1565లో 
మరణించిన యళియరామరాజుకాలమున నున్న ట్ల ట్రీక్రింది సిసపద్యపాదమువలనం దెలియు 
చున్నది. 


"అళె రామరాజేంద్రు బలవద్రిపుల ద్రుంచు కలని కేధీరుండు కర్తయయ్యె” కావున నీతండు 
క్రీ. శ. 1560 ప్రాంతమువాం డని చెప్పనొప్పును. 


ఈతడు మహావీరు డగుటయేగాక మహాభక్తుడై శ్రీఖాద్రి నరసింహునకు 
భోగమండపాదులు గట్టించి ప్రఖ్యాతిం గాంచెను. 


ఆవెనుక నీతని వంశమున బ్రసిద్ది చెందిన వాడు కదిరీపతి నాయకుని తాత 
కరెమాణిక్యరాజు. ఈతడు రామరాయల సరిగద్దియ నొడ్జోలగమున నుండి, 
రామనామధ్యాననిష్థాగరి స్టుండై, రామరాయక్షమావరదత్త బిరుదాంకితరాజచిహ్నితుండై 
ప్రకాశించెను. ఈ రామదేవరాయలు , క్రీ. శ. 1534-1614 వజకును 
విజయనగరసామ్రాజ్యమును సమర్థతతో నేలిన వీరవేంకటపతిరాయల _ వెనుక 
రాజ్యమునకు వచ్చి క్ర. శ. 1630 వజికును పాలించెను. కావున నీ కదిరీపతి 'తాత యగు 
కరెమాణిక్యనృపాలుండు క్రీ. శ. 1620 ప్రాంతమువాండు. 


తాతవెనుక కదిరీపతి, పెద్దతండ్రి రామభూపతి 
'శ్రీరంగరాయదత్తమత్స్యమకరధ్వజాఢ్యు(డు' అని పొగడ్త కెక్కినవాండు. ఈ శ్రీరంగరాయలు 
విజయనగరసామ్రాజ్య ధీశులలో గడపటివాండని చెప్పుదగును. ఈతడు కీ. శ. 1542 
సంవత్సరమున సింహాసనము నధిష్టించి యిరువది మూడేండ్లు పరిపాలించెను. ఈతని 
కాలమున ననగా క్రీశ. 1665 సంవత్సరమున మహమ్మ దీయు లీ రాజ్యము 
నాక్రమించుకొనిరి. కావున కదిరీపతి పెదతండ్రి ల శ. 1650 వూ. డగుట స్పష్టమే. 


రామభూపతి తమ్ముని కొమారుం డగు కదిరిపతియు నీ. శ. 1660 ప్రాంతమున నుండుట 
నిర్వివాదముగా నేర్పడుచున్నది. మజీయు నీతండు శుకసప్తతియందు మొదటికథలో 
నాంగ్లేయుల నిట్లు పేర్కొనినాండు. 


చ. “వలసిన బేరముల్‌ తెలియవచ్చినవారును వాదు గల్గువా 
రలు మజీ గుత్త గొల్లలును రత్నపరిక్షలవారుం గార్యముల్‌ 
గలిగిన యింగిలీసుల ముఖాములుం జెంగట నుల్లసిల్లగాం 
గొలువున నుండు జూపరులకున్‌ గనుపండువు 'సంఘటిల్లంాన్‌. (1-86) 


ఇంగ్లీషువారు క్రీ.శ. 1639 సంవత్సరమున మదరాసున తొలుత వర్తకస్థాన 
మేర్చజచుకొనిరి. "వారు రాజ్యముకొజకుం గాక కేవల పనాస 
నుండుకాలముననే యారంభదశలో శుకసప్తతిరచనము _ జరిగినట్టు _ పైపద్యము 
చెప్పుచున్నది. ఈ విషయమును పైకాలమునే స్థిరపజిచుచున్నది, కావున కదిరీపతీకాలము 
పదునాటివశతాబ్దమున నుత్తరార్థ ముని చెప్పందేగును. 


'శుకసప్తతి' యను పేరు సార్థకముగా నిందు డెబ్బదికథ లుండవలసినది. కాని 
స్తుతము లభించిన శుకస ప్రతియందు ముప్పదికథలు మాత్రమే గలవు. ఈకథలలో 


ప్ర 
పెద్దకథలును నుపకథలును గలవు. శుకసప్తతిలో నేండు పెద్దకథ లిరువదియొకటియు 


చిన్నకథలు తొమ్మిదియు( గలవు. ఉపలబ్ధము లగు తాళపత్రపుస్తకములయందును నేడు 
ముద్రితమైన నాలుగవ యాశ్వాసమునం గొంతభాగమువజకును గన్పట్టుచున్నవి. ఇప్పటికి 
నూటేండ్లక్రిందట(గూడ శుకసప్తతియందు ముప్పదికథలు మాత్రమే అభించినట్టును 
నీగ్రంథమునకు 'శుకత్రింశతి' అనుట సమంజసమనియు బ్రౌనుదొరవారు శుకసప్తతి 
గ్రంథమునకుం దాము దయారుచేయించిన శుద్రలిఖితప్రతియందు వ్రాయించి యున్నారు. ఈ 
వ్రాతప్రతి క్రి శ. 1931లో సంపుటీకరణము చేయండీ నేడు ప్రాచ్యలిభితపుస్తకాగారమున 
నున్నది, 


సంస్కృతమున శుకసప్తతి యరు గ్రంథము కలదు - అది యముద్రితము ఈ గ్రంథము 
తెలుగుగ్రంథమునకు కేవలమూలముగాదు. సంస్కృతమున కిది యనుకరణముగాని 
భాషాంతరీకరణము గాదని బ్రౌనుదొరవారి యభిప్రాయము. 


కదిరీపతినాయకునకు నూటేండ్లతరువాత నయ్యలరాజు నారాయణామాత్యుం డను కవి 
'హంసవింశతి, యను ప్రబం ధము రచియించియున్నాడు. శుకసప్తతికిని హంసవింశతికిని 
కథారచనమునను గద్యపద్యములయందును  పెక్కుపోలిక లగపడుచున్నవి- 
నారాయణామాత్యుండు కదిరీపతినాయకునకు దరువాతివా' డగుటచే శుకసప్తతి 
వరవడిగా, కొన్ని విశేషముల. జేర్చి హంసవింశతిరచనము గావించెను. ఈ రెండింటిని 
సమగ్రముగాం బరిశీలింపవలసియున్నది. 


విద్యారత్న: 
నిడదవోలు వేంకటరావు, M. A. 


శుకసప్తతి తొలుత కాకినాడ బాలసరస్వతీముద్రాలయమున శ్రీ. శ. 1909 సంవత్సరమున 
ముద్రితమైనది. ఆకాలమున వెలువడిన సుప్రసిద్ధపత్తికలలో నెన్నందగిన 'శ్రీ సరస్వతి' పత్రిక 
యందు ప్రకటితమైనది. అందు కృత్యాది పద్యములను నాంధ్ర సాహిత్య పరిషత్తువారు క్రీ. శ. 
1929 లో శుక్ల-చైత్ర వైశాఖి పరిషత్సత్తికలో బ్రకటించినారు. కృత్యాదిపద్యముల( బరిషత్తు 
ప్రకటింపకున్న చో నీరాజకవి చరిత్రము మన కీపాటియైన తెలియదు. కీర్తిశేషులు 
ఏరేశలింగము పంతుల వారి కవిచరిత్ర రచనాకాలమున కివి యలభ్యము లగుటచే వారీ 
కవికాలనిర్ణయము చేయుట కనువుపడలేదని వ్రాయుట తటస్థించినది. 
కృత్యాదిపద్యములతో గూడ నిప్పటి కాటేండ్ల క్రిందట ననగా క్రి శ 1935 సంవత్సరమున 
“వావిళ్ల” వారి శ్రీరామముద్రాలయమున నీగ్రంథ మభిరామముగ ముద్రితమైనది. 


ఉపోధాతము 
యం 


కవికాలము 


శృంగారకథలను శుకసప్తతియను పేరుతో, మనోహరమగు సుందరశైలితో, 
ఆహ్లాదకరమగు వర్ణనలతో, "అడుగడుగునకు నవ్వించు సన్నివేశములతో, రదీంచిని 
యసాధారణ కవియగు కదిరీపతిని గురించి కాన్‌ యాతనిగ్రంథమునుగురించి కాని 
నేటివజకు మనకు సమగ్రముగా( దెలియకుండుట యత్వంతవిచారకరము. ఇంచుమించు 
౩౦0౦ ఏండ్లక్రిందటిగ్రంథమే. మసకు పూర్తిగా లభింపకపోవుట మన దురదృష్ట మనవలెను. 
౧౯౦౯ లో మొదటిసారి దొరికినంతవటికు ముద్రించినప్పుడు కృత్యాదిపద్యము లేవియు 
లభించియుండ లేదు. అట్టిసందర్భమందు ౧౯౨౧ లో నేను, మద్రాసులో ఇప్పటి 
ప్రధానన్యాయమూర్తులును, అప్పటి ఎఫ్‌. ఎల్‌, విద్యార్థులునునగు శ్రీపీ. వి. 
రాజమన్నారుగారిసంపాదకత్వమున వెలువడు “కళ” యను మాస పత్రికలో శుకసప్తతిని 
గురించి వ్యాసము వ్రాసినప్పుడు ఆందలి కొన్నివర్ణ్లనలనుబట్టి యా గ్రంథము క్ర శ 
౧౬౦౦-౧౬౫౦ ప్రాంతమందు రచింపబడినదని వ్రాసియుంటిని. గ్రంథములో పరంగివారు, 
ఇంగిలీసులు, వారి "ముఖాములు” మున్నగునవి పేర్కొనబడినందున ఇంగ్లీషువారు. 
క్రీ.శ.౧౬౦౦ నుండియే మన దేశముస వ్యాపార మారంభించియుండినందున కవికాలము 
నావిధముగా నిర్ణయించియుంటిని. తర్వాత వావిళ్ల వారిముద్రణము 1935 లో వచ్చెను. 
అందు వారు కృత్యాదిపద్యములను ముద్రించిరి. వాటిని చదివినతర్వాత నేను కళలో 
నిర్ణయించినకాలమందు మార్చేమియు నవసరము కాలేదు. నా మొదటినిర్ణయమే 
స్థిరపడినది. ఇతనివంశము వారందరును విజయనగరసామ్రాజ్యముతో శ్రీకృష్ణదేవరాయల 
కొలమునుండియు సంబంధముకలవారై సేనల కధిపతులై చక్రవర్తులచే బిరుదులందినవారై 
యుండిరి. 'పెదయౌబళరాజు సు 
గ్రమహాహవోగ్రసప్తతిసహస్రచాపభ్యతై ఎన్ఫుజితమదాహితేంద్రుండు." ఇది అతిశయోక్తియో 
లేక సహజోక్తియో తెలియదు. కర మాణిక్యరాజు "రామరాయ క్షమావరదత్త 
బిరుదాంకు(డు.” రామరాజు "శ్రీరం గరాయదత్త మత్స్య మకరధ్వజాఢ్యుండు. " మజీ 
శుకసప్తతిక ర్హయగు కదిరీపతి కేవల మాకులపై గంటము త్రిప్పినవాడు కాండు. అహితులపై 
కఠారినికూడ | ప్రశంసాపాత్రముగా ద్రిప్పినట్టివాండు. 


ఈకవికుల మెట్టిదో స్పష్టముగా లేదు. ఇతడు చంద్రవంశపుక్షత్రియు(డైనట్టు తానే 
తెలుపుకొన్నాడు. “ రాజపదాంతనాములగుటచేత "రాచవారు”  అనుకులము వారై 
యుందురు. వీరు అలళియరామరాజు లేక శ్రీరంగరాయల వంశమువారైనట్లు 
తెలుపుకొనలేదు. ఆరాజులవద్ద సేనానులుగా నుండినట్లుమాత్రమే తెలుపుకొన్నారు. 


అంకుబొంకుల ముచ్చట 


మనదురదృష్టము చేత శుకసప్తతి పూర్తిప్రతి యింతవటికు _దొరకియుండలేదు, 
ఆంధ్రభాషోద్ధారకులగు శ్రీ వావిళ్ల వేంకటేశ్వరశాస్తిగారికృషి ఫలితముగా నిప్పు డించుమించు 
సమగ్రముగా శుకసప్తతి లభించినది. తందుకు శ్రీ శాస్త్రిగారికి ఆంధ్రలోకము 
కృతజ్ఞతాబద్దమైనది. ఇదివరలో ముద్రితమైన ప్రతిలో ఉపకథలతో సయితము మొత్తము 
31 కథలుకలవు. వీటికి 45 రాత్రులుపట్టినట్లు లెక్కించిన తెలియవచ్చెడి. ఎటుచూచినను 
70 సంఖ్య పూర్తికాలేదు. నాల్గవయాశ్వాసములో 127 పద్యములే లభించియుండెను. 
ఇప్పుడు నాల్లవయాశ్వాసము ఇంచుమించు పూర్తిగా లభించినది. 70 రాత్రులవజకు కథ 
పెరిగినది. దీనినిబట్టి సప్తతియనిన 70 కథలు కాదనియు 70 రాత్రులని స్త స్పష్టమైనది. 


ఈశుకప్తతికథలు అంకుపోయి. బొంకాడినకథలనియు, అందుచేత స్త్రీలు బాలురు, 
శిష్టులు, చదువరానట్టివనియు, ఇట్టి పచ్చిశృంగారము " గర్భ్యమనియు 
తెనుగుసాహిత్యచరిత్రకారులు, విమర్శకులు, “ఆక్షేపించుచు వచ్చినారు. ఇది విచారకరము, 
ఈకథలలో 1వ, 4వ, 11వ, 15వ, 20వ కథలో । మొదటి యుపకథ, అయిదవ యుపకథ, 
ఆజవ యుపకథ, మొత్త మేడుకథలు అంకుబొంకులు లేనివై శిష్టులు 
చదువదగినవైయున్నవి. అట్టివారికొఖికు వీటిని కృత్యాదిపద్యములతో జేర్చి వేరుగా. శిష్ట 
ప్రతి నొకదానిని ముద్రింపవచ్చును. తక్కినకథలలో అంకుముచ్చట్లున్నను కవి యెచ్చటను 
నసహ్యమగునట్టి, లేక జుగుష్పాకరమగునట్టి, వర్ణ్లనలను జేయ లేదు. శ్రీనాథుని 
శృంగారనైషధములో, హరవిలాసములో, సారంగు “తమ్మయ వైజయంతీవిలాసములో, 
క్రిడాభిరామములో, కూచిమంచి తిమ్మ కవికృతులలో, బహుప్రబంధకవుల సంభోగవర్లనలలో 
నుండిన పచ్చిశృంగార మిందు లేనే లేదు. 


అంకుబొంకు, పచ్చిపిచ్చిశృ్చంగారము, నీతిబాహ్యత మున్నగుపదాలకు గవితలో 
నెంతవజకు హద్దుపద్దు లుండవచ్చును? ఆనువిషయమును గురించి బహుప్రాంతములలో 
చర్చలు జరిగినవి. మనతెనుంగునందుమాత్ర మే యిట్టివి కలవని తలపరాదు. 
సంస్కృతములో బహుగ్రంథము లిట్టివి కలవు. అచ్చతెనుంగులో నేది బూతగునో దానిని 
సంస్కృతములో స్పష్టముగా “నుచ్చరించుట బహుపండితులకు బరిపాటి, 
మరుగుమాటలకు సంస్కృతము సహాయపడుచున్నదన్నమాట. శిష్యుల కేవగింపు 
గలిగించు కవితలను మహాకవులు కొందజు ప్రతిభాషలో కొంతయైనను వ్రాసిరి. 
ఇతరదేశములందును జనులనీతికి భంగముకలిగించునని కొ న్స గ్రంథములను 
నణచివేసిరి కాని తతృలితముగా _ వానికి ప్రచార మెక్కువై యవి 
మజింతవ్యాప్తిలోనికివచ్చెను. ఇటలీదేశములో 'బొకాషియో' అను నతడు క్రీ. శ. 1353 లో 
అనగా 600 ఏండ్లకు పూర్వము 'డెకామెరన్‌' (దశదివసకథలు) అను పదిదినాలకథలను 
నూజీంటిని రచించెను. అవన్నియు శృంగారకథలే. ఈ 600 ఏండ్లలో ప్రపంచములోని 

ప్రసిద్దరచనలు ఆ 'డెకామరన్‌'నుండి ఏర్పడినట్టివి. 1894లో అమెరికాలోని న్యూయార్కులో 
క విఫీతివిధ్వంసకసంఘ మొకటి 'డెకామెరన్‌' పుస్తకాన్ని నిషేధించుటకై కృషి చేసెను. 
అప్పుడు న్యూయార్కునగర న్యాయమూర్తియగు ఓబ్రిన (0'Bri౭n). ఇట్లు తీర్చు చెప్పెను. 
“ప్రపంచవిఖ్యాతిగన్న సాహిత్యము (lass5ic5) ను ఖండించుట సాధ్యము కాదు. షేక్‌ 
స్పియర్‌, చాజర్‌, లారెన్గూన్టరన్‌, ఇంకా యితర. ప్రసిద్దాంగ్గరచయితలు కూడా 
నిషిదింపదగినవా రగుదురు. అన్నియు నట్టుండ బైబిల్‌ లోని పూర్వభాగములో (old 
testament) కావలసినన్ని బూతులున్నవి. 'అది ఇంటింట నుండు గ్రంథము” ఇంగ్లండులో 
అమెరికాకవియగు వాల్లు విట్మన్‌ కవితను ఫ్రెంచిరచయితయగు ఎమిలి జోలా రచనలను 
(ముఖ్యముగా 'నానోయను నవలను) స్థాబర్ట్‌ యొక్క మేడం బవరీ నవలను 
నిషేధింప(జూచిరి. ఇప్పుడిప్పుడు aie హార్వర్దు, కొలంబియా విద్యాపీఠాలలోను, 
కొన్ని కాలేజీలలోను, సాహిత్యవిజ్ఞానార్థమై 'డెకామరిన్‌' పుస్తకాన్ని పాఠ్యగ్రంథముగా 
నిర్ణయించుచున్నారు. ఇట్టి డెకామరన్‌ లోని ఒక కథను పూర్తిగా పోలినట్టికథ శుకసప్తతిలో 
కలదు. డెకామరన్‌ లో పదవదినమందలి నాల్గవకథతో శుకన ప్రతిలో: ని ఎనిమిదవకథ 
సరిపోలినది. డెకామరన్‌ లో ఏడవదివసపు పదికథలన్నియు కాముకులు చిక్కులలో నిరికి 
సమయస్స్పూర్తిచే దప్పించుకొన్న శృంగారకథలు. అట్టి విధానముకలవే శుకసప్తతిలోని 
అత్యధికకథలు. శుకసప్తతికథలు  అంకుపోయి.. బొంకాడినకథలని ప్రచారము 
మొదలైనతర్వాత అందజును అదే ధోరణిలో పడిరి. ఈ గ్రంథమునుకాని, ఇందలి కొన్ని 
కథలనుగాని పాఠ్యగ్రంథాలలోని సంకలనములలో చేర్చరైరి. పిల్లలమజ్జీ పినవీరన, 
అయ్యలరాజు రామభద్రుండు, కూచిమంచి తిమ్మకవి, కంకంటి పాపరాజు, కుమ్మరి మొల్ల, 
గట్టు ప్రభువు, సంకుసాల రుద్రకని, మున్నగువారి కిచ్చిన న్ధాన మైనను కదిరీపతి 
కియ్యలేదు. యథార్థముగా ఉత్తమకవులశ్రేణిలో కదిరీపతి చేరునట్టివాండు. 


శుకసప్తతికథలకు మూలము 


తెనుంగులో శుకసప్తతికథలు అను నొకవచనగ్రంథ మున్నది. దానినుండి కదిరిపతికవిత 
యేరుడినదనికానీ, కదిరీపతికవిత కది వచనమనికాని చెప్పుటకు వీలులేదు. బహుశః అది 
యిటవల రచింపంబడినదై యుండును. పద్యకావ్యమునకు వచనగ్రంథమునకు చాల 
వ్యత్యాసమున్నది. సంస్కృతములో నొకశుకసప్తతికలదని మాత్ర మెరుగుదును. కాని దానిని 
చూడలేదు. దానిని చూచినపండితులు దానిపై నభిప్రాయ మీయవచ్చును. 
కథాసరిత్సాగరము ప్రపంచకథలకు మూల ఖని. దానినుండి కొన్ని | శుకసప్తతికథ లేర్పడినవి. 
కథాసరిత్సాగరము (క. స లోని లంబకము 2 తరంగము 4 లోని లోహజంఘునికథ 
శుకసప్తతిలోని 17వకథను బోలినది. క. స. లోని లం-2, త-5 లోని పరివ్రాజికా కథ శు. స. 
లోని యాజవకథను బోలినది. క.స. లోని లం-2. త-5 లోని శుక్తిమతికథ శు. స. లోని 
14వ కథతో సరిపోలును, ఈ విధముగాం గొన్నికథలు కథాసరిత్సాగరమూలకములు, 
శుకసప్తతిలో విక్రమార్మునికి సంబంధించిన 10 కథలు కలవు. అవి విక్రమార్కునిపేర 
భా కథలనుండి గహించియుండును. 'డెకామరన్‌'లోని యెంకకథ 
కసప్తతిలో ని యొకకథను బోలిన దంటిని. దినినిబట్లి యిటికథలు మనదేశమునుండి 
య పుఖండములో నెంతోదూరమందుండు దెశములందును వ్యాపించెనని 
తెలియవచ్చెడ్డి. సంస్కృతశుకసప్తతి నుండి క్రీ.శ. 18 వ శతాబ్దినుండి ఫార్సీలోనికి "తోటి 
కథలు అనుపేరుతో తర్జుమా యయ్యెనందురు. దాని నుండి 'యూరోపుభాషలలోని కీకథ 
లనువదింపబడెను. ఒక యూరోపియన్‌ భాషలో నీకథలు Wu un Isolde) అను 
పేరుతో ననువదింపబడెనట! ఈ విషయమునుబట్టి క్ర. శ. 1300 కు పూర్వమే 
మనదేశమందు సంస్కృతములో శుకసప్తతియుండెనని 'డెకామరన్‌' కథలకన్న ముందే 
మనకథలు వ్యాప్తిలో నుండెననియు, బహుశః సంస్కృతమూలమునుండియే కదిరీపతి 
కథావస్తువును మాత్రము గ్రహింపవలెననియు( జప్పవచ్చును. కానీ కథలలోని 
పాత్రధారులందును తెనుంగువారే. వారును కదిరీపతికాలమువారే! ఈవిధానమును కవి 
యవలంబించి మనకు మహోపకార మొనర్చినాడు. 'డెకామరన్‌' తర్వాత ఫ్రాన్సులో 
హెష్టామరన్‌' అను శృంగారకథలు పుట్టెను అవి కూడ యిట్టికథలే. ఆ 
హెస్టామరన్‌' కుకూడ 'డెకామరన్‌'వలె అధికవ్యాప్తి కలిగెను. ఈవిధముగా పైకథలన్నియు 
శుకసప్తతికథల సబ్రహ్మచారులని యెజుంగవలెను. 


శుకసప్తతిలోని విశిష్టతలు 


1. శైలి:- శుకసప్తతిశైలి యందటిీకిని యర్థమగునట్టిది. నిఘంట్వపేక్ష కలిగింపనట్టిది. 
అతిసరళము. అతిమధురము. కథ రమ్యముగా నడిపించుట కెట్టిభాష వాడవలెనో యట్టిదే 
వాడినాండు. మనము వచనములోసయిత మంతధారాళముగా వ్రాయజాలము. తెనుంగులో 
ప్రబంధయుగమందు వ్రాసినకవితలన్నియు కఠినమగుశైలిలోను, 'ఉత్పేక్షాతిశయోక్రులతోను, 
శబ్దాలంకారములతోను, ద్వ్యర్థులతోను, ఒకేవిధమగు నొకేసమయములతోను నిండినదై, 
ఆనందము నిచ్చుటకుమారుగాం గ్లేశము నిచ్చునట్టిద్దె యుండెను. ప్రబంధములకథలుకూడ 
కవి యొకధోరణిలోనివి. ఒకయూరును ఒక రాజు వలెను. అతడు వేటకుంబోయెను. ఒక 
కన్యకను చూచెను.ఉభయులకు విరహతాప మయ్యెను. శైత్యోపచారములు జరిగెను. 
చచ్చునంతపనియై యెటులో యుభయులకు సమాగమమయ్యెను. వారి పెండ్డియు 
నిషేకమును నయ్యెను. ఇది కథ. మధ్యమధ్య నష్టాదశవర్ణనలు నింపుట. స్తివర్హన 
యొకేమాదిరిగా నుండుట. ఇదంతయు కవుల భావదొర్చల్యమును, క్షీణదశను 
తెలుపునట్టిది. ఒకదిక్కున అప్పకవి యపూర్వనిబంధనలు చేయుచుండ నదేకాలమందు 
మరొక దీక్కు కదిరీపతి యానిబంధనలను తృణీకరించి స్వతంత్రుండై కబ్బమును 
రచించెను. 


తెనుంగులోో  గథలు వ్రాసినవారు వ్రేళ్లమీందిలెక్కవారు. పింగళసూరన, మంచెన, 
వేంకటనాథుండు, జక్కన, కేతన, గోపరాజు, అన్నయ, కదరీపతి, అయ్యలరాజు 
నారాయణకవి కథలను వ్రాసినట్టివారు. వీరందజును చక్కగా రచించినవారే. అందులో 
మంచెన, కేతన, కదిరీపతి రచనలే యుత్తమమైనట్టివి. 


ఉ. కారుమెరుంగు రాచిలుక, కస్తురివీణ, పదారువన్నెలం 
గారము, రన్తుకుప్పె, తెలిగంబుర, వెన్నెలలోని తేట, యొ 
య్యారపుడడెంకి, యందముల కన్నిటికిం దగుపట్టుగొమ్మ, సిం 
గారపు దొంతి, యైనకులకాంత నయో యెడబాయనేర్తున.(1 వ కథ) 


అనుచో నచ్చతెను(గుపదాలకూర్చు నంతసాగసుగాం గావించెనో గమనించుండు. 


.పా. మంజులద్రుమలతాకుంజపుంజస్థలి 
ఘుటఘుటార్భటిలుఠత్కిటికులము(2వ కథ) 


క. కుముదబిలంబను నొకపుర 
మమరు సురవ్యజనితధ్వజానీకమద 
భ్రమదప్రమదప్రమదా 
సుమదామకటాక్షజనితసూనశరంబై. (15 వ కథ) 


ఇత్యాదులందలి సంస్కృతసమాసములకూ ర్పీకవి యుభయకవిమిత్రుండని 
తెలుపుచున్నది. చిత్రకళాపరిణతి జెందిన చిత్రకారుడు తనకుంచెతో రేఖల గీసి 
రంగులనుంచి యెట్లు మనోహరద శ్యముల మనయెదుటం బెట్టునో యటులే యీకవియు( 
గొన్నిసుందరానుగుణ్యపదములతో దాను వర్ణించినవ్యక్తినిగాని వస్తువునుగాని మనయెదుట 
ప్రత్యక్షమగువట్లు చేయును. ఒకసిన్నది క్రమక్రముగా నెదిగి పెద్దదైనదనుటకు-- "అంతనది 
యంతయై యింతయై వినూత్నపేశలాకారయై మించి పెండ్లి కెదుగ" అని సంగ్రహముగా 
చిత్రించి నిరూపించెను. ఇతర  కవులైదు పద్యాలలో వ్రాసినను మనసులో 
హత్తుకొననిదృశ్యము నయిదు బిరుదములతో సరివుచ్చినాండు. మేఘము కొద్దికొద్దిగా పెరింగి 
యాకాశమంతయు నిండుకొనుటను “అపు డొక్కించుక మబ్బు గానబడి యింత, 
యంతయై, మించి, విష్టుపదంబంతయు నాక్రమించి” అని మనోహరముగా చిత్రించి 
చూపించెను. 


2. నుడికారము:--ఇతని శైలిలో జాతీయములు నిండుగాంగలవు. ప్రాచీనులు 
జానుతెను(గున కుత్తమస్థాన మిచ్చిరి. ఈకవి కవితయంతయు జానుతెనుంగే. తలవెట్టిగొ ని, 
పులిపులియయ్యె, నలినలియయ్యె, గులగులయయ్యె, తుకతుక, సవసవ, పిలపిల, 
కడుపుచుమ్మలుచుట్ట,  పంటపగబట్టె, పుడకలు విరిచిన, _ చింతాకుముడుగుతరి, 
బుడిబుడియేడ్సు, తక్కులుతక్కు, కనకననిప్పులు, నీదుశౌర్యముగూలన్‌, బలబలవచ్చు, 
పొరపొచ్చెము, గాజుగడపికట్లు, గ్రుక్కుమిక్కనక, మెరమెరలు, కుంటిసుంకరి బెదరింపు, 
ప్రేగులోపలితీట, దట్టిగట్టు, తలతలమని, పదింబదిగ, నీళ్లునమలిన, లేదుబంతి, 
తలవాకిటకావురమయ్య, జోకలరేకల, ఇల్లుపట్టకతిరిగెడు, నేలమాలెలుద్రవ్వు, 
లోనలొటారము, ఇట్టి వెన్నని చూపవలెను. ప్రతిఫుటలో నిట్టివి నిండియున్నవి. 


ఇతనికవితలో సామెతలకుంగూడ కొదువ లేదు. నక్క గన్నవాండెల్ల వేటకాణడు, 
విపదిధైర్య మథాభ్యుదయే క్షమా, కంచంబుచెంత పిల్లికరణి, చనుమనుచు ద్రోయ విస్తరి 
చినిగెడు నన్నట్లు, తిరుకొళములోనం బడినకోతిచందమున, దడి గరవబోవువేపిచందమున, 
కుంభంబుమీంది పొట్టేలుక్రియన్‌, స్వామిద్రోహ మిదంభారం, తెగువయే దేవేంద్రపదవి, 
మగడొల్లని యాసతిని మారి యొల్ల దనంగన్‌, అడుగు వాసినచో నక్కర వాయు, 


ర్‌ 


ఇట్టిసామెత లెన్నియో యీకవితయం దిమిడియున్నవి. 


3. _హాస్యరసనము:-సంస్కృతాంధ్రసాహిత్యశాస్త్రములందు హాస్యరసమును గురించి 
నిర్వచించినారు. కాని రెంటను హాస్యరసమునకు తగినరచనలు కానరావు. తిండిపోతు 
విదూషకుని చచ్చుమాటలు హాస్యజనకములు కాకపోయెను. బూతుమాటలతో వర్ణనలతో 
భాణాదులందు, చాటువులందు, హాస్యము నుత్పత్తి చేయంజూచిరి. అది జుగుప్పగా 
మారెను. మొత్తము తెనుంగువాజ్బయములో  కదిరీపతివలె చక్కనిహాస్యమును 
పోషించినకవియింకొ కడు కానరాడు. 


సీ. వలుదలై మెరయు పార్వణపుముద్దలవంటి 
వలిగుబ్బ లెన్నడు వచ్చికొందు 


గి. అనుచు. గోరుచు నవ్వుచు నాడికొనుచు 
సారె గేరుచు చూచినవారు వీని 
పుట్టు కిష్కింధలోను గాంబోలు ననగ 
నాసుశర్మయు నాత్మగేహమున కరిగె.(14 వ కథ) 


. అవునషే నను వివాహము గమ్ము విద్వాంసు 
రాల వయ్యెదవు శీత్రాంశువదన.../4 వ కథ) 


ఈపద్యాలలో దేలికయగుహాస్యము కలదు. 


క. కనుచాటుతిండి నడిపిన 
పనులం గండలును బెరిగి బకుతండ్రి, హిడిం 
బుని కొడుకన, గణనాథుడు 
ఘనబలమున బిరుదు జెట్టికైవడి మెలగున్‌.....(10 వ కథ) 


గీ. దాని నుతియింప దరమానె, తాటకావ 
ధూటితల్లియొ, పూతనతోడబుట్టొ...(17 వ కథ) 


ఇందలి యుపమానము లెంత చక్కగా నిమిడినవో గమనింపందగినవి. 


క. తగిలించుకొన్న పిమ్మట 
నిగిలించుటె కాని కార్య మేమున్నది...(11 వ కథ) 


ఉ. అక్కట పొట్టచించిన నొకక్షరమైనను రాదు పెక్కులుం 
ba యమ్మనినడమ్మన నేరడు....(14 వ కథ) 


"పోలిరెడ్డికి మగపోడిమి లేదుగా, గాది కేలాగున కడుపు నిక్క?" 
షై మగవారు వచ్చెద రదె చక్క, జెక్కుకో పయ్యెద చెజగుకొంగు" 
“ఓసి లేవే మల్లి! వేసాలు సేయకు, మగవార లెరుగనిమర్శ మెద్ది" 

“నీ కేటి సిబ తీనెరరాగవై మించి, యడగదొక్కినదాన వత్త గారో 
“పెద్ది! విన లెదె! మనసుబ్బు పెరటి గోడ 

దాటగా మామ గనె నట", "యేటి సుద్ది, 

యెసగి మగ డొల్లకున్న న దేమి సేయు,” 

ననుచు కసివోవ బలుమాట లాడికొనుచు. (14వ కథ) 


ఇట్టి సన్నివేశములందలిహాస్య మానందదాయక మైనది. ఒక స్తీ తనభర్తను పవురికొల్పుటకై 


ర్‌ 


'చిట్టుబుస్సనుచు నసూయాక్రాంతయై, 


గీ. చట్టితో జట్టి పగులంగం గొట్టి తనదు 
పదరులకు నింటిబలుకుక్క లదరికూయ 
నడరు భయమున గ్రుక్కుమిక్కనక వెనుక 
వెనుక కొదిగెడు తనప్రాణవిభుని జేరి. 


ఇట్లనెను, 


"పొరుగింటి పద్మినీసతి, గిరుకుచు మట్టియలు గిలుకుగిలు కని నడువన్‌ 
మెరమెరలు పుట్టవే కాం పుర మేటికి మగడు పొట్టపోయకయున్నన్‌." (20వ కథలో 1వ 
ఉపకథ ) 


“గిరుకుచు మట్టియలు గిలుకుగిలుకని నడవన్‌" అని చదువగానే యాస్తీ 
ప్రాఢయనియు, _ ముత్తెదువయనియు, వయ్యారి యనియు, _ గల్లుగల్లుమన్‌ 
మట్టెలకలస్వనముతో “మన సమీపమందే నడిచి వెళ్లిన ట్లనిపించకమానదు. 
కథాసన్నివేశములందు, వర్ణనలందు, ప్రతిపుటలో నుత్తమహాస్యమును నింపిన ఈకవిత 
మున తెనుగు సారస్వతములో క్రొత్త పద్ధతి! 


4. లోకానుభవము:-కదిరీపతి లోకానుభవ మసదృశమైనది. అతడు 
తానువర్ణించువిషయములను సమగ్రముగా పరికించి గమనించ(keen observation) 
నట్టివాండు. ఒక యువతి తన భర్తతో బుట్టినింటికి వెళ్లక యెన్నో యేండ్లయ్యెననియు తన 
తల్లిదండ్రుల యొక్కయు నన్న యొక్కయు గుర్తే మరిచితి ననియు రాత్రి పల్కుటను 
నరుగుపై పండిన తెరువరి విని మరునాం డామెయన్న నని చెప్పి యింటిలోనికిపో(గా 
నాకులట తనభర్తను నమ్మించుటకై కృతకసోదరునితో నెన్ని మాటలు మాట్లాడెనో 
చూడుండు.-- 


సీ. మన యమ్మ కడుసుఖమ్మున నున్నదే, యయ్య, పెద్దవాడయ్యెగాం బేర్మి నతని 
బోషింతురే a పొరచూప లేక నా, యరిది చెల్లిలి వచ్చి యత్తవారు 
తోడ్కొనిపోయిరే, దూరంబు గాన యే, వార్తయు వినము మావదినె నేక 
టని వింటి నే బిడ్డ గనియెనొ మగవాని, గనియెనో యది మేలుగాక యాడు 
దాననై పుట్టి మీము జూడ గాన కిట్టు 
లేను బడుపాటు చాలదా, యెన్నడైన 
దలతురా నన్ను మీరు డెందంబునందు 
నేల తలతురు, మరచిపోయితిరి నన్ను. 


చ. చెలియలి పెండ్లి చేసితిరి, చిల్లరపబ్బము లెన్ని యైన శో 
భిలె నను నెన్నడైన బిలిపించితిరే పిలిపింపకున్న నే 
మలరెడుకూర్మినాడుపడు చాసపడుంగద యంచు పచ్చపో 
గులుగలచీర యంప నొనగూడకపోయెనె యేమి చెప్పుదున్‌. 


గీ. ఇపుడు మీపుణ్యమున నాకు నేమికొదవ 
యుండె నేను ధరింపగా, నొకరి కీయ 
గలదులే యందులకు నంటగాదు మీద 
యాదాక్షిణ్య మిటువంటి దంటి నింతె.(15వ కథ) 


ఆచతుర వచ్చినవాని నోరు తెరువనీయకయే మీందమీంద ఇన్ని కొట్టిపెట్టినది! కవి 
వర్షర్తువును వర్ణించినా “గొంగడిముసుగుతో గొల్లలు చట్రాతిపై ని బందారాకుపరిచికొనగ" 


అనును. రాటమును వర్ణించినప్పుడు దానియంగాంగములన్నియు తెలుపును, 
మద్యపానమునకై వెళ్లువారు "తమ మునిచెరగులందు గాసుదుడ్డును బంగారుపూన వెండి 
తునక, మొదలింటిచీరువాడు గొనిన దెల్ల గొమచు" వెళ్లిరనును. సంక్రాంతిని వర్ణించుచో 
“ఇంక నాల్గావంబు లిడనైతి గాయంచు గుమ్మరి నెమ్మది గుందికొనగ" అనును. 


5 స్వాభావికవర్ణనలు: -కవిలోకానుభవము అతని వర్ణన అందంతటను వ్యక్తమగును. 
తనకథలలో కొరవంజిని, రెడ్డిని, తురకజవానును, ” వాకలిని, జెట్టిని, గోమటిని, 
పురోహితుని, గొల్లను, జోగురాలిని, బోగముదానిని మున్నగువారిని వారివ క్రిత్వమున 
కేలోపమును గావీంపక వారిభూషణములను, వస్తములను, కట్టు, బొట్టు, వేషాదులను 
సమగ్రముగా వర్ణించి మనకు ప్రత్యక్షముగా గనీపేంచునట్లు తే కవికాలమందు 
తెనుగుదేశము గ గోలకొడ సుల్తానుల వశమయ్యను. "అందుచే తెనుంగుదేశమందు 
తుకజవానులు జనులను భయపె ట్టి జీవించెడివారు. ఒక జవానును కవి యిట్లు వర్ణించెను. 


౧. మెలిపెట్టి చుట్టిన తెలిఫరంగిముడానుపై , అపేటాడబ్బుపనులు జెలంగు 
బంగరువ్రాతలపట్టుహిజారు, కం, బరుబీనినిమతాని పాడు నొసలు 
తనుకాంతి గనుపింప దలిరు నంగీజోడు, వలిపెంపు శాలువ వల్లెవాటు 
బడుదలలోన డాబాకత్తివదలుపా, పోనులు గోరంట బొలుచుగోళ్లు 
నడుమసీలున్నతోలు డాల్చెడగుసూప 

నభయముగ వెంట నరుదెంచు నభరువాండు 

నమరు ముసై ఎజొతేజుతో నరుగుదెంచె 

దారుణాకారు డైన యుద్దారు. డొకండు. (14వ కథ.) 


ప్రబంధకవుల నాయికానాయకులకు విరహతాపము వచ్చినవారు పడెడునవన్ధ 
యింతంత కాదు. వారు చంద్రుని, వసంతుని, వాయువును, చెడదిట్టుదురు. 
చిగుగటాకులను, కమలపత్రములను, టేకులను, పన్నీటిని, తెప్పించుకొని వాటిపై 
పొరలాడుదురు. కోకిలలను, తుమ్మెదలను, రావించి చీవాట్లు పెట్టుదురు. కదిరీపతి 
నాయికానాయకులందబును  సాధారణజనులే. కావున వారివిరహతాపముకూడ 
సహజమైనట్టిది. ఒకపంచాంగపు బ్రాహణునికి విరహతాపము ముంచుకొనిరాగా 
నతనియవస్థ యిట్లుండేను. 


సీ. ఒడిలోన పంచాంగ ముంచుకొన్నది గాన కెటుపోయె ననుచు నూరెల్ల వెదకు 
పని లేనిపని వీథి జనుచుం గ్రమ్మరు నాత్మగ్భహ మంచు నెంచి యిల్లీల్లు దూరు 
అపుడు భుక్తి యొనర్చి యపునఇసంకటితింటినా యని యింటితెరవ' నడుగు 
కంతుమాయల నుమ్మెత్తకాయ దిన్న పొలుపు సారెకు దెల్పు నప్పుడమివేల్పు. (14వ 
కథ.) 


ఒక గొల్లభామకు విరహతాపము కలిగెను. ఆమె యి ట్టవస్థపడెను. 


సీ, అదలించి పిదుకనియావు లుండగ వేగ, దోహనధేనువు దూడవిడుచు 
బానలోపల పచ్చిపాలుండ మించి చే, మిరియిడ్డపా ల్పొయిమీంద బెట్టు 
పేరి పక్వంబైన పెరుగుండ గవ్వంబు, పులిచల్లలో నుంచి చిలుకబోవు. (14వ కథ.) 


ఈకవి శబ్దాలంకారములజోలికి పోలేదు. మారుమూలపదాలను వెదకెవెదకి వేయలేదు. 
ద్వ్యర్థులను “బ్రయోగింప లేదు. అందందు వ్యాకరణవిరుద్దప్రయోగములున్నను నవి కవి 
తెలీసీయే కావలెనని వాడినవే కావున వాటివల్ల కవితకు న్యూనతకలుగుట లేదు. 


౬. సాంఘిక చరిత్ర - ౩౦౦ ఏండ్ల కిందట మన యాంధ్రు లెట్టుండిరి; స్తీపురుషులవేషము 


లెట్టివి. వారి వస్త్రము లెట్టివి, ఆభరణము లెట్టివి, వా రేపరిశ్రమలందు ప్రవీణులు, వా 
రేదేశాలతో వ్యాపారము చేసిరి, వారి వినోదములు, ఆటలు, పాటలు ఎటువంటివి, 
గ్రామాధికారులయొక్కయు, తలారులయొక్కయు అధికారము లెట్టివి ఏయే తప్పుల 
కెటువంటిశిక్ష లుండెను, వివాదముల పరిష్కార మెటుల జరిగెడిది, శైవవైషప్టవమతముల 
ప్రాబల్య మెంతవటి కుండెను, ఏయే దేవర్లను జను లాసక్తితో కొలుచుచుండిరి. ఇట్టి 
యనేకవిషయముల కీగ్రంథ మొకరత్నాలగని. ఇట్టి గ్రంథాలు కొన్ని యుండినందునను 
మనపూర్వికులను గురించి కొంతకొంతయైనను తెలుసుకొనగలిగినాము. 


ఇవి శుకసప్తతిలోని ముఖ్య విశిష్టతలు. కవి తనను గూర్చి తానే యిట్లు కృత్యాదియందు 
వ్రానుకొనినాండు. 


సీ. కావ్య నైవుణీ శబ్దగౌరవప్రాగల్బ్య, మర్గావనాసక్తి యతిశయోక్తి 
నాటకాలంతార నయమార్గ సాంగత్య, సాహిత్య సౌహిత్య సరసముద్ర 
సకల ప్రబంధవాసన సువాక్సాఢమా,న్విత చతుర్విధ సత్కవిత్వధాటి 
లక్ష్యలక్షణగుణశ్లాఘ్యతాపటిమంబు, నైఘంటికవదానునయనిరూఢి. 
గనిన నీకు నసాధ్యంబె గణుతి సేయ 
ధాత్రి శుకసప్తతి యొనర్పం దాడిగోళ్ల 
ఘనకులకలాప కదురేంద్రు కదురభూప 
చెలగి వాక్సౌఢిచే గృతిసేయు మవని. 


కదిరిపతియనంతరము నూటేండ్లతర్వాత వచ్చిన యయ్యలరాజు నారాయణామాత్యకవి 
హంసవింశతి యను కావ్యమును పూర్తిగా శుకసప్తతి ననుసరించియే రచించెను. నూర్ల 
కొలది పద్యాలలో శుకసప్తతిలోని వర్ణ్లనలను, పంక్తులను, మార్చేమియు చేయక 
స్వీకరించెను. అయ్యలరాజు స్వతంత్రముగా ననుకరణావశ్యకత లేకయే చక్కనికవితను 
వ్రాయగల శక్తి సామర్ధ్యములుకలవాండే కాని యతనికి శుకసప్తతిపై యపారాభిమాన 
ముండినట్లు రూపించుకొన్నాండు. 


ప్రకృతతృతీయముద్రణము 


శుకసప్తతిని మొట్టమొదటిసారి 1909 లో కాకినాడలోని సరస్వతీపత్రికవారు ముద్రించిరి. 
ఆముద్రణమును గురించిన విశేషములు మొదటిముద్రణపీఠికనుండి వెల్లడి యగును. 
తర్వాత 1935 లో వావిళ్లవా రసమగ్రమగు కృత్యాదిపద్యములతో చక్కనియచ్చుతో 
రెండవముద్రణము కావించిరి. ఇప్పటి యీముద్రణములో బూర్వముద్రణములలోని 
తప్పులు సవరింపనైనవి. మజణియు కృత్యాదిపద్యములు సమగ్రముగా ముద్రితమైనవి. 
పాఠాంతరములు కొన్ని యాయబడినవి. శుకసప్తతిలో నించుమించు 100 పదము లర్హము 
కానివై యందు బహుళపదములు నిఘంటువులలో లేనివై యున్నవి. అట్టిపదములలో 90 
పదముల కర్ణనిరూపణము చేసి గ్రథాంతమం దకారాదిగా ముద్రింపనైనది. 


ఈ ముద్రణమువజకు కావ్యముందు కొరవడినభాగాలు లభించుట యత్యంత 
ముదావహము. 


1935లో కీ. శే. టి. శివశంకరంపిళ్లెగారు తమ అళియరామరాజు పుస్తకములో 
శుకసప్తతిలోని కృత్యాదిపద్యాల నుదాహరించినది చూచి వారి కవి యెచ్చటం లభించెనో 
వ్రాసి తెలునుకొని వారిని తొందరపెట్టి మరల పంపుదునని నమ్మకముకలిగించి 
కృత్యాదిపద్యాలను తెప్పించుకొంటిని. అనంతపురముజిల్లా కదిరితాలూకాల్‌ ని పాతర్లపల్లె 
గ్రామనివాసులగు శ్రీ అంబటి వేంకటరమణప్పశ్రేష్టిగా రనువారివద్దనుండి యాపద్యాలప్రతిని 
శ్రీపిళ్లెగారు సేకరించి పంపించిరి. మార్చి 1935లో వానిని నేను వ్రాసిపెట్టుకొని శ్రేష్టిగారిప్రతిని 


తిరుగ పంపితిని, “నా ప్రతిలోని పద్యాలను ముద్రించునప్పుడు నా పేరు ప్రకటింపుకొనుడు” 
అను శ్రేష్టిగారి కోరికను పరిపాలించినాను. 


శుకసప్తతి 17 వ కథలో 


“అంతలోననె శాలివాహనుదివాణమునకు నేంగుటకై బంధుజనుల గొలువ.” అనియు, 
నందే “ధర శాలివాహనుండను” అనియు కవి వర్ణించినాడు. శాలివాహనుని కాలపు 
కథాసరిత్సాగరమునుండి కథలను పెక్కింటిని స్వీకరించినట్లు ఇవి సూచించును. 


ఇప్పుడు లభించిన భాగమునుబట్టి కవి నాల్గాశ్వాసములలో (70) రాత్రులలో కథలను 
చిలుకకు చెప్పించెననియు స్పష్టమైనది. 


ఆంధ్రవాజ్మియమున _ విశిష్టస్థానమును బొంది శిరీషకుసుమపేశలమై గులాబీ 
గుమగుమలతో గూడినదై, ఉత్తమీహాస be అత్యంతానందమును కలిగించు ఈ 
శుకసప్తతి సర్యజనాదారణీయమనుట నతిశయోకి లేదు. 


ప్రథమ ముద్రణ పీఠిక 


ఈ గ్రంథకర్త పాలవేకరి కదిరీపతినాయకు(డు. కృత్యాది పద్యములు దొరకనందున నిక్కవి 
కాలనిర్ణయాదుల కిచట ననువుపడలేదు. కదిరి రాజ్యమును బాలించిన ప్రభువు. ఈకదిరి 
యనునది నెల్లూరు ముండలములోనిదని చారిత్రకులగు రావు బహద్దరు కందుకూరి 
వీరేశలింగము 'పంతులుగారు తమయాంధ్రకవుల చరిత్రములో వ్రాసియున్నారు. మనకు 
గడపజిల్లాలో నగపడుచున్నది. ఇక్కవికవిత్వము స్వభావసిద్ధములు 
సమయోచితములునగువర్ణనలతో క్రొత్తరుచులను బుట్టించుచు. బ్రౌఢమై హృదయంగమ వై మై 
యున్నది. సంస్కృతాంధ్రములు రెంటియందును సమానప్రజ్ఞ కలవాండు. 
హంసవింశతియందువలె నిందతిగా వర్ణించి యుండలేదు. కాని యవసరము కలిగినప్పుడు 
చమత్కారములను విడిచిపెట్టలేదు. 


ఇప్పొత్తము మాకు మొదట పుదుక్కోటసంస్థానములోని పుస్తకభాండారమునుండి 
దివానుగారగు మహారాజ శ్రీ దివాన్‌ బహదరు సీలం'రామదాసునాయుడు, బి. ఏ., బి. యల్‌ 

గారిచే దయాపూర్వకముగా నంపబడినది. ఆతాళపత్రగ్రంథము శిథిలమై యుండినందున 
శుద్దప్రతి తేలక మద్రాసు గవర్నమెంటు ఓరియంటల్‌ మాన్యూస్కి సప లైబ్రరీలో నున్నదాని 
కొకప్రతి వ్రాసి తెచ్చితిమి. అదియు నసంపూర్ణముగా యున్నది. ఆప్రతి 
విద్వచ్చిరోమణియు భాషాభిమానియునగు సి. పి. బ్రౌనుదొరవారివలన వాయింపుబడినది. 
అందు వార చ్చటచ్చట వ్రాసిన తమ యభిప్రాయముల నీ క్రింద నాంధ్రతాత్సర్యముతో 
నుదహరించి ఫలితార్థమును గ్రహింవుండని పాఠకులకు విన్నవించుచున్నారము. 


"This Sukasaptati or Tales of the Parrot in Telugu, being a 
series of amorous tales. Twenty in number, the book not having 
been completed, this is very rare and merits publication, as 
abounding in common colloquial expressions. 


This edition was prepared under my directions in the year 
1831.” 


(తా॥ ఈశుకసప్తతి లేక చిలుక చెప్పిన కథలు అనునవి తెను(గులో గొన్ని చక్కని 
శృంగారకథలు, పుస్తకము పూర్తిగా లేదు. ఇవి యిరువదికథలు, సాధారణముగా 
వాడుకభాషలో వ్రాయ(బడినందున నిది యరుదైనదియు ముఖ్యముగా 
బ్రకటింపవలసినదియును. ఈ వ్రాంతప్రతి నానియోగమువలన 1831 సం॥ న సిద్ధము 
చేయబడినది.) 


మణీయొక తావున (గ్రంథాంతమున) నీ క్రిందిరీతిని వ్రాయబడియున్నది. 
SUKASAPTATI. 


A series of Telugu stories illustrating the various dialects of the 
Telugu language, 


This valuable work is very rare indeed and I never met with a 
perfect copy. The present one has been collected with five 
manuscripts procured with difficulty in various parts of this 


peninsula. 


Had it been composed in times when Telugu learning was 
patronized, it would have been better preserved; but the 
compositions of a dark age however valuable are seldom 
preserved with any care. 


This book, "The Seventy Tales of the Parrot" has the same title 
with the well known Sanscrit composition of which, however, it 
is not a translation but an imitation. The work seems incomplete, 
the author not having finished the whole, it is perfect as far as it 
goes. (Thus there are not in fact 'Seventy' Tales.) 


The discrepancies in the various manuscripts of the book are 
very great indeed, whole lines being substituted one for another. 
It will therefore be very difficult to select a pure text. 


The Hamsa vimsati is a work of the same description and the 
close resemblance in many passages shows that one must have 
been borrowed from the other. 


Since writing the foregoing remarks I have persuaded Zuluri 
Appayya, a very eminent Telugu scholar to revise and correct the 
work. He has done this very carefully and successfully. He 
considers it to be superior in style and good taste to the Hamsa 
vimsati which, however, contains a greater variety of words and 
technical phrases. 


He objects however very justly to the title of the work and 
proposed 10 say the THIRTY Tales of the Parrot not the SEVENTY 
Tales, for the book was never completed. 


I have since obtained another manuscript (1839) which 
contains some additional passages. 


(తా॥ ఈశుకసప్తతి ఆంధ్రభాషావైలక్ష్మణ్యమును బ్రకటించు కథలుగల యొక తెలుంగు 
గ్రంథము. ఈ యమూల్యగ్రంథముయొక్క ప్రతులు చాలనరుదు. నిండుప్రతి యెక్కడను 
నాకు దొరకలేదు. ఈదేశమునంగల యనేకస్థలములలోని యెదు వ్రాతప్రతులనుబట్టి 
యతికష్టముపై నీ ప్రతిని వ్రాయించినాను, 


ఇది భాషకు రాజావలంబనము చక్కంగం గలకాలములో వ్రాయంబడియున్నయెడల 
భద్రముగాం గాపాడశుడియుండును. అవలంబన లేని యిటీవలిదినములలో వ్రాయంబడిన 
గ్రంథము లెంతవిలువగలవియైన జాగ్రత్త చేయంబడియుండలేదు. 


"శుకసక్తతి" యను పేరుగల ప్రసిద్ధగ్రంథ మొకటి సంస్కృృతమునం గలదుగాని యాపేరునే 
యిదియు? గలిగి యున్నను దానికి భాషాంతరీకరణము మాత్రము గాదు. దాని ననుసరించి 
వ్రాయంబడినది. ఈగ్రంథ మసమగ్రముగా గనణుడుచున్నది. దీనింబట్టి చూడం గవియే 
దేనిని బూర్తి చేసినట్లు తోచదు. ఇందు డెబ్బదికథలు లేవు. 


వివిధ ప్రతులలో బరస్పరనిరోధములు చాల గలవు. చరణములకు. జరణములే 
మార్చులుండుటచే నేది శుద్ధప్రతియో నిర్ణయించుట కష్టము. 


హంసవింశతియును నిట్టి గ్రంథమే, చాలపద్యము లందు నిందును సరిపోలియుండుట 
చేత నొకదానిని గాంచి యొకటి వ్రాయంబడిన ట్లెంచవలసియున్నది. 


నే నిగ్రంథమును బరిష్కరించుటలో మిగులనసమర్థతగల తెలుంుపండితుడగు శ్రీ 
జూలూరి అప్పయ్య గారిసహాయమును బొందియున్నాండను. అతండు మిగులజాగ్రత్తగను 
జయప్రదముగను నీ కార్యమును జరపినాండు. హంసవింశతిలో జాతీయపదములు 
విశేషముగా నీయంబడియుండినను దానికంటె నీ గ్రంథమే రచనయందును 
మాధుర్యమునందును హెచ్చుగానున్న దని యాతండు తలంచుచున్నాండు. 


అయినను నీ గ్రంథమున కీపేరు తగియుండ లేదని యాతండు తలంచియున్నాండు. అది 
సత్యము. దీనిని శుకసప్తతి యనుటకంటె శుకత్రింశతి యనందగునని నుడివినాండు. ఎందు 
చేతననంగా గ్రంథము పూర్తి చేయబడి యుండ లేదు గనుక. 


తెనుంగులో శుకసప్తతియను నొకవచన కావ్య మంగడులలో దొరకునుగాని యిది 
దానినిబట్టి వ్రాసినపద్యకావ్యము కూడం గాదు. 


1839నం॥ లో మజికొన్ని యెక్కువ పద్యములుగల ప్రతి నొకదానిని 
సంపాదించినాండను.) అని దొరగారు వ్రాసి యున్నారు. 


ఇంకను మటీకొన్నిపద్యములు వేటొకప్రతిలో దొరకినను నవి తప్పులుకుప్పలును 
సందర్భహినములునుగా నున్నవి. అవియైనను నాలగవయాశ్వాసము కడవటకు లేవు. 
ఒక్కకథయైనం బూర్తికాలేదు. కావున నీ 4-వ యాశ్వాసములో 21 వ కథ కడకుం బూర్తిచేసి 
మొదటిభాగమని పేరిడితిమి. ఇందు బెద్దకథలు 21 యును నుపకథలు తొమ్మిదియును 
గలసి ముప్పది కథలుగలవు. ఎక్కడనైన నెక్కుడుకథలుగలవుస్తకము దొరకినచో మాకు 
బంపి యాకొణంత మావలన దీర్పించి ఆంధ్రభాషకు మహోపకారముం గావింపం బాఠకులం 
గొనియాడుచున్నాము. 


సుజనవిధేయుండు, 
కొచ్చెర్లకోట రామచంద్ర వేంకటకృష్ణరావు, 
సరస్వతీపత్రికాధిపతి, కాకినాడ. 


ద్వితీయ ముద్రణ పీఠిక. 


ఆర్యులు చేయుపనులన్నియు స్వార్థరహితములు నిహపరసాధకములును. వారు 
రచియించిన భారతాద్యుద్గు ంథములు మొదలు కవిచౌడప్పశతకమువటకు 
నీతిబోధకములును, ధర్మోప పడీశములును, దన్నార్గమున మోక్షసాధకములు నగుచున్నవి. 
ఆయా న. విషయ మేదై నను దుద కూహించినచో నది యేదో ధర్మమునో 
నీతినో బోధించునది యై తీరవలయును. అందుం గొన్నింట ధర్మాదులు స్ఫుటముగా 
నగపడును, గొన్నింట “నూహించినం దోప గర్భితములై యుండును. పంచతంత్రము, 
హితోపదేశము, విక్రమార్కచరిత్ర మను ద్వాత్రింశత్సాలభంజికలకథలు, 
తదంతర్భ్ఫూతములగు బేతాళపంచవింశతి, రేచుక్క పగటిచుక్క కథలు, హంసవింశతి 
మున్నగునవి యెల్ల నీతిబోధకములే. పంచతంత్రాదులు కొన్నిస్తీ పురుషసామాన్యము 
లగువిషయములం 'దెలుపును. హంస వింశతి, యీ శుకసప్తతియు( వల స్తిలకొజకే యని 
యూహింపవచ్చును. ఇందుం గామోద్రేకమునం " బరదూతికాప్రేర్‌ణ మున 
దప్పుత్రోవలంబడ(బోవుపడ(తులను సన్మార్గమునకుం ద్రిప్పుటకుంగా ననేకోదాహరణములం 
దెల్పి శీలభంగము కాకుండ జేయుటయే ముఖ్యోద్దేశమైయున్నది. ఇవియన్నియుం 
బంచతంత్రమువంటి కట్టుకథలే ఈ కట్టుకథలకు మూలము మహా భారతములో భీష్ముడు 
చెప్పిన జంతుజాలవి శేషము లకథలే కావచ్చును. మజీయు హంస, చిలుక చెప్పుటచేం 
బిట్టకథలునై యున్నవి. కల్పితములేగాని జరగినవై యుండవలనులేదు. పచ్చిశృంగారము 
గుప్పించి కథ చెప్పినను 'దుదకు నీతి కనబజిపండుచుండును. అవి "నీతికథలను 
బురస్కరించికొని నీతి తెల్పంబడుచుండును. ఒక్కదానిలోనికథలసామ, మింకొక్కదానిల్లో 
గనబడుచుండును. ఇంగ్లీషుభాషలో నిట్టికథ లున్నవో లేవో కానీ ఆర భాషలో " ఆలఫ్‌ 
లైలా” (ఆరేబియన్‌ నైట్సు) వేయిరాత్రులకథ లీరీతీవియే. హిందూస్థానీలో "శుకశారికల 
కథలు” (తోతా మైనా) గలవు. వానిలో నొకటి పురుషదుర్గుణముల నెంచి వారల నిందించిన 
రెండవది పురుషులపక్షము వాదించుచు స్తిలయవగుణము లెన్నుచుండున్తు. ఎవరిపక్షము 
వారు సమర్థించుకొనుట చిత్రము. మనకథలకన్నింటికి సంస్కృ తములో మూలములు 
గలవు. బృహత్కథ, కథాసరిత్సాగరము నిట్టివానికి మూలములు కావచ్చును. 
ఇందేదేశమువా రేదేశమువారి ననుకరించిరో యూహించుట దుష్కరము. బుద్ధిమంతులు 
సర్వత్ర కలరు. ఏదేశపుంబండితునకైనను లోకమునకు నీతి బోధించుటకు ధర్మోపదేశము 
చేయుటకు సద్బుద్ది పొడముచుండును. వారు వారు బోధించుమార్గములు భిన్నములుగా 
నుండును. 


ఈశుకసప్తతి పేరునకు డెబ్బదికథ లనియున్నను మనకు దొరకినవి కొంచె మెచ్చుతక్కువ 
యుపకథలతో గూడ వానిలో సగమున్నవి. లభించినంతవజకు. జాలమనోహరములుగా 
నున్నవి. మొదట నేను శ్రీపోలవరము సంస్థానాధీశుల సరస్వతీపత్రికకై చెన్నపురి 
దొరతనము వారి ప్రాచ్యలిఖితపుస్తకభాండాగారములో ని పెక్కుతాళపత్రమాతృకలనుండి 
దీని కొకపుత్రికను వ్రాసి తెచ్చి ప్రకటించితిని. అప్పటికి, గృత్యాది పద్యములు లభింపలేదు. 
నాయుద్యమము నెజిగియున్న బ్రహ్మశ్రీ మానవల్లి రామకృష్ణకవి, ఎం. ఏ., గారు తాము 
వివిధమండలములలో బహుభాషాగ్రంథపరిశోధనముం గావీంప నేగినతరి సంపాదించిన 
కృత్యాదిపద్యము లెనుబదిమూండును బంపిరి. అప్పటికి సరస్వతీపుత్రిక నిల్చిపోయినది. 
కావున గొతకాల మాపద్యములు ప్రకటింప నవకాశము లేక పోయినది. కాకినాడలో 
శతావధానులు తిరుపతిశాస్తిగారతనయులయొద్ద భద్రము చేయంబడిన యీపద్యములను 
నేనే పరిషత్సత్రికలో బ్ర బ్రకటించు భాగ్యము నందితిని. 'ఆపద్యములు గూడ నిందు మొదట 
జేర్చంబడి యథాస్థానమున శోభిల్లుచున్నవి. ఇందు. గొన్ని వ్రాతతప్పులును, 


లుప్తభాగములును గలవు. ఈపద్యములు అభించువజకు గద్యములోని- 


"శ్రీమత్డాదిరీనృసింహళరుణాకటాక్షవీక్షణసమాగత కవితాధార 
పాలవేకరీకులకలశాంభోనిధిసుధాకర తాడిగోళ్లకరియమాణిక్యనృపహర్యక్షపౌత్ర... 
కదురధరామండలాఖండలపుత్ర ...కదిరీపతినాయకప్రకీ తంబు క్‌ అనుమాటలంబట్టి 


విశేషములం దెలిసికొన ననువుపడలేదు. ఆపొడిమాటలకు వివరణ 
మీకృత్యాదిపద్యములంబట్టి యిట్లు తెలియవచ్చుచున్నది. 


చంద్రవంశక్షత్రియులలో నచ్యుతగోత్రజులు పాలవేకరివారను నింటిపేరుగలవా రుండిరి. 
వారికి రాజధాని తాడిగోళ్లపురము[1]. మొదట పాలవేకరి పెదయోబళరాజు రాయలవారిచే 
నశ్వవారణరత్ననవరత్నహారాంబరాదులచే బహూకరింప(బడి, పిదప అళియ రామరాజు 
చేసిన యుద్ధములకుం గర్హయై “గదెరాకమున తెర మొదలుగల్లు” బహురా 
సమగ్రమహాహివోగ్రస సప్తకసహస్రచాపభృతై ఎన్యజితమదాహితెంగాగనుద్రుండై” ss 
మొదలగు గ్రామములను శ్రీఖాదిరీనృసింహమూర్తికి సమర్పించి వన్నె కెక్కినవాండు. ఈ రాజు 
కుమారుడు నారవిభుండు. ఇతనికి దొమ్మండ్రు సుతులు. వీరిలో నొక్కండగునాబళుండు 
ప్రసిద్ధి కెక్కెను. ఈ నృపునియగ్రమహిషి బాలమ. ఈ దంపతులకు కరిమాణిక్యరా 
ఈతడు రామదేవరాయలసరిగద్దియం గూర్చుండుమన్ననం గాంచి 
యనెకబిరుదములం బడసెను. కరిమాణిక్యరాజునకు అచ్చమ్మ, రాచమ్మ, రంగమ్మ, భద్రమ 
యని నల్వురుపత్నులు. వీరియందు వసంతరాజు, రామరాజు, నారపరాజు, కదురరాజు 
నను నలుగురు సుతులు జనించిరి. వీరిలో వసంతరాజునకు రామరాజు 
తనయుండయ్యెను. ఈ రామరాజు శ్రీరంగరాయలచే మత్స్యమకరధ్వజాదిచిహ్నములం 
బొందెను. ఈ రామరాజుతనూజుండు రఘునాధథరాజు. కరిమాణిక్యరాజు రెండవకుమారు(డు 
రామరాజు. ఈతని తమ్ముడు నారపరాజు. నారపరాజు తమ్ముడు కదురక్ష్మాపాలుండు. 
ఈకదురరాజానకు( గదురమ్మయే దేవేరి యైనది. ఈసనామదంపతులకు కదురక్షాపాలుండు, 
వేంకటరాజునని యిరువురుతనయులు. “ఈయిరువురు సోదరులలోని కదురక్షాపాలుండే 
యీశుకసప్తతి గ్రంథకర్త కదిరిపతి. ఖాదిరిశబ్దమునుండియే కదుర, కదిరి రూపములు 
కల్గినవి. ఈవంశావళి బట్టి వసంతరాజుకుమారుండైన రామరాజు (రెండవ) శ్రి నీరంగరాయలచెే 
బహూకరింపంబడినట్లు “చెప్పుబడినందున శ్రీరంగరాయలు 1572-85 నాంటివాండని 
తెలియవచ్చుచున్నది' కావున రామరాజు పౌత్రుడు కదిరీపతికని 17-వ 
శతాబ్దప్రారంభమునాంటివాం డగునని తలంపవచ్చును. 


ఈకదిరీపతికవి తన గ్రంథములో నన్నయభట్టారకుడు మొదలు తనవజకుంగలకవుల 
మర్యాదల నన్నింటిని బహువిధములః జేర్చినాండని యొక్కమాట చెప్పినంజాలును. 
స్వభావవర్లనల కెతండు పెట్టినది పేరు. సామెతలగని, జాతీయములకు నిధి. అనంగా 
ననగా నొకపురము- బిడ్డ్ణయు పాపయో చిదిమి పెట్టినయట్లు- పుడకలువిజీచి - 
చింతాకుముడు(గుతణీ - మూసిన ముత్తెము- మిట్టిమీనై 'యదల్చు-బడాపగలయజూచి-ఎట్లు 
నోరాడెనో- నధర్శసతవుబ్రాహ్మయఃద జ కడుపు చుమ్మలు చుట్టు - పంట బగపట్టెన్‌- 
ఇత్యాదిగా ననెకములు వాడినాండు. హాస్యరసము కడ కడుపే చెక్క అగునట్లు నవ్వు 
మ హిందూస్థానీపదములం బ్రయోగించెను ఇంగిలీసులముఖాములు, పరాసులు 
ననునితరభాషాపదములు గలవు. సంస్కృత వాక్యములు - "స్వామి ద్రోహి మిదం భారం” 
“విపది ధైర్యమథాభ్యుదయే క్షమా." ఇట్టివి తెనుగుపద్యములలో = సందర్పోచితముగా 
సులువుగా నుపయోగించును. 'సందర్భమునుబట్టి యొకచో వచ్చిన పద్యముల వెజొకచో 
వాడినాండు. ఈకవికున్న ప్రపంచజ్ఞాన మితరకవులలో బలువురకు లేదు. 


పురాణాదులు సూతుండు శౌనకాదిమునులకుం జెప్పి నట్టుండంగా నిటీవలిగ్రంథములను 
రచించినవారు చెప్పువాా డొక్కండు, వినువా. డొక్కు నుండవలయునని 


నిర్చంధించుచున్నారు. కొందజు దైవములకు( గృతి యర్పించియు, నరులకు నొసంగియు, 
సూతుండు శౌనకాది మహర్షులకుం జెప్పినదాని నవధరింపుమని చెప్పందొడ!గిరి. దానినిబట్టి 
యిప్పటికలికాలపు పేదరాసి పెద్దమ్మకథలకుంగూడ _ నేనారదుండో యేయింద్రునతో 
చెప్పినట్టుగా నతుకుచున్నారు. ఈశుకసప్తతికథలు కేవల (నీచ) శృంగారకథలు. వీనిని 
గౌరికి. శంకరుడు "రహస్యముగా. జెప్పినాడని “ధెమ్యమహర్షివర్యుండు 
నిరవధికకుతూహలధుర్యుండై యిట్లనియె" నని వచించుట యంత సరసముగా నున్నట్లు 
తోపదు. వ్రతకథలకును గొంద టేశివుండో యేవిష్ణువో లో! కానుగ్రహకాంక్షతో 
నీవ్రతాచరణమున( బుణ్యము గలుగునని దారము లేక మజ్జియూడతోరము గట్టుకొ, న్నను, 
బియ్యపుపిండి లేక నివ్వరిగింజలు రెండునూజీ నైవేద్యము చేసినను జాలును, స్వర్గము 
చేతిలోనికి వచ్చునన్న చిట్టిచిట్టి వ్రతములు సెలవిచ్చినట్లు కలదు. అందేదో పుణ్యమో 
పురుషార్థమో యున్న దనుచున్నారు గావున వానికి నమస్కారము. ఇట్టి నీరసకథలుకూడ 
నట్టిమహర్షులు సట్టియుత్యృష్ట దైవతములు చెప్పినట్లు కల్పించుట 
యుచితముగానుండదేమో యని కొందటికైన( దోపకమానదు. 


హంసవింశతికర్త తన గ్రంథములో బర్యాయపదముల నిఘంటువును గుది గ్రుచ్చి కథ 
కడ్డువచ్చునట్టు చేసి పాఠకులను బాధ పెట్టినాండని కొందజనుచున్నారు. కథ కానిఘంటువు 
కొంతవటి కడ్డుతగులుచున్న మాట సత్యమే. ఈకవి యట్లు చేయక, అంతకంటే 
నెక్కుడుమాటలను సందర్పోచితముగ నందందుః జేర్చి కథ కడ్డు రాకుండ జేసి పాఠకుల 
మెప్పునకు బాత్రుండయ్యె ననవచ్చును. ముప్పదెకథలలోనే యిన్ని చమత్కృతు 
లున్నవియే, డెబ్బదిలో నెన్ని యున్నవో! అవి మనకు లభింప లేదయ్యంగదా యని 
విచారపడవలసివచ్చినది. ఈ చక్కని వాగ్ణాలము రాజిల్లు నీతనిముఖమున 
నేరామాయణమో, భాగవతమో మనము వినుభాగ్యముపట్టిన నెంతమనోహరముగ 
నుండునో గదా! 


ప్రథమముద్రణములోని ప్రమాదములు కొన్ని యిందు సవరింప(బడినవి. పాఠకులే 
యిందలివిశేషములను గమనింతురు గాకయని విస్తరింపలేదు. 


శాసనములలోన 26418062 యని కనంబడునదియే తాడిగోళ్ల కావచ్చును. 


కృత్యాది 


శ్రీకమలాక్షియై మెలగు సీత తటిద్రుచి నొద లక్ష్మణ 
శ్రీీరబాహుదండమునం జేర్చుధనుర్లత యింద్రచాపశో 
భాకృతిం దాల్చ్ప మేరుశిఖరాశ్రయనీరదలిల సింహపీ 


ఠరీకమనీయుండౌ జయపటిష్టుని శ్రీరఘురాము నెన్నెదన్‌. 1 


మ. వరవామాంకమృగేంద్రపీఠి నెలమి న్వర్తించి ప్రాంచత్మృపా 
కరవీకాంకురచంద్రిక న్సకలలోకశ్రేణి నీడేర్చుచున్‌ 
వరసౌభాగ్యధురీణ యౌ జనకరాడ్వంశాబ్ధిజాత స్సువ 
ర్లరుచిస్పూర్తిసమేత సీతం ద్రిజగన్నాతం బ్రశంసించెదన్‌. 2 


మ. మును శేషత్వముం బారతంత్ర్యమహిమంబుం దాల్చి లక్ష్మిప్రియుం 
గని సేవించి యతండ రాము. డయి జోకన్‌ ధాత్రి నుండంగ నిం 
పున శేషత్వముం బారతంత్ర్యమహిమంబుం దాల్చి సేవించి మిం 
చిన శ్రీలక్ష్మణదేవు నాత్మం దలంతున్‌ శ్రీవాక్స్రభావాప్తికిన్‌. 3 


మ. సిరులొప్పంగ రఘూద్వహుండు సుజనక్షేమంకరో! ద్వృత్తిమై 
నరుదార న్మణిభద్రపీఠమున( గొ ల్రైయున్నచో ఛత్రచా 
మరముల్‌ మ్రౌల వహించి చి త్ర మలరింపం జాలి భక్తాలి బం 
ధురపాపొాఘభయఘ్నులౌ భరతశత్రుఘ్ను ల్ననుం బ్రోవుతన్‌. 4 


సీ, పరిపక్వసహకారఫలమా సముద్దండ 
మహనీయమార్తాండమండలంబు 
తూలికాఘటితకందుకమా నభశ్చుంబి 
దృఢతరద్రోణధాత్రీధరంబు 
బిసకాండవిసరమా యసమత్రిలోకవి 
ద్రావణాసురమహారాజబలము 
క్రిడానివాసమా కృతశాంబరీభయం 
కరనక్రవరగర్భగహ్వరంబు 


తే. బళిర యీలీల యని సురల్‌ ప్రస్తుతింప 
నలరి శ్రీరామచంద్ర పాదారవింద 
వందనానందరససుథాస్పందహృదయుం 
డగుసుధీమంతు హనుమంతు నభినుతింతు. 5 


క. వాణి న్వీణాపుస్తక 
పాణిన్‌ శుకవాణి విపులభాసురపులిన 
శ్రోణి నృలభిన్మణిజి 
ద్వేణిం గమలభవురాణి వినుతింతు మదిన్‌. 6 


ఉ. ముద్దులుగుల్కు శైలసుతముందటి శైశవలీల నాడుచో 
నొద్దికనున్న తండ్రి తలయూ(చ జటామకుటాబ్దరేఖపై 
నిద్దపునబ్దమోహమున నెమ్మి గరాగ్రము సాయ వేలుపుం 
బెద్ద గణేశుం గొల్లు మదభీప్పితకావ్యకళానిరూఢికిన్‌. 7 


మ. కవితాకన్యకల న్నవర్ధసదలంకారప్రయుక్తిన్‌ యథా 
ర్హవరప్రాప్తి నమర్చి కిర్తినిధులై యాచంద్రతారార్కమై 
భువి వర్జిల్లంగం జయుపుణ్యుల మదిం బూజింతు వల్మికసం 
భవుల వ్యాసులం గాళిదాసముఖుల న్మత్కావ్యసంసిద్దికిన్‌. 8 


తే. ధృతి దురాచారమతి నేకదృష్టివలన 
బహుపదార్థపరిజ్ఞానపటిమ లెక 


కర్ణకటువుగ వదరెడు కాకవులను 
గాకవు లటంచు నెంచి తృణీకరింతు. 9 


వ. ఇవ్విధంబున నిష్టదేవతానమస్కృతియును సకలసుకవిజనపురస్కృతియును గావించి 
సమంచితసకలరసానుబంధబంధురంబగు నొక్క మహాప్రబంధంబు 
నకళంకరాకానిశాకరకరనికరానర్గళగళిత సుధారసధారామాధురీధురీణ 
వాగ్దో రణీనిబంధనంబుగం జెప్పంబూనియున్నసమయంబున నొ కనాంటి శుభావహగరీయం 
బైనవిభావరీతుర్యయామంబున. 10 


సీ. మరకతంబులయొప్పు మైనుప్పతిలనొప్పు 
గోమువాం డెలనవ్యుమోమువాండు 
వనజాతములబింక మెనయుకన్గవ పొంక 
మమరువాం డొకవింతమకొమరువాండు 
చిలిక్రంబగడంపవు జిగిగుంపురవణంపు 
మోవి వాం డెనలేనిరీవివాండు 
మిసిమిబంగరుచేల పసమించుకటిలీల( 
జెలంగువాండు శుభాప్తి మెలంగువాండు 


తే. దివ్యకోదండశరకాండధృతకరాబ్ద 
యుగమువాం డెన్నరానిసోయగమువాండు 
జానకీలక్ష్మణులతోడ స్వామి రాముం 
డెలమిం గలలోన నా చెంత నిలిచె నంత. 11 


క. కని విసయసమ్మోదము 
లెనయ నృయభక్తియుక్తహృదయు(డనగుచున్‌ 
వినయస్థితి నల్ల జగ 
జ్ఞనకున కే నతు లొనర్చి సంప్రితుండనై. 12 


క. ఉన్న తరి నన్నుం జూచి ప్ర 
సన్నాననుంజై సుధారససదృశమృదువా 
క్యోన్నతి శుకసప్తతికృతి 
చెన్నలర మదర్పణంబు సేయుకుమారా! 


క. ఈవిధమున మాయనుమతి 
గావించితి వేని సకలకవిబుధజనసం 
జీవన మై నీవంశము 
పావన మై వెలయు మత్కపామహిమాప్తిన్‌. 13 


వ. అని యద్దేవుం డానతిచ్చిన మహాప్రసాదం బని యంగీకరించి యత్యంత భయభక్తి 
కరకమ్రనమ్రుశిరస్కుండ నై సాష్టాంగనమస్కృతులు గావించి యానందబాప్పంబులు 
చిలుకం బులకాంకితగాత్రుండ నై మేలుకాంచి 
యమందకందళితానందనిష్యందహృదయారవిందుండ నై ప్రభాకరప్రభావిభాసురం 
బగుప్రభాతంబున సౌశీల్యాదిమాంగల్యహేతుకాల్యకరణీయంబులు నిర్వర్తించి 
నిరంతరనితాంతతంతన్యమానకాంతికాంతదంతురిత 
ద్వారబంధసందానిత గంధసింధురకరాని తశాతకుంభకుంభసంభృతాంభో, విజ్బంభమాణ 
ధారాభిషిక్రాంభోజవాసినీసంవాసితంబును 
నిళాత్యంతాసమానపసవాసమాగతరోలంబకదంబవిలంబమాన 


ప్రసూనమాలికాలలితనానాసూనవర్ల నీయవర్ల విచిత్ర చిత్రాంబరవితానవిద్యోతమానంబును 

బృం దావనాళిం దకళిందనందనీనందనోద్యానవల్లవ సుందరీ సందోహానందవిహరమాణ 
ముకుందక్రీడావిలాసచిత్రితభిత్తిప్రభాభాసితంబును 

వినూతృరతృకంబళాన్షరణోవరిభాగ్గవి న్యన్తపశసనినులగాంగేయనిసిరదిర్ణనూర్యపుటోన గానశయ 
నటనట్‌గాయనగాయనీనాట్యసంగీత సందర్శనాకర్ణ నోత్కంఠాయాతపురందరపురసుందరీ సందోహ. 
వేదవేదాంగాద్యనేకశాస్త్రరహస్యవిజ్ఞానధురీణవి పశ్చిన్నాహూర్తికసుకవిగాయకమంత్రిపురో హితవిలసి 
భరతమతంగదత్తిలకోష హలాంజనేయశార్డ దేవమతాదివివిధభరతశాస్త్రవిశారదకుశిలవలలి తంబు? 
గమలరాగోపలఫలకాయమానచూతనూతన పల్లవోల్లసితతోరణాలంకృతంబును 
హిమవాలుకాచూర్లరంగవల్లి విరాజమాన ప్రాంగణదేశదేదీప్యమానంబును సమం 
చితానవరతాగురుధూపవాసనావాసితంబును నై విరాజిల్లు నాస్థానభవనరాజంబు 
వందిమాగధబృందంబు అందంద కైవారంబు సేయం బ్రవేశించి 
బంధుహితామాత్యసామంతజనంబు లభ్యర్లప్రదేశంబున వసియింపం బేరోలగంబున 

నుండి సముద్భటఏరభటరాహుతనంఘంబుల కొల్వుగైకొని భూసురాశీర్వాదభాసుర 
మంత్రాక్షతంబు లుత్తమాంగంబునన్‌ ధరియించి విద్వజ్ఞనంబులకు నమస్కరించి 
స్వప్నప్రకారంబు విన్నవించిన విననవధరించి వార లిట్లనిరి. నీలనీరదశ్యామాకృతియగు 
రఘుపతి ధనుర్చాణపాణియై మ్రైలనిల్చుటంజేసి దిగ్విజయంబు సకలజగన్మాత యగు 
సీతసందర్శనంబుపవలన నిరంతకసంపత్సరంపరావాప్తి యగు 

నిజాగ్రజన్మసవాశుభలక్షణుం డగులక్ష్మణవిలో' కనంబుకతన గురుభక్తి యుక్తియును 

గలుగు నీస్వప్నంబు వివిధశోభనప్రయత్నంబులు దెలుపుచున్నయది. నీయట్టికృతార్థున 
కిట్టేమహత్త్వంబు లబ్బుట యాశ్చర్యంబే మహావంశసంభవుండవు 
ధైర్యస్థైర్యశౌర్యాదార్యగాంభీర్యల తాలవాలంబగు భవద్వంశావతారం బభివర్ణించెద 
మాకర్టీంపుము. 14 


తే. సారమై శౌరికేళికాసారమైన 
పాలమున్నీటివలన సంభవము నొందె 
గువలయామోదకారియై కుటిలచక్ర 
హారియై సత్కళాధారి యైనరాజు. 15 


క. ఆయమృతాంశుండు త్రిజగ 
దేయుం డగురౌహిణీయు. గిల్పిషహరణో 
పాయున్‌ సంశ్రితనికరవి 
ధేయు న్ఫుధనామధేయు ధీయుతుం గాంచెన్‌. 16 


క. ఆతనికి గల్ల బురూరవుం 
డత డాయువుం గాంచె నహుషుం డా పుణ్యునకున్‌ 
సుతు డతండు కనియెం దనయుం 
దతవిభవో, న్నతి యయాతి దద్వంశమునన్‌. 17 


మ. భువనాధారవిహారి యైనహరి యాపుణ్యాత్మునామంబుచే 
భువి భాసిల్లు కులంబునన్‌ హరిహరాంభోజాసను ల్మెచ్చ సం 
భవుండై ధాత్రి నరాతిజాతి భయకంపంబెల్ల వారించి సం 
స్తవనీయుం డననొప్పె నాతడు యదుక్ష్మాభర్త పొల్ప్చున్‌ మహిన్‌. 18 


ఉ. ఆమహితావతంసకుల మాత్మసముద్భవహేతుభూతమై 
ధిరతం బాలవెల్లి జగతిం దగె దన్మహిమం బపారగం 
భిరఘనాఘసంభరణభీమబలప్రతిభాప్తిం గాంతు నం 


చారయం బాలవెకరికులాఖ్య వహించె సుదంచితోన్నతిన్‌. 19 


ఉ. ఆమహితాన్వవాయవనుధాధిపు లచ్యుతగోత్రపాత్రు లు 
ద్దామభుజాపరాక్రమవిదారితఘోరమదారివీరులై 
భూమి భరించి రానృపులభూతి మహోన్నతి నెలె భోగసు 
త్రాముండు తాడిగోళ్ళపురధాముండు శ్రీపదయౌబళుం డిలన్‌. 20 


. తనమాట శకయుగంధరలాటనృపవరు 
ల్వినయోక్తి గడు గారవించి మెలంగం 
దనకిర్తి దశదిగంతరపూర్తి నేవేళ 
నిండారుపండువెన్నెలలు గాయం 
దనథాటి రిపు మహిధవకొటి కద్రిగం 
హరకుటీరముల( గాథుర మమర్పం 
దనదాన మర్థిలోకనిదాన మనం గర్ల 
ఖచరామరాగవైఖరులం బొసంగం 


తే. దనమహోగ్రప్రతాప ముద్దండచండ 
భానుమండలి నారయ సౌభాగ్యవిభవ 
రాజ్యలక్ష్మి సహాయుండై ప్రబలె రూప 
భావజనిభుండు పెద్దయౌబళవిభుండు. 21 


. రాయదత్తాశ్వవారణరత్ననవరత్న 
హారాంబరంబు లేయధిపుం డందె 
నళెరామరాజేంద్రబలవద్రిపులం ద్రుంచు 
కలని కేధీరుండు కర్త యయ్యె 
(?)కదెరాకమునతెర్క మొదలుగల్లు 
బహురాజ్య మేశౌర్యమహితుం డేలె 
గురుదేవతాపాదసరసీరుహార్చనా 
పరత నేనిపుణుండు ప్రొఢి గాంచె 


తే. నతడు వెలయు సమగ్ర హాహవోగ్ర 
సప్తకసహస్రచాపభృత్సైన్యజితమ 
దాహితెంగాగ నుద్రుండు(?) తాడిగోళ్ళ 
జలధిచంద్రుండు పెద్దయౌబళవిభుండు. 22 


చ. నరచక్రేశుల నెంచి చూడ హనుమన్నాగారిచిహాఢ్యులై 
పరబాణాసనచాతురిం గనిరి తత్రాగల్భ్య మెంతంచుం దా 
నరచక్రేశత రాయదత్త హనుమన్నాగారిచిహ్నాఢ్యుడై 
పరబాణాసనచాతురిం దనరె నోబక్షోణిపాలుం డిలన్‌. 29 


సీ. క్రోడుగ ల్మొదలైన గురుతరగ్రామము 
లహిమం జెన్నగు భోగమండపములు 
సరసగుబాళించు వరధూపవాసన 
ల్వివిధరాజాన్ననివేదనములు 
కట్టాణిముత్యాలగట్టిచౌకట్లజో 
డరుదైన నవరత్నహారలతలు 
కడుదిప్తి మెజియు నఖండదీపజ్యోతు 


ర్‌ూ 


ర్‌ 


లఅనుపమసుప్రసూనార్చనములు 


తే. మొదలుగాం గల్లు కైంకర్యముల నమర్చి 
శ్రీకరుం డైనఖాద్రీన సింహమూర్తి 
కైెనయం బ్రహ్లాదుం తండో యనంగ భక్తి 
గలిగి పెదయౌబళేంద్రుండు వెలయ జగతి. 24 


క. ఆ పెద్దయోబనృపతికి 
గోపకనద్భాస్వదంశుకుముదీభవదా 
ఘాపాలసమదవదరి 
క్షాపాలకుండైన నారశౌరి జనించెన్‌. 25 


సీ. సత్కలానిధియైన జైవాతృకుండు రాజ 
చక్రపాలకమైత్రి సలుపం డనుచు 
జీవనం బొస(గి రక్షిపంజాలు ఘనుండు 
చంచలాత్మకత గద్దించు ననుచు 
దాభోగియై యనంతాభిధాను(డు జగ 
త్సాణాపహారియై పరగు ననుచు 
హంసాభిదైవతఖ్యాతజగన్నిత్రుం 
డురుపుణ్యజనవృద్ధి కోర్వం డనుచు 


తే. జలజరిపు మేఘ శేష సూర్యుల హసించె 
కాంచె నతచక్రభరణ మార్జించె ధైర్య 
మవని(బాలించె నిర్ణించె నరిజనాలీ 
నారనద్దుణహారి శ్రీనారశౌరి. 26 


చ. నల నిభు(డైన యోబవిభు నారనృపాలుని యోలగంబునం 
గలితసుగంధమాల్య వనసంబులటే నెలవైన వక్కలా 
కులె యుకరాయమ్నదరకుం దగ పెండ్లికీం జాలునన్నచో 
దెలియగం దద్వదాన్యత నుతింప ఫణీంద్రున కైనశక్యమె. 27 


సి. తొలంగినగతి సూడుదొరల ననాయాస 
వర్థితదుఃఖాశ్రువర్షములకుం 

గొలీచిన సరిమన్నెగురిపేరు లొనరించు 
వరదానధారాప్రవాహములకు 
నాశ్రయించిన 'భూసురాగ్రేసరులు సేయం 
దొడరిన సవనాగ్ని దూమములకు 
నిడినసత్రముల నభీష్టమృష్టాన్నభో 
జనజనజయజయశబ్దములకు( 


తే. దడిసి వరదల బడియుండి కుడిచి బెగ్గ 
డిలంగ నేమిటికిం దని తెలిసి దాటి 
నేడువార్డులు గడవెళ్ల నీందె నౌర! 
నారవిభుని యశఃకోంతనడత వింత. 28 


క. మేరుగిరిధైర్యనిధియా 
నారనృపాలకుండు గనియె నయమార్గగుణో 


తే. 


ర్‌ 


తే. 


దారుల వరవీరయశో 
హారులం దొమ్మండ్రు సుతుల నతులితమతులన్‌. 


. ఆరమణీయయశోవి 


స్తారులలో వినుతిం గాంచె సకలధరిత్రీ 
భూరితరభారవహనో 
ద్ధారభుజప్రబలుం డోబధరణిపుం డవనిన్‌. 


. వరదానవాగ్వ్యైభవముల నీడనవచ్చుం 


గర్హుతో శేషదృక్కర్ణుతోడ 
నంగసౌందర్యశౌర్యముల జోడనవచ్చు 
మారుతో గిరిజాకుమారుతోడ 
భవునితో గమలసంభవునితోడ 
కలితసాహిత్యకీర్తుల సరి యనవచ్చు. 
భోజుతో నిర్ణితాంభోజుతోడ 


ధర్మగుణముల శోభిల్లు తాడిగోళ్ళ 
నారనరపాలునాబళనాయకుండు. 31 


. వననిధి మేటి దానము... 


పాన లకువాఃపతి మీజఖు సముద్రవారివా 
హనకమరేంద్రసైంధవుల కబ్దుడు మిక్కుట మాపగాధిరా 
డ్వనధరపాశభృజ్జ....................... 32 


. ఘనములై ముక్తి సాధనములై మౌనిపా 


వనములై పొలుపొందు వనము లలర 
శ్రుతులై పదార్థసంగతులై విలసదలం 

కృతులై విరాజిల్లు కృతులు దనర 

మురువులై మున్నీటీహరువులై చూడన 
చ్చెరువులై వెలయు బల్చెఖువు లొనర 
నయములై మణివే eg యుత్సవా 
లయములై మనుసురాలయము లమర 


ధరం బ్రతిష్టించి వెలసె సంగరధరోగ్ర 
బహుళహళహళనిభగోపగహనదహన 
భీమరిపుభూమివిభుమనోభీకరుండు 
నారభూవరునౌబళనాయకుండు. 33 


: ఆవసుధాధిపుపట్టపు 


దేవులలో సకలజలనిధిప్రావృతగో 
త్రావలయదీనరక్షా 
ప్రావీణ్యకళాప్తిం గాంచె బాలమ ధాత్రిన్‌. 34 


సీ, మగనికి సకలసంపదలు గల్ల మెలంగి 


కమలయై నెగడె నీకంబుకంఠి 

ప్రజల సత్స్పుత్రులపగిది: గల్లొని యన్న 
పూర్ణయై తనరె నీపువ్వు(బోడి 

యోర్చు గల్లి యొకింతయును గోప మెజుంగక 
ధాత్రియై వెలసె నీతరళనయన 

సుచరిత్రధర్మ మెచ్చో బాయ కలయరుం 
ధతియై రహించె నీనలిననయన 


తే. యనుచుం దనతోడి సతులెల్ల నభినుతింపః 
బరంగు. బరమపతివ్రతాభరణమగుచుం 
దాడిగోల్లౌబలేక్షమాధవునిరాణి 
భవ్యసద్దుణనికురుంబ బాలమాంబ. 35 


క. ఆరమణీమణివలనన్‌ 
గారవమున నోబవిభుండు గనియెం గుమారున్‌ 
ధీరుని నవమన్మథశృం 
గారునిం గరెమాణికేంద్రుం. గరుణాసాంద్రున్‌. 36 


మ. కరెమాణిక్యనృపాలుకీరుదధికిం గంజారితారాసము 
తరము ల్ఫేనము లింద్రదంతి జలనాగం బీశతాలాంకని 
ర్దరమౌన్యావళి నీరుపాపగమి భాస్వద్రత్నసాన్వాదిభూ 
ధరము ల్రత్నము లబ్దజాండములు మత్స్యాండంబు లయ్యెన్‌ ధరన్‌. 37 


సీ. వవదాన్యుండు రామదేవరాయలసరి 
గద్దియ నొడ్లోలగమున నుండె 
నేమనుజాధిశుం డితరనృపాలరా 
జ్యస్థాపనాచార్యు. డై చెలంగె 
నేపరాక్రమవంతుం డెదిరిన శత్రుభూ 
పాలుర నడవులపాలుపటిచె 
నేమహామహుండు శ్రీరామనామధ్యాన 
నిష్టాగరిష్టప్రతిష్ట గాంచె 


తే. నతడు చతురబ్ధివలయితకుతలభార 
భరణవిభవప్రచురబాహుబలవిహారి 
తాడిగోళల్ళాబళనృపాలతనయమౌళి 
నీతిగీప్పతీ కరియమాణిక్యనృపతి. 38 


క. అలకరెమాణిక్యేంద్రుని 
బలుధాటికి నల్కి యవనపతు లందలు న 
వ్వలయాచలపశ్చాస్థలి 
నిలువంగం బాశ్చాత్యు లనెడునియతి ఘటిల్లెన్‌. 39 


సీ. తాళి చౌకళి కుంచె కాళాంజి చామర 
ద్వయము ముత్రెపుందురావాహనము పి 
రంగిక మొదలౌ రామరాయక్షమా 
వరదత్త బిరుదాంకవార మంది 
కదనభూతలభయంకరకరాగ్రసమగ్ర 


కరవాలహతరిపూత్కరుం డనంగం 
దాడిగోళ్లన్వయోదధినిశాకాంతుండు 
కరియమాణిక్యభూకాంతు( డలరు 


తే. నభయదానార్థన తవినుతావనీశ 
పాకభిల్లో ల్లోచనానీందబాప్పకణమ 
రందబంధురపాదారవిందు డగుచు 
జక్రవాళావృతాచలచక్రమునకు.40 


క. ఆకరెమాణికరాయ 
క్షాకాంతునికాంత లమితకమనీయశుభ 
శ్రీకాంతలు సంపత్స 
ద్రాకాంతలు నల్లు రన్న దనరుదు రెలమిన్‌. 41 


తే. అందు లచ్చమ్మ లచ్చమ్మయగు గుణమున 
వలపు రాచమ్మ రాచమ్మ కలిమి కలన 
ధృతకురంగమ్మ రంగమ్మ పతిహితమున 
నాసుభద్రమ్మ భద్రమ్మ యాదరమున. 42 


శౌ. శ్రీకృద్ధకరెమాణికేంద్రుం డినధౌరేయుండు తేజోఘనుం 
డాకాంతామణులందు. గాంచెను వసంతాధీశు రామాధిపుం 
బాకారిప్రతిమానవైభవయుతు న్నారప్రభు నారదా 
శ్రీకంఠాభయశోవిశాలు( గదురోర్వీపాలులీలాంగజున్‌. 43 


క. అందగ్రజుండు వెలయు( బు 
రందరభో గాఢ్యుం డమలరమణీయయశః 
కందళజితముక్తాహరి 
చందనమందారుం డనవసంతేంద్రు( డిలన్‌. 44 


చ. సమరదిలిపుం డై తగువసంతనృపాలునికిర్తిశౌర్యముల్‌ 
సమరసధర్మమార్గణవిశాలవితీర్ణిమనంటి జంటగాం 
గమలభవాచ్చభానుకరకాంతిత యెంతని పంతగించె నా 
క్రమకలధతభూధరవికస్వరరూపము లేపుమీజంగన్‌. 45 


క్‌, ఆధన్యునకును సంభవుం 
డై ధాత్రి భరించి భీకరాకృతి రిపురా 
డ్పూధరసంఘాతేంద్రా 
ణీధవుం డన రామమేదినీధవుం డలరున్‌. 46 


మ. సమరక్షోణిని రామభూవిభుండు భాస్వల్లీల ఖండింపం ద 
ద్విమతాధీశ్వరకంఠరక్తతటినీవే గాహతిక్షుబ్ధవా 
ర్థిమహారావచరత్తటిద్రుశుకముల్‌ ద్వీపక్షమాపాలనా 
ర్జ్‌ము గట్టించిన 'తోరణంబు లనంా రంజిల్లు నల్గిక్కులన్‌. 47 


తే. ధాత్రి తనకీర్తి రంజిల్లు తాడిగోళ్ల 
రామభూపతి శ్రీరంగరాయదత్త 
మత్స్యమకరధ్వజాఢ్యుండై మధురధర్శ 
భరణత గ్రహించు రతిమనోహరునికరణి. 48 


సీ. తనగుణలతికాకదంబకంబునకు లో 
కాలో కనగముపఘ్నుంబు గాంగం 
దనశౌర్యచండభానుని కరాతిధరాధి 
నాథులు ఘూకసంతతులు గాంగ 
దనదానసంతానమునకు శుభ్రాంశుధా 
మములు భాస్వత్ప్రనూనములు గాగ 
దనకిర్తిబాలకు వనజజాండకటాహ 
మెల్లప్పటికి బొమ్మరిల్లు గాగ 


తే. బరంగు రణరంగరంగదభంగజవతు 
రంగసారంగయోధశతాంగధుతప 
రాగపరిభూతభీతారిరాజచయుండు 
తాడిగోళ్లాపురీరామధరణివిభుండు. 49 


మ. ధర రామక్షితిపాలు సెల్వున వసంతత్యాగకాలంబునన్‌ 
వరమాణిక్యపురాసు లెల్ల భటవిద్వద్యాచకు ల్వచ్చి యం 
దయు నొక్కుమ్మడిం గొల్ల 'లాడి కొనిపోందచ్చేషముం దానిజో 
దరమం దుంచుక రత్నగర్భ యను ప్రోద్యత్సంజ్ఞచే మించదే. 50 


క. థామనిధితేజుం డగునా 
రామనృపాలకు(డు శరపరాభూతమహా 
భీమరిపుస్తోమవపుః 
స్థేముని రఘునాథవిభునిం జెల్వుగం గాంచెన్‌. 51 


సీ. తనసదాచారంబు తనసదాచారంబు 
సరణి నానాఘనోతృ్సవ మొనర్పం 
దనశుభాలోకంబు తసశుభాలోక మ 
ట్లతిలో కబాంధవోన్నతి ఘటింపు 
దనకలానిభవంబు తనకలావిభవంబు 
మాడ్కిని సర్వజ్ఞమౌళి నెనయ( 
దనసన్నిధానంబు తనసన్నిధానమ 
ట్లనవద్యతరనిరంజనత వెలుగ. 


తే. బరంగు యుద్దధరిత్రీద్దపటుపటహవి 
జృంభణార్భటీదళితదక్సింధురాళి 
శీఫముక్తామేగుభీతకవ్‌లయుండు 
రామభూపాలురఘునాథభూమివిభుండు. 52 


చ. నరసుతమూర్తి యైనరఘునాథనృపాలునికిర్తిసంఘ మా 
హరిశరజన్మ హంసభవ హారివిలాసము, తత్ప్రదాన మా 
హరిశరజన్మ హంసభవ హారివిలాసము, తత్త్ప్రతాప మా 
హరిశరజన్మ హంసభవ హారివిలాసము, ధాత్రి నెన్నగన్‌. 53 


ఉ. ఆరఘునాథభూమివిభు డంబరభూజసమీభవత్కన 
దౌరవకిరియె కొలువం గంసహరాంశభవుండు రామధా 
త్రీరమణుం డనేకజగతీపరిపాలతం బూనె సద్దుణా 
వారణలీల సర్వజనవర్ణితదానకళాకలాపుండై. 54 


క్‌ ఆరామశౌరితమ్ము(డు 
నారనృపాలకుండు వెలసి నక్షత్రశర 
ద్దారాధరతారావర 
హారామరతరుహిమాచలాంచద్యశుండై. 55 


మ. అరిపద్మంబులచే మహాత్పలకళోద్యద్వృద్ధిచిత్తంబులం 
బరమాహ్లాదము. జెందవచ్చు మదిలో భావించి రేజటేండు భా 
స్కరతేజుండగు నారభూవిభుని నచ్చత్రాకృతిం దాల్చి తా 
నరిపద్మంబుల మైత్రి గన్గనియె నాత్మాలోకమాత్రంబునన్‌. 56 


సీ, సురసరిత్పురహరస్థిరశరద్దనవయ 
శృరనిధిచ్చవీకనచ్చటులకీర్తీ 
ఘనరటత్పటహనిస్వనవినిర్దళితశా 
త్రవవురప్రకటవప్రనికరుండు 
రణవిఖండితరివుప్రభుగళస్రవదసృ 
క్రతరసప్రకరపూరితపయోధి 
సలిలభృజ్ఞలజభిజ్ఞలధికల్చ్పకవిక 
ర్హనసుతస్తవనీయదానయుతుండు 


తే. మన్నెమాత్రుండె నిజపాదమంజుకటక 
ఘటితపటురత్నపటల విస్ఫుటవిదృశ్య 
మానమత్తారిరాజన్యమస్తకుండు 
నారభూపాలు. డమితసన్నహనబలుండు. 57 


శా. ఆపృథ్వీపతిసోదరుండు కదురక్షాధీశవర్యుండు యో 
షాపంచాస్తుం డనంతభూషణవిశేషస్ఫూర్హియుం బ్రాప్తల 

క్షీపాలత్వ, గముంగల్లి సజ్జనగణశ్రేయస్క రోద్యోగు.డై 

దీపీంచునీ శివకేశవాంశజుం డనన్‌ దివ్యప్రభావోన్నతిన్‌. 58 


సీ. పద్మాప్తపద్మాప్తపద్మాప్తతుల్యు( డే 
ఘనుడు సంపత్కృపాకలితరుచుల 
హరిణాంకహరిణాంకహరిణాంకసము( డేర 
సానాయకుడు బలైశ్వర్యకళల 
హరిరాజహరిరాజహరిరాజనిభుం డేన్ఫ 
పాలుండు శౌర్యోక్తిభక్తిరతుల 
మకరాంకమకరాంకమకరాంకసదృశుం డే 
ఘనుడు దానాకారగౌరవముల 


తే. నతడు గుణథాము( డభిరాము. డర్కథాము( 
డమితజయభీము( డుద్దాము( డరివిరాము. 
డతులవైభవసుత్రాముం డనంగ భద్ర 
నాము. డలరారు( గదురభూనాయకుండు. 59 


క. సంగరజయు( డగుకదురనృ 
పుంగవువాక్కీర్తు లలరె భూస్థలిం హరజూ 
టాంగనటద్దాంగరట 
దృంగాభంగోద్ధనినిదధవళద్యుతులన్‌. 60 


చ. హరనరవాహవహ్నిహరు లాకదురేంద్రుని కీర్తిదానశౌ 
ర్యరసకృపావిశేషముల కల్కి కృశించి కురూపియై సదా 
మొరయుచు( జాల నల్లనయి భూమిధరంబున మూలచట్ట సా 
గరమున విశ్రమింప నొదుగం దిరుగంబడియుండ( జూడరే. 61 


క. ఆమహిమాఢ్యునకు( బురం 
ధ్రీమణియగు కదురమాంబ దీనావనయై 
శ్రిమెబియ మహిని వర్ధిలు 
తామరపాక్షునకు వార్ధితనయ యనంగన్‌. 62 


సీ, త్రా రత్నగర్భాభిధాన యయ్యును విభు 
నప్పుల జాయి మోయంగ జసెం 
దాం గల్మి యొసంగెడు తరుణి యయ్యును నిజ 
ప్రాణేశుం బసులకాపరిగం జేసి 
దా జనకజ యయ్యు ధవునిం గారడవిలో 
జనకవియోగాప్తి ననయం జేసి 
దా హైమవతి యయ్యు దనమనోనాథుని 
బునుకపేరులు దాల్చ్బుకొనంగం జేసె 


తే. నని ధరాదేవి నిందిర నవనికన్య 
నచలజాతను నిరసించి యాత్మపతికి 
గీర్తితాభీష్టవైభవస్ఫూర్తు లొసంగు 
వదనజితపూర్ణశశిబింబ కదురమాంబ. 63 


తే. పరమగుణశాలి కదురనృపాలమౌలి 
కదురమాంబికయందు శృంగారనిధుల 
నందనులం గాంచె గదురభూనాథు నిన్ను 
వేంకటాగ్రణి నతిదానవిబుధమణిని. 64 


చ. ఇననిభ తాడిగోళ్ల కదురేంద్రుని శ్రీకదురావనీశ నీ 
యనుజుని వేంకటక్షితివరాగ్రణి నెన్నదరంబె థాత్రిపై 
ననయము+ దత్స్రతాపజలజాప్తునిచే వలయాద్రిరాడ్విలం 
ఘనమగు శత్రుభూభుజులు గాంతురు సత్సథసౌఖ్యసంపదల్‌. 65 


సీ, అనిమిషావాససంప్రాప్తి జెందనివారి 

కనిమిషావాససంప్రాప్తి యొసంగె 
విషధరస్థలి నుండ వెగటైనవారికి 
విషధరస్థలి నుండ వెజంగుమాన్సె 
స్వస్థానవహరణాసహ్యులౌ వారికి 
స్వస్థానవిహరణాసహ్య ముడిపెం 
దతమహాబిలపదసలి లేనివారికి 
దతమహాబిలపదస్థితి గడించె 


తే. నౌర తొలుదొల్త డాసి జొమ్మదిమి గదిమి 
చించి చెండాడి గాసిం జేసినదియయ్యు 
విమతతతిపట్ల కదురభూవిభుని వేంక 
టాగ్రణికరాసి యెంతదయాంబురాశి. 66 


చ. సరసతం దాడిగోళ్ల పురశాసనుండై తగు వేంకటప్రభుం 
డరివిజయప్రయాణసమయానకనాదవిధూతతారకాం 
బరమున కాత్మఖడ్గహరిమర్దితశాత్రవహ హ స్తిమన్తకో 
ద్ధరుచికమౌక్తిప్రతతితారల పెక్కు ఘటించు నిచ్చలున్‌. 67 


. నవనవాగతశీతపవనవారమహోగ్ర 
దవలవావళిచేత దర్ప ముడిగి 
తలతలావృతసుకో కిలకులాననగళ 
త్కలకలారభటిచే. గడుం గలంగి 
ప్రసవసారసితసారసరసాశనమత్త 
భసలసాధ్వసముచే భంగ మంది 
స్మరశరాసవసముద్దురశరాకులమన 
సృవసరాగముచేత శయ్య నొరగి 


తే. ధరణి నెటి(గింతు రీరితి. దాడిగోళ్ల 
కదురవిభు వేంకటేంద్రుని కదనధాటి 
కలికి దుర్గమకాననస్థలులం బడిన 
యాత్మనొథులపైతమీ నహితసతులు. 68 


ఉ. శ్రీనిధి తాడిగోళ్ల ళ కదిరీపతినాయని వేంకటక్షమా 
జాని జయప్రయాణపటుసంభ్రమసంభృతభూరిభేరికా 
ధ్వాన మమర్త్యలోకవనితాజనము ల్విని నూతనప్రియా 
నూనసుఖోన్నతు ల్లలుగునో యని యెంతురు సమ్మదంబున్‌. 69 


ఉ. ఆయనుజుం డఖండవిభవాఢ్యుం డమందముదం బొనర్ప నా 
రాయణపుణ్యమూర్తి వయి రంజిలి తీవు శుభైకశాశ్వత 
శ్రీయుత తాడిగో ళ్ల కదిరిపతినాయక వేంకటాంబ య 
త్యాయతకీర్తిపూరితదిగంతర పట్టపుదేవి యై తగన్‌. 70 


చ. అమితయశఃపయోధి కదురాధిపు శ్రీకదుక్షితీంద్ర చి 
త్రము విను మొక్కవార్త సమరస్థలి 'దుర్శదవద్విరోధిరా 
ట్సమదభవద్భయంకరభుజప్రవి భాసికరాసిసంహతి 
Dre స్రవించి ద్రవించు మనంబు రంభకున్‌. 71 


సీ. మేఘంబు లేనిక్రొమెయింగులు కుముదారి 
న వారి లేనిబాడ 

బములు సురాద్రి కెనిమణిసానువు లర 
ణ్యము లేనిదావానలములు కొలను 
లేనికెందమ్ములు మ్రాను లేనిచివుళ్లు 

గని లేనికెంపులు మనసిజారి 

లేనికన్మంట లై లీల నిండెను ధరా 

నలి నౌర యుష్మత్సతాపరుచులు 


I 


తే. దహనసహకారరాజదర్పహరణ 
రణమహాభీమభీమాబ్దరమ్యకీర్షి 
కిర్డితాలోకలోకై కైకకీర్తనీయ 
ఘనగుణకలాప కదురేంద్రు కదురభూప. 72 


క. తతరణమున నీవిమత 
క్షితినాథు లనంతధవము(? జెందరె భయకం 
యుతులై నతులై హతులై 
గతకల్మష తాడిగోళ్ల ళ్ల కదురనృపాలా. 73 


చ. అమృతము శీతభానుగత మన్నది కాదు తృణస్థితం బటం 
చమలమతి న్వచింతురు మహాత్ములు కాదనీరేనీ నీరిఫుల్‌ 
రమణ దదాప్తిమాత్రమున రక్షితులై మనుటెట్టు ధాత్రిభూ 
రిమహిత తాడేగోళ్ల ' రదిరిపతినాయక లోకపాలకా. 74 


సీ. తనపేరురంబు ద్రొక్కినవా(డు సిగ్గుచే 
సరిగాక తలలెత్త వెజవలేదొ 

తనతల( దన్ని ॥ నిల్పినవాండు సామ్యంబు 
జెందలేక కృశత్వ మందలేదొ 
తనవాలుజడలనుండి నది దీటుకు రాక 
బెట్టుగా బెనుమొట్టి వెట్టలేదొ 

తనుమోచి తిరుగ(జొ చ్చినది తుల్యముగాక 
ఘనభయంబున( బూరి గజవలేదొ 


తే. తాను సరిచనందలంచి నీధవళకీర్తి 
కెనయంగా లేక సగమయ్యె నీశుం డతడు 
వసుధ సర్వజ్ఞుం డెట్టు సర్వజ్ఞమౌళి 
కంజశరరూప  కదురేంద్రు కదురభూసప. 75 


క్ర ధర్మగుణకలి తమార్గణు 
లర్మిలి నీచర్య లెంచ నలరితి వౌరా 
ధర్మగుణకలితమార్గణ 
నిర్మథితవిపక్ష కదురనృపహర్యక్షా. 76 


స్స్‌ కావ్యనై పుణిశబ్దగౌరవప్రాగల్భ్య 
మర్థావనాసక్తి యతిశయోక్తి 
నాటకాలంకార నయమార్గసాంగత్య 
సాహిత్యసాహిత్యసరసముద్ర 
సకలప్రబంధవాసన సువాక్సాఢిమా 
న్వితచతుర్విధసత్కవిత్వధాటి 
లక్ష్యలక్షణగుణశ్లాఘ్యతాపటి మంబు 
నైఘంటికపదానునయనిరూఢి 


తే. గనిననీకు నసాధ్యంబె గణుతి సేయ 
ధాత్రి శుకసప్తతి యొనర్పం దాడిగోళ్ల ల 
ఘనకులకలాపకదురేంద్రు కదురభూప 
చెలగి వాక్స్పాఢిచే గృతి 3 సేయు మవని. 77 


వ. అని విద్వజ్ఞనంబు లానతిచ్చిన నేను 
నమందానందరసభరభరితహృదయారవిందుండనై. 78 


క. కుంభిన్యాత్మభవాకుచ 


కుంభపరిరంభణాత్తకుంకుమపంకో 
జృంభితసంకుమదాగురు 
శుంభధ్వక్షునకు భానుసుతరక్షునకున్‌. 79 


క. బంధుకదశకంధరగ 
ర్వేంధనజిద్దంధవాహహితునకుం బటుద 
ర్వాంధకహరబంధునకుం గ 
బంధాసురనిబిడతిమిరభాస్వంతునకున్‌. 80 


క. చండద్యుతినిభమణిమయ 
కుండలున కజాండభాండకోదండకళా 
మండలపండితదనుజా 
ఖండలఖండనసమర్థఘనకాండునకున్‌. 81 


క. భర్గేష్వాసనదళనా 
నర్గళదృఢబాహువీర్యునకుం బూర్వవచో 
మార్గచరిష్టుమునీశ్వర 
వర్గప్రణుతానివార్యవరచర్యునకున్‌. 82 


క. షడ్వదనజనకసుమనో 
రాడ్వినుతచరిత్రునకును రాజద్దాత్ర 
త్విడ్విజితాదిత్యునకు వి 
రాడ్విగ్రహధామునకును రఘురామునకున్‌. 83 


కథా ప్రారంభము 


వ. అభ్యుదయ పరంపరాభివృద్దిగా నాయొనర్పంబూనిన శుకసప్తతి 
యనుమహాప్రబంధంబునకుం గథాక్రమం బెట్టిదనిన. 84 


క. వెలయు నలఘుప్రభావో 
జ్ఞ్వలుం డింద్రప్రస్థపురి నసామాన్యమహః 
కలితదృఢబాహుబలని 
ర్హళితాహితరాజు ధర్మరాజు ధరిత్రిన్‌. 85 


చ. అతం డొకనాండు నిండుకొలువై బలవైరిమహోన్నతి న్మరు 
త్సుతుండుం గిరీటి మాద్రితనుజు లనదండన యుండి కొల్వ రా 
జతతికిరీటకోటివిలసన్మణిమంజులదీప్తిపుంజరం 
జితచరణుండు ధర్మజు(డు చెంత వసించిన ధౌమ్యు నిట్లనున్‌. 86 


క. తెలివి గలభూసురుండవు 

కులగురుండవు మాకు మౌనికుంజర! వినుమీ 
యలఘుమతి నొక్కకార్యము 

తెలియ న్వివరింపవే సుధీజనతిలకా! 87 


ఉ. భామలచిత్తము లైలియ బ్రహకునైన వశంబుగాదు త 
త్క్కామితయత్నము ల్తలంప ధాత్రి విచిత్రము లండ్రు కావున 


న్నామది యేతదీయకథనంబు వినం గడంగె న్మహిసుర 
గ్రామణి! యానతిమ్మనుండు రాజబిడౌజునితోడ వేడుకన్‌. 88 


వ. అప్పు డాభౌమ్యమహర్షివర్యుండు నిరవధికకుతూహలధుర్యుం డై యిట్లనియె 
స్త్రీజనంబుల చిత్తంబులు లోకాతీతదుర్వ్యృత్తంబులు, తదీయకృతసాహసకార్యంబు 
లనివార్యంబు లగుట నిక్కువం బిందులకు నొక్క యితిహాసంబు గలదు. తొల్లి 
మహాదేవుండు పార్వతీవరారోహ కతిరహస్యంబున నానతిచ్చినతెజం గెజింగించెద 
సావధానుండవై యాకర్ణింపు మని యి ట్లనియె. 89 


సీ. సౌధథాగ్రతలకేళిజాగ్రన్మృగేక్షణా 
స్ఫుటదృశ్యమానెంద్రపురవరంబు 
జగతీదిదృక్షుభౌజగవర్గనిర్ణ్లమ 
ద్వారాయితన్వచ్చవారిఖేయ 
మబ్టినీకాంతశుద్ధాంతీభవత్సాంత 
సంతతోదారకాసారవార 
మిందిరాసుతభవ్యమందురానీకర 
మ్యామోదకారణారామసీమ 


తే. యంద మగు మేరుమందరాహార మధ్య 
తలమహీమండలమున నుద్దామ నమ 
మేదురో దృటభటసింహనాదచలిత 
దిగ్గజవరంబు పద్మావతీపురంబు. 90 


క. ఆనగరి న్విభవప్రతి 
భానగరిపుం డైన చిత్‌ భానుం డేలు 
న్మానక మృడుకరడమరు స 
మానకరవ మరుల గిరులయయణజుంతం జేర్చన్‌. 91 


మ. కలలో నైనను బల్కి బొంకడు సమగ్రక్రోధయోధారిరా 
డృలముం గన్గొని చీరికిం గొనండు దుష్పాండిత్యము ల్నేరం డు 
జ్ఞ్వలదుజ్ఞృంభశుభాంగవైఖరుల ఠరేవన్నూత్నకందర్పుం డై 
తల(పం జొప్పడుం జిత్రభానుం డతం డేతన్నాత్రుండే చూడంగన్‌. 92 


సీ. చంద్రమతీనాథుచందాన నలునివై 
ఖరి( బురుకుత్సునిగతిం బురూర 
వునిమాడ్కి సగరులాగునం గార్తవీర్యుని 
యనువున గయునట్టు లంబరీషు 
పొలువున శశిబిందువలె నంగుపొలికం 
బృథునిభాతి మరుత్తురీతి భరతు 
కరణి సుహోత్రునిహరువున రఘులీల 
రామునిక్రియ భగీరథునిరేవ 


తే. శిబితెబింగున మాంధాతచెలువమున య 
యాతిరీతి దిలీపుమర్యాద రంతి 
సరణి: బాలించి యలరు నాచక్రవాళ 
వసుమతీచక్ర మమ్మహీవల్లభుండు. 93 


మ. అకలంకప్రతిభాప్రతాపవిభవుం డా రాజకంఠీరవుం 
డొకనాం డంతిపురి న్సువర్ణవలభిప్రోన్మీలమై కెంపుమా 
నికపుంబొమ్మల నొప్పు పెండ్లిచవిక న్నీలంపుజాగద్దియం 
బికవాణీనికరంబు గొల్వ సుముఖాప్తి న్నిండుకొ ల్వుండంగన్‌. 94 


క. ఇుకువలిగుబ్బ చన్నుల 
యెజుకుం జవరా లొకర్త యెజుకో యవ్వా 
యెజుకో యని తనచందం 
బెజుకపడంగా హజార మెలమిం గదిసెన్‌. 95 


వ. అప్పు డప్పడంతుకతెజిం గమ్మహీంద్రుండు పరిచారికాజనంబులవలన విన నవధరించి 
సమ్ముఖమునకు రావించిన. 96 


. సవరనిపనివన్నెజవిక పిక్కటిలంగం 

గులుకు పాలుబ్బుగుబ్బలు చెలంగ 
ముంజేతులను ముఖాంబుజమున నొకవింత 
పొలుపు దెల్పెడు పచ్చబొట్టు లెసంగం 
గుయుమాపుపయ్యెంటచెజంగులో నిడుకొన్న 
ముద్దుంబల్కులచిన్నిబుడుతం డమరఈ 
దరతరంబులనుండి తనయింట వెలయు పు 
త్తడిపైండిబుట్టి మస్తమున వెలుంగ 


తే. బొమలసందున నామంబుభూతిపూత 
నెన్నాసంటం బుక్కిట విడెంబు కన్నుంగొనలం 
గాటుక రహింప వచ్చి యాక్ష్మాతలేంద్రు 
చరణముల కోరగా మ్రొక్కి చక్క నిల్చి. 97 


క. ఇవి దారికట్టు మొనక 
ట్టిది కాంతావశ్యకరణ మిది నీమది కిం 
పాదవించు నోనరేశ్వర! 
పదిలం బని తెల్పి కొన్ని బదనిక లొసంగెన్‌. 98 


క. తలయున నిది గారడ మని 
తలంపకుమా సింగం డల్లతటీగొండ దరిన్‌ 
దలమోచి తెచ్చినవి యివి 
తలనుంచుము పసిండితాయెతల నుంచి నృపా! 99 


వ. అని విన్నవించిన యమ్మత్తకాశినీకరాంబురుహదత్తం బగు 
నయ్యుత్తమదివ్యౌషధత్రయంబు రయంబునం గ్రహించి కరుణావలోకనపరుండై 
ప్రియవినయగంభిరభాషణంబుల నిట్టు లనియె. 100 


శా. ఏయుభూములు చూచినావె కొరవంజి రూపలావణ్యరే 
ఖాయుక్తిం దగు కొ మ్మ లెందుం గల రీక్షామండలిన్‌ హావభా 
వాయత్రెకవిలాసవైఖరుల మేలం దెవ్వరిం జెందు న 
య్యాయావార్తలు తెల్పవే మది కమందానందముం జెందంగన్‌. 101 


వ. అనిన విని యితండు చతుర్విధనాయికానాయకుండును 
బహువిధశృంగారశేఖరుండును సకలకలాధురంధరుండు నగు నని తనమనంబున 


ర్‌ 


వితర్కించుకొని యతని కిట్లనియె. 102 


సీ. కల్కిచిల్కలపోల్కి( గనుపట్టు శృంగార 
నటన గుల్కెడుతూర్చునాటి చెలులం 
బులుగడిగిన ముత్యముల బోలి గరగరి 
కలు వహించిన పాండ్యకమలముఖుల( 
జిత్ర రేఖలం దారసిలుచక్కందనముల 
రాణించు కన్నడరాజ్యసతుల 
బగడంపు జిగిసొంపు తగుతనుద్యుతి పెంపు 
నలరెడు యవనశీతాంశుముఖులం 


తే. గుందనంపుసలాకలయంద మొందు 
నంధ్రకన్యల నిదిగాక యంగవంగ 
కుకురుసౌవీరసౌరాష్ట్రకో కకుచల 
వింతలన్నియు. గనుంగొంటి విను నరేంద్ర! 103 


తే. దేవ నవఖండమండల శ్రీవిజృంభ 
మాణ మగునివ్వసుధం గల్లుమానవతుల 
వరుస నందజం గనుంగొంటి వారిలోన 
రేఖ గలయొక్కచెలి నేర్పరింతు వినుము. 104 


ఉ. ఈనగరీవతంసముననే తగువైశ్యుం డొకండు శాశ్వత 
శ్రీనిధిగేహుండై మదనసేనుం డనంగలం డద్బుతైకశో 
భానవమోహనాకృతి ప్రభావతి వానిపురంధ్రి యొప్పు నో 
మానవతీమనోజ! యసమానవయఃపరిపాకవైఖరిన్‌. 105 


మ. దాని ఘనాఘనద్యుతివితానకనద్ద నకేశపాశముం 
దాని లనద్చిస ప్రస వధాళధలళీచకితేక్షణంబులుం 
దాని సుగంధగంధిలసుధారసబంధురమందహాసము 
న్మానవనాథ! మెచ్చుటకు మర్త్యు లమర్హ్యలునైన శక్తులే. 106 


క. ఆమృదులోరువిలాసం 
బామోహనముఖవికాస మాదరహాసం 
బామెడ యానడ యాజడ 
యామేని మెజుంగురంగు నలవియె పొగడన్‌. 107 


సీ. భుగభుగ వాసింపం బొసంగు పుత్తడిబొమ్మ 
మాటాడనేర్చిన మణిశలాక 
కలికిచేతలనొప్పు కమ్మక్షొవ్విరిబంతి 
తగుజివకళల చిత్తరువుప్రతిమ 
గమనశృంగారంబు గనుపట్టు లతకూన 
కలదొలంగని తొలకరిమెజుంగు 
కరచరణాంగసంగతి గన్నశశిరేఖ 
హావభావముల+ జెన్నలరు సరసి 


తే. యగునని గణింప బినుతింప నలవిగాదు 
దానిచరణాబ్దనఖరేఖతోను బోలం 


గలరె యీలోకమున నున్న కాంతలెల్ల 
విను మహీనాథ యేమని వన్నవింతు. 108 


క. ఒకపాటి పేదసంసా 
రికి దగ దమ్ముద్దుగుమ్మ రిపురాణ్మణిమ 
స్తకమకుటఘటెతనవర 
త్నకళాచకచకితచరణునకుం గాక నృపా! 109 


క. అని విన్నవించినంతనె 
మనమున నుప్పొంగి వైశ్యమహిళానవమో 
హనరూపరేఖవిభవము 
విని విస్మయ మంది మోహవిహ్వలమతి యై. 110 


తే. ఎబుకవగలాడడి కోరినవెల్ల నొసంగి 
ప్రియవచోవైభవంబు గాన్పింపం బనిచి 
కొలువు చాలించి బోటిక ల్లొలువ నంతి 
పురి నొకానొక మణిసౌధమున వసించె. 111 


ఉ. అంతట నవ్వణిగ్వరుని యంగనపై( దమి హెచ్చి యామహీ 
కాంతపురందరుండు రతికాంతధనుర్లతికావిముక్తదు 
ద్దాంతశరాళికి న్మదమరాళికిం జండతరాళి కెంతయుం 
జింతిలి వేదనావశవిశీర్ణమతి న్విరహార్తి నొదుచున్‌. 112 


సీ. చెక్కిట జెయి నేర్చి చింతాకులాత్ముండై 
వనిత నేక్రియం దెత్తునని తలంచు 
నిట్టూర్పు  నిగిడించు నేండయో శుకపికా 
ర్సటి కోర్వలేనంచు. బలవరించు. 
దనలోన తానేమొ తలయూయకొని మెచ్చుం 
గలవరించుచు బయ ల్లాగిలించుం 
జిత్తరువుననున్న చెలువంపుంబ్రతిమ న 
ల్లదె ప్రభావతి యంచు మదిం దలంచు 


తే. నించు విలువంచి విరితూపు లేర్చరించి 
పచ్చవన్నియచిల్కబాబావజీరు. 
డుల్ల ములోలముగం జేయ దల్లడించు 
రాజముఖీమీందిబాళి నా రాజమౌళి. 113 


ఉ. ఎప్పుడు చూడం గల్లునొకొ యిందుముఖీవదనారవింద మే 
నెప్పుడు విందునో తెలియ దేణవిలోచన కల్కిపల్కు లిం 
కెప్పుడు గగిలింతు నలయింతి కుచాద్రులురంబు సోక నా 
కప్పుడుగాదె సౌఖ్యపర మందుటలంచు మదిం గణించుచున్‌. 114 


క. ఉల్లము బెగడ ధరిత్రీ 
వల్లభుం డి ట్లున్నవేళ వనితామణులం 
దెల్లగుణంబుల కిరవగు 
పల్లవి యను పేరుగలుగుభామ సుబుద్ధిన్‌. 115 


సీ. వసుమతీశ్వరుం డున్న దెసం జూచి పావడ 


చెజంగున నెమ్మోము చెమట దుడిచి 
సిగ పొందుగ నమర్చి చిన్నారివిడికెంపు 
తాయెతు ల్బుట్ట్‌ కుళ్ళాయి వెట్టి 
చెవులయంటుల( జక్కసవరించి ముక్తావి 
చిత్రహారంబుల చిక్కు. దీర్చి 

కలపం బలంది బంగరుగట్టికమ్ముల 
వలిపెదుప్పటి వలివా టొనర్చి 


తే. కేలుదమ్మికిం గపురబాగాలు( బండు 
టాకుమడుపులు నొసంగి లోకాభిరామ 
వార్త లొకకొన్ని నొడివి యప్పార్థివేంద్రుం 
బలుదెజంగుల నలరించి పలిక నపుడు. 116 


క. స్వామి యవధారు మీమదిం 
గామించు మనోరథంబు( గడతేర్చెద నిం 
కేమిటికి జింత యన విని 
భామామకరధ్వజుండు పల్లని కనియెన్‌. 117 


తే. వైశ్యభామిని లావణ్యవైభవంబు 
విని విరహవార్థ్ధి మునుంగున న్మనుప నెట్టు 
అంటు చేసెదో 'యమ్మచ్చెకంటి ననుచు 
నిచ్చక మొనర్చి యుడుగర లిచ్చి పనుప. 118 


మ. చని యప్పల్లవి వైశ్యవల్లభుని భాస్వద్దివ్యగేహాంతరం 
బున వర్తిల్లు ప్రభావతిం గనం దదంభోజాక్షి రాజావలం 
బనసౌభాగ్యము గన్నధన్యవు ననుం బాటించి యేతేజ నే 
మి నిమిత్తంబొ యటంచు నిర్మలసుధోర్మీవైఖరిం బల్కినన్‌. 119 


క. నిను జూడంగోరి వచ్చితి 
ననవుడు సంతోషమయ్యె నని మణిపీరిం 
దను నిలుప రాజదూతిక 
యనియెం బ్రభావతికి సముచితాయత్తమతిన్‌. 120 


తే. ఎల్ల సౌభాగ్యములు గలయింట వెలసి 
మిగుల జక్కనివారిలో దగినదాన 
వగుదు నీ బంధుజనము ని న్నభినుతింపః 
గాంపురము చేసితివి మేలు కమలగంధి. 121 


వ. అదియునుం గాక పురాణదంపతు లగునీయత్తమామల సుమతిహరదత్తుల నాదరించు 
నీవివేకంబునకు మెచ్చితి సాక్షాన్మనోజుం డగు సేమనోహరున కనుగుణం 
బగునంతరంగంబునకు సంతోషించితి గురుబుధబాంధవదాసదాసీజనంబులం 
బో షించునీమహత్త్వంబు( గొనియాడ శక్యం బగునే యని వెండియు. 122 


సీ. గుట్టుతో సంసారి మట్టునం జుట్టాలం 
దనియింతు వని హరదత్తుతోడ 
ఘనురాల చల్లనికడుపుదానవు నీవు 
సుకృతశాలిని వంచు సుమతితోడ 


మదనసేనుం డనంగ మజీ నీకే తగు నెంత 
చెలువుండ వని దానిసెట్టితోడ 
విశ్వాసమున నింట వెలయుపాటెల్లం బూ 
నెద రంచు దగిన బానిసెలతోడ 


. నిచ్చక మొనర్చి హితవరియేవు చూపి 


చొరవ గల్పించుకొని పరిశుద్ధురాలి 
వలెనె తాం బోనిచో సారెపిలువనంపు 
మచ్చిక యొనర్చి సమ్ముదిమాయలాడి. 123 


. అంత నొకనాండు రజినీ 


కాంతశిలాఘటితవేదికామధ్యమునం 
గొంతతడ వుండి తగనే 
కాంతం బగువేళ వైశ్యకామిని కనియెన్‌. 124 


. ఓమధురవాణి నీమను 


వేమిటనుం గడమ గాక యెంతయు నొ ప్పెం 
దామసుం డగువాగ్వనితా 
కాముం డొకకొంత కొదవ గల్పించెం గదా! 125 


. ఆది యె ట్లంటేని. 126 
. బింబోషి షి నీచంద్రబింబాననము వాని 


బెడగునో టను ముద్దువెట్టందగునె 
కాంత నీ సిబ్బెంపుగబ్బిగుబ్బలు వాని 
పరుసు చేతుల నొ త్తిపట్టందగునె 
యబల నీకనకోపమాంగవల్లరి వాని 
కజకుమే నంటంగ నొ కియందగునె 
రామ నీమధురాధరప్రవాళము వాని 
వికటదంతముల కొప్పింపందగునె 


. కొమ్మరో కుందనపుం గీలుబొమ్మకరణి 


నొణపవుగలదాన వీవు వానరమువంటి 
మగనిత్లో గూడి రతికేళి బొగులందగునె 
తగదుగా ధాత యీరీతి తగులు సేయ. 127 


. తా ననుభవింపనేరక తగిన ఘనుని 


దండ నుండంగనీక నిధానమునకు 
బూచి కాచుక యున్నట్లు పువ్వుబోడి 
యెట్లు సంగత మయ్యె నీ కిట్టిమగండు. 128 


ఐననుం గొదవ గా దిందుల కొక్క మహోపాయంబు విచారించితి వినుము. 129 


. వలపులటేనికి నృవతువచ్చువిలాసము గల్లి యెల్ల వి 


ద్యలం గలమేలిమిం దెలిసి యంగనలం గరంగింప నేర్చి కో 
ర్కులు సమకూర్చంజాలి కడుం గొండొకప్రాయము గల్లువాని ని 
స్తులతరభోగభాగ్యములు చొప్పడ నీ కొనగూర్తు మానినీ! 130 


క. అతని వివరింతు విను నీ 
మతికి నృమ్మతి యొనర్చు మనరాజు జగ 
ద్ధితసుప్రతాపభాస్వ 
త్ప్రతిభాభానుండు చిత్రభానుం డబలా! 131 


. భావజ్ఞమౌళి ధాత్రీవరారోహావ 
హస్తలైకైకబాహార్గళుండు 
చల్లనిరాజు సాక్షాత్కారనవమోహ 
నాంగసౌందర్యలీలాంగభవుండు 
దాక్షిణ్యశాలి యాచార్యధైర్యావార్య 
సకలసద్దుణగణార్లవపరుండు 
చేపట్టుగుంచ మక్షీణరంగదభంగ 
శృంగారశాస్త్రప్రసంగలో లుం 


తే. డమ్మహారాజదేవెంద్రు. డంతరంగ 
మెల్ల నిసొమ్ముగ నొనర్ప నేమితపము 
చేసితివా నాపలు కొకింత చిత్తగించి 
తలంపు నెబివేర్చు కొనవమ్మ కలికి కొమ్మ. 132 


వ. అనిన విని సంభ్రమభయవిస్తయాక్రాంతం బగునిజన్వాంతంబునం గొంతతడవు 
విచారించి దరస్మితవ్రీడాభరంబు లీడుజోడాడ వదనారవిందం బొకించుక వాంచి 
పంచశరశరప్రాయకటాక్షాంచలంబుల నొక్కించుక చాంచల్యం బంకురింప నచ్చంచలాక్షి 
రాజదూతి కిట్లనియె. 133 


క. ఏ నింతనాంటినుండియు 
మానవతులలోన మిగుల మానవతిని నై 
యూీనాంటికిం గడచితి నిక 
నానోచిననోము లే మొనర్పం గలవో. 134 


వ. అదియునుం గాక. 135 


తే. అత్తయును మామ తలవరులై మెలంగ 
మగడు పులివంటివాండు నెవ్వగ యొనర్చ 
నమ్మ! యేం జెల్ల! యిక్కార్య మమరు టెట్టు 
చాలు జాలింపు మిశ నిప్రసంగ మనిన. 136 


వ. విని తదీయవచనంబున స్వప్రయోజనావకాశం బయ్యె నని తలంచి తదనుగుణం 
బగునట్టుగాం బల్లవి యిట్టనియె. 137 


ఉ. ఎక్కడి యత్తమామలు నిజేశ్వరుం డెక్కడ వంశవర్తనం 
బెక్కడ దొడ్డు కొంచెమను టెక్కడ నోలలితాంగి మోహము 
న్నెక్కొనం జక్కనయ్య నొకనిం బిగికొగిటం జేర్చి ఎంపుసొం 
పెక్కని దేటిప్రాయ మిది యెన్న(టికిం గలుగంగనేర్చునే. 134 


సీ, మగని ప్రక్కనె యుండి తగ జేరి జోకొట్టి 
మోసపుచ్చని దేటి ముద్దరాలు 
పసులగోడలనైన వసుధనిచ్చెన లేక 
యెక్కనేరని దేటి యెమ్మెలాండి 


ర్‌ 


తలవరు ల్లనుంగొన్నం దప్పు నొప్పు ఘటించి 
బొంకనేరని దేటి పువ్వుబిడి 

దొరలు గద్దింకం గల్లరివార్త నిజముగా 
నిర్వహింపని దేటి సీటుకత్తె 


తే. యత్తమామల గృహకర్త లగుచు మెలంగు 
నట్టిధూర్తుల నెల్ల నోరదిమి గదిమి 
పొంచి యుపనాథుతోడం గ్రీడించి మించి 
చక్కటికి దిద్దుకొనని దేసరసురాలు. 139 


తే. ఆండుపుట్టునం బుట్టి యింతంతయైన 
దిట్ట గాకున్న నది కడతేయు టెట్టు 
బేలతనమున నీవింత గోలవేని 
మాను మోబాల యిశక నిన్నిమాట లేల. 140 


వ. అనినం బులకానుషంగం బగునిజాంగంబువలన నంగీకృతభావం బెజీంగింప 
నయ్యంగనారత్నంబునకు సంగనాచియగు రాజదూతిక మణియు మజీయు బోధించి 
చంద్రికాసక్తచకో! రకంబునుంబోలె వైశ్యభామ కెదురుచూచుచున్న రాజపుంగవునకు( 
దదీయకథావృత్తాంతం బెజిం౧ింప మరలిచనునెడ నవ్వణిగ్వరునకు దైవయోగంబున 
నతిదూరప్రయాణంబు సంభవించిన. 141 


చ. తనయిలువేల్పులై మెలంగు తల్లికి దండ్రికి భక్తియుక్తివం 
దన మొనరించి ప్రాణసమతం దగుపెంపుడుముద్దుంజిల్క నె 
మ్మన మలరించి విద్యుదుపమానశుభాకృతి నా ప్రభావతిం 
గనుంగొని పోయిరాందగిన కార్యము దెల్ప నవీనదైన్యయై. 142 


సీ. మలయుచో మధురాతిమధురాధరల వాడి 

చిన్నారిగోరు నీచెక్కుమీ(ద 

నానుచో రంగస్థలాబ్దగంధులగబ్ని 

మెయిగుజందోయి నీయురముమింద 

మించుచో గాంచికాచంచలాక్షుల ముద్దు 

మొనపంటిగంటు నీమోవిమీందం 

జేరుచో నెల్లూరు నారీమణుల కెంపు 
పనమించు నడుగు నీనొసంటిమిందం 


తే. నింట నుండిన నీసౌఖ్య మేల కల్గు 
ననుచుం గన్నుల నూరార్చి యక్కుంజేర్చి 
మోవిచిగురంట నొక్కి తమ్ముల మొసంగి 
పోయిరమ్మని పనిచె నప్పువ్వుంబోడి. 143 


క. ఈరీతి వణిగ్వల్లభుం 
డారూఢిగ నోడబెర మరిగినతటీ న 
వ్వారిజముఖి కంతుశరా 
సారవినిర్ణాతజాతసంతాపమతిన్‌. 144 


చ. మునుకొని మేరమీణు వలపుందనముంగల త్రోవ చూపగా 
వెనుక రతీశ్వరుండు పదవే యని యెత్తులు వెట్ట నెమ్మదిం 


బెనంగొను లజ్జ్ఞయుం బొ డముభీతియు. దన్నరికట్ట నంతలో 
నిను డపరాంబుధి న్మునింగ నీవెతలం గనలేని కైవడిన్‌. 145 


తే. చరమదిగ్భామినీమనో హరతరాంగ 
రాగవైఖరి మటీ సాంధ్యరాగ మెసంగెం 
గుసుమితనవీనజాతీనికుంజరితి 
నుడుగణంబులతోగూడ నొప్పి నభము. 146 


క. తగనప్పు డజాండంబున 
నిగిడెం గాఢాంధకారనిబిడమరీచుల్‌ 
జిగి కుందనంపుబరణి 
న్మృగమదపంకంబు( గలయనించిన కరణిన్‌. 147 


వ. అప్పు డయ్యెప్పులకుప్ప యగుప్రభావతీసతి విలాసవతీరతీశ్వడుం డగు 
నమ్మహీశ్వరునితో ననంగసంగరవాంఛ తరంగితంబై తురంగలించు తమకంబున. 148 


సీ, నానావిధద్రవ్యనవ, సంభారము 
బలగృహంబులకు బగము లమర్చి 
మొదవుల నన్నింటిం బిదికిన పాల్గాచి 
యొనరం దోడంటుతో సుట్టింబెట్టి 
పనులు దీర్చిన తొత్తుపడుచుల నిష్టాన్న 
తృప్తినుందంగం జేసి యిండ్ల కనిచి 
యత్తమామలు సుఖాయత్తులై పవళింప 
మృదుపదంబుల నొత్తి నీదురవుచ్చి 


తే. జలక మొనరించి జిలుంగుమేల్వలువ గట్టి 
కలప మలి మితాహారకలనం దేలి 
వీడియం బందుకొని యొక్కయూడిగంపు 
బుడుత తనవెంట నడువ నప్పువ్వు(బోడి. 149 


క. తనకుం బ్రాణపదంబును 
దనయనుంగుంజెలియు. దనకు దైవం బగుచుం 
దనరు తనరాజకీరముః 
గని యవ్వలం జనుట తగిన కార్యం బనుచున్‌. 150 


తే. కనకమణిపంజరశుకాగ్రగణ్యుం జేరి 
కోరి యాత్మీయగాథాప్రకార మెల్ల 
మెల్లమెల్లన దరహాస ముల్లసిల్ల 
నంతయును దెల్పం జిల్క యత్యాగ్రహమున. 151 


క. కటకటంబడి పక్షద్వయ 
పుటచలన మొనర్చి మిగులం బొగులుచు మదిలో 
నిటు నటు దెలియని చింతా 
కుటిలస్థితి నింతి కనియెం గోప మెలర్చన్‌. 152 


క. ఓహరిణనయన "స్వామి 
ద్రోహ మిదంభారొ మనుచు( దొలుతనె విబుధ 
వ్యూహంబు పలుక వినమె 


యాహా యీమాట వినగ నర్హమె మాకున్‌. 153 


ఉ. [2]ఓవర వైశ్యవంశకలశోదధికల్పలతాలతాంగి నీ 
పోవని వారిముందటి నయో మగనిం గడకాళ్లం ద్రోచి నేం 
డీవసుధేశునిం గలయ నెంచితి వెట్టు? పతివ్రతామణు 
ల్వావులు పుత్తురమ్ము తలవంపులు చేయుదురమ్మ జాతికిన్‌. 154 


సీ. దశకంధరుని మోహదశ విచారించెనే 
సకలజగన్మాత జనకజాత 
నహుషభూపాలు మన్నన కొప్పుకొనియెనే 
స్తీరత్నమైన శచీపురంద్రి 
యల సింహబలుని మాయల: జిక్కి చొక్కెనే 
విపులసద్దుణమాన్య ద్రుపదకన్య 
శబరాధిపునిదురాశలకు లోనయ్యేనే 
రతినిభాకృతి భీమరాజపుత్రి 


తే. తొల్లిటి మహాపతివ్రతల్‌ దుర్మదాంధ 
కాపురుషు లంగభవశరాఘాతవికల 
చిత్తులై తము+ జేరి యాచించినపుడు 
సిగ్గు వోనాడుకొనిరంటే చిగురుంబోడి. 155 


ఆ. ప్రాణహాని మానభంగంబు నగు నన 
కెంతపనికిం జొచ్చితే మృగాక్షి 
జగతి నీమనంబు "తెగువయే దేవేంద్ర, 
పదవి" యనెడుసుద్దిం బొదలంబోలు. 156 


క, పతిభక్తి గలుగుసతికిన్‌ 
వ్రతములతో గొడవ యేల వటిలు సుకృతముల్‌ 
పతిభక్తి లేని చెనంటికి 
వ్రతములు చను వేయి యొక్కవ్యభిచారమునన్‌. 157 


వ. కావున గులాంగనాతిలకంబునకు గలకంఠీ సముచితకృత్యంబు పాతివ్రత్యంబు నీవు 
వైపరీత్యం బగుప్రయోజనం బాచరించితి విట్టైన నిహపరంబులకు దూరం బగుదు వని 
సుభాషితంబులు పచరించిన నవ్వచనంబులు కర్ణపుటంబులకు 
జిలుగుటంపములుకులపొలుపు దెలుపం గలికి యులికిపడి రూక్షేక్షణంబుల 
నాశుశుక్షణికణంబులు చిలుక జిలుకం గనుం గొనిన నప్పతంగపుంగవం బక్కటా! 
యిక్కురంగనయన కనంగతత్త్వంబు సంభవించి నిది సామంబునం గాని చక్కంబడదని 
తలంచి లంబికావలంబనమహాయోగిచందంబునం. గొండకతడపు 
నిశ్చలధ్యానపరాయణం బైయుండి వెండియు నయ్యంగన కిట్టనియె. 158 


క. వినవమ్మ భామినీమణి 
మనమున నీ కితరసంగమము ప్రియమైన 
న్మును గొంతి కమలబాంధవు 
నెనసియుం బొన మెజుంగునట్లనే వర్తిలుమీ. 159 


తే. కాక తలవెట్లి గొని యలగౌతమాంగ 
నామణి సురేంద్రు నొకనాండు నంటుచేసి 


యాపదలం జెంది సకలలోకాపవాద 

మొందు టెజు6గవె యట్లు గాకుండవలయు. 160 
క. నీపట్టు గలుగువాండై 

చేపట్టుంగుంచ మైన చెలువుని నొకనిం 

జేపట్టి రతులం దేలక 

యేపట్టున రాజు నిచ్చయించితి వబలా. 161 


సీ. రాజులు కుటిలసర్ప్వమహోగ్రతరమూర్తు 
అధరబింబము పంట నదుము టెట్టు 
సార్వభౌములు చండశార్దూలసమచిత్తు 
లించువేడుక గౌగిలించు టెట్టు 
[3]కువలయాధీశ్వరు ల్దవహుతాశనకల్పు 
లండనుప్పాంగి పరుండు టెట్టు 
నరవరేణ్యులు భద్రకరిమదాంధమనీషు 
లెనసి బంధరతాప్తిం బెనంగు టెట్టు 


తే. చక్రవర్తులు మాననిర్వక్రవర్తు 
లతులతరగాఢసురతవేళాతివేల 
తాడనచపేటము లొనర్పం దలచు టెట్లు 
తెలిసి కలయిక లొనగూడ మెలంగవమ్మ. 162 


క. వారలగుణానుగుణముగ 
వారక కనుగలిగి నడుచువారల కెలమిన్‌ 
శ్రీరంజిలు జయ మొదవు ను 
దారత నీపదు నెజింగి యలవడు మబలా. 163 


వ. ఇత్తెబింగున( దత్తరంబు లేక వర్తిల్లుమని విన్నవించిన. 164 


క. అభినవవినీతివార్తా 
విభవం బభిరామలీల వినుచున్నతజిన్‌ 
నభము నభమైనం గనుంగొని 
యిభగామిని నాంటి కరిగి యిలు సేరుటయున్‌. 163 


వ. అంత నద్ధరాకాంతుండు తదనంతరకథాక్రమం బెట్టిది యానతిమ్మనుడు. 166 


తే. అవధరింపుము సకలరాజాధిరాజ 
సతపదాంభోజుం డగు ధర్మనందనునకు 
సరసవైదికలౌకికాచారవిహిత 
హితకథారమ్యు, డగుధౌమ్యు( డిట్టులనియె. 167 


క. ఆగుణవతి మఖునాం డను 
రాగాప్తిన్‌ రాత్రివేళ రమణీయకళా 
భోగశుభాకృతి రతిశు 
శ్రీగులుక న్రాజసేవ సేయుట కెలమిన్‌. 168 


చ. కలువలు కొప్పున న్నగుమొగంబునం గస్తురిబొట్టు పట్టుకు 
చ్చలయును జంద్రకావిబురుసాపనివల్వయు మై రహింపంగా 
నలవడు మేల్ముసుంగుపయి నంగరుచిచ్చట లొప్ప నప్పు డా 


కలికి రమాకుమారు తురగంబుకడం దగం జేరె నంతటన్‌. 169 


తే. చిలుక ముద్దులు చిలుక రాజివనయన 
ననునయించీ వచించు నోయబల నృపకు 
లేంద్రుం గదిసిద నని వచ్చు టేనెబుగుదు 
నుబికి చనందగ దితిహాస మొకటి వినుము. 170 


మొదటికథ 


క. అనగా ననగా నొకపుర 
మొనరుం జంద్రవతి యనంగ నుద్యోతవినూ 
తనఖద్యోతనికేతన 
ఘనకేతనరుచిరకనకకలశం బగుచున్‌. 171 


తే. అన్నగర మేలు రత్నాకరాహ్వయుండు 
వికటమత్తాహితవిఫాలు. డొకనృపాలు, 
డతని నగరున నొడకాం డగుచు నొకడు 
వెలయు వసుమంతుం. డనుగౌర చెలువుమీటి. 172 


వ. వెండియు నయ్యఖండతరసంపత్కుబేరుం డగునతండు. 173 


శా. ఏయూరం దనయంగడు ల్నెజయ నేయేబేరు లెందైన నా 
త్మాయత్తెకధనంబు సంచిమొదలై యత్యార్ణనం బొందంగా 
శ్రేయజకిర్తులు సంఘటిల్లం దను సుక్రీమించంా నిల్పె న 
య్యాయం బేర్పడం గో కిం బడగ లెన్నైనం బ్ర బ్రమోదంబునన్‌. 174 


చ. వలసిన బేరము ల్లెలియవచ్చినవారును వాదుగల్గువా 
రలు మజీ గుత్తగొల్లలును రత్నపరీక్షలవారు. గార్యము 
ల్లలిగిన యింగిలీసుల ముఖాములు, జెంగట నుల్లసిల్లంగాం 
గొలువుననుండు. జూపజలకుం గనుపండువు సంఘటిల్లంగాన్‌. 175 


క. [4]ఈళయు విళంగయును బం 
గాళయు మొదలైన పేరుగలదీవులలో 
మేలైనసరకు లాతని 
కౌలున దిగు మాట నిజము గలవా( డగుటన్‌. 176 


తే. అతనివలన మహీదేవుం డచట నొ క్క 
డలఘువిద్యాధురంధరుం డగుఘనుండు 
తగుం గళావంతు. డనువాండు తలప నతని 
సరసవాక్సాఢి దొరలెల్ల సన్నుతింప. 177 


సీ, హాళి పుట్టించు న్‌దయత్సుధారసధార 
లుప్పతిల్లం గవిత్వ ముగ్గడించి 
రక్తి. గల్పించుం గర్ణరసాయనము గాగ 
సమధికస్తూర్తి గీతములు వాడి 
యింపొనర్చు ధరాతలేశ్వరవరనభా 
స్థలి సత్ప్రసంగ వార్తలు ఘటించి 


యద్భుతం బొసంగు శబ్దార్థవైచిత్రిని 
బంధనేకావ్యవైభవము నోడీవి 


తే. యింతమాత్రంబె కాదు శ్రీమంతుండును ని 
తాంతశుభవంతుం డగువసుమంతుం డలర 
దండ నొకవేళ నీతిసంధానలీల 
బుద్ధులన్నియు. దెల్పు నప్పుడమివేల్పు. 178 


క. ఈరీతి సకలధర్మ[5]వి 
చారుం డగునతనిమాట జవదాటక య 
గౌర మనుచున్నం దన్నగ 
రత్నం బేలునట్టి నృపవరుః డెలమిన్‌. 179 


తే. మంతు కెక్కిన యవ్వసుమంతు ననున 
యించి ప్రియభాషణంబుల హితవొనర్శి 
జలధి కవ్వలదీవులం గలసమనస్త 
వస్తువులు బొక్కసముం జేర్పవలయు ననుడు. 180 


ఉ. రా జొనరించు మన్ననకు రంజిలి యవ్వసుమంతుం డష్టది 
గ్రాజమనో! భయంకరపరాక్రము( డాన్ఫపుతోడ నేనయ 
వ్యాజత దీవి కేగి కలవస్తువు లన్నియు. దెత్తు+ బంపుమో 
రాజకులేంద్ర యంచు సుకరంబున మున్ను వచించి పిమ్మటన్‌. 181 


క. తననగరుం జేరి సమధిక 
ధనధాన్యసుపుత్రమిత్రదారాలయమం 
డనమైన కాంపురం బిది 
యను వగునే విడిచి చనుట కని చింతిలుచున్‌. 182 


ఉ. కారుమెయింగురాచిలుక కస్తురివీణ పదాజువన్నె బం 
గారము రస్తుకుప్ప తెలిగంబుర వెన్నెలలోని తేట యొ 
య్యారవుండెంకి యందముల కన్నిటికిం దగుపట్టుగొమ సిం 
గారపుదొతి యైనకులకాంత నయో యెడబాయనేర్తున. 182 


తే. అనుచు మదిలోనం దలపోసి యడలునంత. 
జెంతనాసీనుం డగుకలావంతు( డనియె 
దొరలచెంగట వెనుకముందును దలంప 
కార్యుండు వచింపం దగునె యేకార్యమైన. 184 


క. మునుకొని తత్ప్రకృతంబును 
దనశక్తియు దేశకాలధర్మము నృపున 
ర్రనమును రాణువసంచును 
గని మాటాడంగవలయు( గద సభలోనన్‌. 185 


వ. ఇత్తెజంగునం బ్రవర్తింపక దైెవయోగంబువలన( బ్రమాదంబని తలంపక 
రాజసన్మానంబునకు నుబ్బి తబ్బిబ్బు గాం బచరించిన భవద్వచనం బమోఘంబు 
గావింపవలయుం గాక నిరర్ధకం బొనరించినం గొదవ యగుంగదా 
సకలజనశ్రేయస్కరంబును స్వేకియజనజీవనాధారంబును బహుప్రసిద్ధియునుం 
గలుగునట్టుగా రాజోచితకార్యంబు నిర్వహింపుమని విన్నవించిన. 186 


తే. సమ్మదంబున వసుమంతు( డుమ్మలించి 
కూర్మిబంధుల నందం గుస్తరించి 
గోలయు. బలివ్రతాధర్శశీల యగుచు( 
బ్రాణపదమైన యిల్లాలిపజ్జం జేరి. 187 


చ. మది వెతంజెంద బేడిసల మార్కొనుకన్నులు నీరుబుగ్గలై 
పొదలంగ WS కంప మొందంగా 
మృదుమధురోక్తి తొట్రుగొన మేలుకనంబడ వెచ్చనూర్చున 
మ్మదవతి నాదరించి వసుమంతుండు దా నలనాంటి వేకువన్‌. 188 


క. పరికరముల మంకెనలును 
బరిచారకు లరిదిపనులపట్టుగుడారుల్‌ 
సరిబేరు లైనగౌరలు 
దొరయం జనవిఫ్రు డతనితో నిట్టనియెన్‌. 189 


క. చనుము బహుశ్రేయస్థితిం 
గని పునరావృత్తి మహిమ గలిగి శుభాప్తిన్‌ 
మను మింకొక్కటి తెల్పెద 
వినుము మదీయప్రసంగవివశాత్ముండవై. 190 


తే. అతిరయంబున నొకకార్య మాచరించు 
నతనియవివేక మఖిలాపదాస్పదంబు 
తెలిసి సత్కార్యభాగవర్ణిష్ణుం డైన 
ప్రాజ్ఞుడు కృతప్రలబ్ధ్బసంపదలం బొదలు. 191 


మ. అని పల్క న్విని యేతదర్ధకృతపద్యం బప్టు తాళిదళం 
బున వ్రాయించి మెజుంగుకత్తి యొజలో బొందించి తానత్తజీం 
జని పొంతం గనియె న్మహానటజటార్సోూటస్సురన్నిర్గళ 
ద్దనధారాపతనప్రకంపితమహాక్ష్మాభాగ భాగీరథిన్‌. 192 


వ. కని యప్పు డప్పుణ్యతరంగిణీజలంబులం గృతస్నానదానాద్యనుష్థానుండై కృతకృత్యుం 
డగుచు నచ్చోటివాసి యిలావృతహిరణ్మ్యయరమ్యకభారత ప్రముఖబహువిధవర్షంబు 
లవలోకించి తత్తద్విచిత్రంబుల కాశ్చర్యం బంది యవ్వలం గడచి నడచి యనేక 
దుర్గవర్గకాంతారమార్గంబు లతిక్రమించి చనునప్పు డప్పురో భాగంబున. 193 


సీ. స్వరునిష్టురాఘాతసంక్షోభమున కల్కి 
మైనాకు( డెవ్వాని మయు(గు( జొచ్చి 
మునికోపనిర్దూతఘనతరైశ్వర్యంబు 
నగభేది కెవ్వాడు మగుడ నొసంగె 
సకలజంతువ్రాతసంరక్షణఖ్యాతి 
జలధరం బెవ్వానివలనం జెందె 
సంపత్కటాక్షలక్షణకన్య నలరించి 
దనుజారి కెవ్వాడు ధారవోసె 

తే. నతడు ముంగలం గననయ్యె నంబుచరకు 


లీరముఖసత్వచటులసంచారజనిత 
బహువధాభ్రంకషోర్మికాభయదఘుమఘు 


మారవశ్రీకరుండు రత్నాకరుండు. 194 


క. అచ్చోటం గడలిరాయని 
నచ్చుగ వీక్షించి కౌతుకాయత్తమతి 
న్మెచ్చుకొని చేరనరిగె వి 
యచ్చరజనవినుతమైన యవ్వలిదీవిన్‌. 195 


తే. అందలి విచిత్రవేషభాషాభిరాము 
లగుపరంగులతోడి నెయ్యమున జిక్కి 
చొక్కి బహువత్సరంబు లచ్చో వసించి 
పిదపం బ్రభుకార్యభారంబు మదిం దలంచి. 196 


సీ. నవవిధదివ్యరత్నంబు లేనుంగులు 
గోవతేజీ ల్పచ్చికుంకుమంబు 
కస్తూరివీణెలు కట్టజవ్వాది క 
ప్పురము బన్నీరుచెంబులు పటీర 
తరులఖండంబు లందలపుంగొమ్ములు జల్లి 
సవరము ల్స్పాదరసంబు జాజి 
శాయ యింగువ లవంగంబులు నోడపోొం 
కలు పంచలవణము ల్లంధకంబు 


తే. కొచ్చివెపులు మానిసిక్రోతు లాది 
యైన వన్నియు నోడల కనువుపజచి 
కడలి దాంటించి చెల్లెలికట్టం గడచి 
యంత నెజవెజీ తనయూరిచెంతం జేరి. 197 


తే. పటకుటీరాంగణములలో బహువిధైక 
వస్తువులు కుప్ప లొనరించి వసుమతీంద్రు 
చెంత కానుక లిడనెంచు నంతలోన 
నంబుజవనీమనోహరుం డస్తమించె. 198 


మ. వసుమంతుం డపు డంతరంగజనితవ్యామోహభారంబున 
న్వెసం బ్రాణేశ్వరిం జూడంగోరి త్రిజగద్వీరుండు మారుండు తీ 
వ్రసుమాస్త్రప్రహతిన్‌ హళాహళి యొనర్చం దద్వియోగవ్యథా 
వ్యసనాప్తి న్నిలుపోపలేక విరహవ్యాప్తి న్వగం జెందుచున. 199 


చ. అడలుచుం దాళరానివిరహార్తి మెయిం దురిటిల్లు దానికీ 
ల్దడపన దాని బేడిసపిసాలికనుంగవ దానియంచరా 
నడుపులు దానిమోవిరుచినాణిము దానిమెజుంగు దానిను 
న్చాడగును గుబ్బచన్ను/గవపెంవుం దనూలతసొంపుం జూడమిన్‌. 200 


వ. వెండియు. 201 


మ. ముకురంబుల్‌ నునుజెక్కు లక్కలికినెమ్మో మామటింజందమా 
మకు మేలై తగు గుబ్బచన్నులకు జొమ్ముం జాల దాకన్ను లా 
వికచాబ్దంబుల నేలు నయ్యబల నివ్వేళ న్విలోకింపకే 
నకటా యేగతి సైయవాండ నని మోహాక్రాంతచేతన్ము(డై. 202 


చ. నను నెడబాయలేనియెలనాంగ వియోగభరార్తి నిప్పుడే 
యనుపున నున్నదో నిజగృహం బెటులయ్యెనొ యొంటిపాటునం 
గనందగునంచు. దీక్షతరఖడ్గధరుండయి గూఢవర్తనం 
బుస వెసం జేరె నంతపురముం దను నన్యు లెలుంగనట్టుగాన్‌. 203 


ఉ. ఆరసికాగ్రగణ్యుం డపుడయ్యవరోధవిచిత్ర కేళికా 
గారము సొచ్చి చొక్కటపుంగంకటిపై నొ కమోహనాంగశ్ళం 
గారునితోడ దీపకళిక ల్వెలుంగ న్నిదురించుచున్న య 
న్నీరజగంధిం జూచి యెద నెగ్గురనంగడు విస్మితాత్ము(డై. 204 


క. కనుంగొనల నిప్పు లురులగం 
గనలుచు శివశివ యిదేమి కారణ మెటులం 
గనువాండ నేరితో నే 
మనువాండం గొజింతవచ్చినని చింతిలుచున్‌. 205 


క. కాంతల నమ్ముదురే ధీ 
మంతు లిసీ సుతనులతలు మాయామృగముల్‌ 
హంతలు జగజంతలు నిను 
మంతయు లోకాపవాద మరయరు మదిలోన్‌. 206 


మ. నిలువెల్లం గనకంబు ముద్దుపలుకు ల్నిర్యత్సుధాబిందువు 
ల్పొలవుంజూపులు చంద్రికారుచు లటంచు న్నమ్మి యున్నట్టు 
లి, క్కలకంఠుల్భువి సాభిమానలని వక్కాణించితిం గానిదో 
షలతాదోహదలై ప్రవర్తిలుట యోజం గానలేనైతిగా. 207 


వ. అని బహువిధంబుల వితర్కించి. 208 


క. రెండొకటిగ( గంటింగదా 
దండించుట నీతి యౌంగదా యని కడును 
ద్దండతరచండమతియై 
ఖండా యొజడుస్సివైచి కర మెత్తుటయున్‌. 209 


తే. మును గళావంతుం. డానతిచ్చినసుభాషి 
తము లిఖించినచిటి దోర్దుడచండ 
మండలాగ్రంపుటొజిలోన మాటియుండె 
గాన నది నేల వ్రాలుట గని యతండు. 210 


క. ఇది యేమో యని కేలం 
గదియించి ప్రదీప్తదీపకళిక వెలు(గునం 
జదువుచుం బ్రాక్తనవిద్వ 
త్ప్రదనీతిశ్లోక మగుట భావించి వెసన్‌. 211 


తే. “అతిరయంబున నొకకార్య మాచరించు 
నతనియవివేక మఖిలాపదాస్పదంబు 
తెలిసి సత్కార్యభాగవర్ధిష్ణుండైన 
ప్రాజ్ఞుడు కృతప్రలబ్బసంపదలం బొదలు.” 212 


వ. అని యివ్విధంబునం గననైనం దచ్చో కం బరసి నిజవధూమణిం దిలకించిన. 213 


ఉ. మాసినదీర్ణవేణి కులుమాసిన చేలచెజిం గలం క్రియా 
వాసముగానీ మేను వసివాడిన ముద్దుమొగంబుం గాంచియ 
య్యో సరసీరుహాక్షి మదయోగభరంబున నిట్లు ఖిన్నయై 
గాసి వహించియున్నదని కంది వెస న్వసుమంతుం డత్తజీన్‌. 214 


మ. మది నొక్కించుక శాంతి నాది యొజలో మాద్యద్విరోధివ్యథా 
స్పదశౌర్యంబగు వాలు సేర్చి సతిపజ్ఞం జేరి నిద్రించు నీ 
మదనప్రాయుండు నన్ను. బోలిన జగన్మాన్యైక రేఖాంగసం 
పదం జెన్నొ ్నందినవా( డిదమొ యనుచుం భావించి తానాత్మలోన్‌. 215 


క. ఈనాం డయ్యెడు కార్యము 
గానేరదె జేపటంచు( గడునెమ్మది న 
మ్మానధురంధరుం డతం డా 
స్థానస్టలమునకుం జనియె జలజాతముఖీ. 216 


ఉ. అంత లతాంతచాపలత యంగభవుం డపు డెక్కుడించె ద 
త్కాంత ప్రభాతమయ్యెనని కాంతనిశాకరకాంతమందిరా 
భ్యంతరవర్తియై తపను డస్తగిరీంద్రముపొంత( జేరుప 
ర్యంతము వేంగి వేగ విహగాగ్రణి మ్రోలవసించి వేడుకన్‌. 217 


క. కడమకథ నుడువు మనినం 
బడంతికి శుకలోకపట్టభద్రుడు తెలిపెన్‌ 
వడి నాఘనుండు నికీధిని 
గడతేజీ ప్రభాత మగుటం గని యవ్వేళన్‌. 218 


వ. యథోచితనిత్యకృత్యం బగుసత్కర్మకలాపంబు నిర్వర్తించి తదనంతరంబ. 219 


తే. లీల రత్నాకరుండు నిండోలగమున 
నుండి తనుం బిల్వంబంప నమ్మండలేంద్రు 
జేరి నానావిధద్వీపచిత్రదేశ 
వివిధవార్తాప్రసంగము ల్విన్నవించి. 220 


క. తెచ్చిన సమస్తవస్తువు 
లచ్చుపడ స్స్పమ్ముఖమున నలవడ నిడి త 
న్మెచ్చి కొలువెల్లం బొగడంగ 
నచో ౧ వివరింపందొడంగ నధిపుం డలరన్‌. 221 


రగడ--దేవ యవలోకింపు మిది తెలిదివిం బొడమిన పద్మరాగము 
పావనం బొనరించుం దను వనపాపాయరుచి నల పుష్యరాగము 
తళుకు. Sry కగునని తలంపుమీ యీళాపునీలము 
వెలందులకుం జేర్చుక్కతుద నొదవించు ముడువగు నీప్రవాళము 
గొప్పలగు చౌకట్లకని చేకొంటి మివె కట్టాణిపూసలు 
చెప్పం జూపంగరావు మక్కాసీమ వీగుజరీతివాసులు 
ఎత్తుకెత్తు మెుంగుకుందన మిచ్చి తెచ్చితి మీసిరాజులు 
హత్తీవాయుమనోజవంబుల నలరు నిసొమ్రాణితేజులు 
కురుచలైనను నిచచమదమునం గొజిలు నీయేనుంగుగున్నలు 
దొరయ నొకపరిపాటి దొరలకు దొరక వీవిడికెంపుమిన్నలు 


కలువడంబుల( గలయ వివి చొక్కంబులగు కస్తూరివీణెలు 
తెలిసి వేయివరాల విలువలు దీర్చితిమి యీరుద్రవీణలు 
నిలువు నిలివెడు సోగవగపెన్నెరుల కివి సమకట్టు జల్లులు 
పిలుపులను గడుంబ్రోది సేయంగం బెరింగినవి జవ్వాదిపిల్లలు 
గమ్మురని పన్నీరు తొలకెడుం గంటివేయివి గాజుపనంటులు 
చిమ్మి రేంగెడు కప్పురపురవ( జెందునీ యేడాకు టన(టులు 
వహిం దొలంగక నీట్‌పైం జనువరుస నీయందలంపుం గొ మ్ములు 
బహువిధమ్ముల( జదువు నివిగ్యో బంచవర్లము లగుశుకమ్ములు 
పంచలో హవుగట్టిపనులను భద్రమైనవి యివె పిరంగులు 
కంచుమించుగ నడవిమెకముల గదుము నివిగో బలుసివంగులు 
అల్లనేరెడువాగుజలములనైన యవి యపరంజిలప్పలు 
మొల్లముగ రజతాద్రి కెనయై మొనయు నీతెలివెండికుప్పలు 
పట్టుపిడికెడు నెనయు జీనువుపట్టురవలివె జవిడికట్టులు 
యిట్టలపురతి వేళం గవకిన లెసంగునీ బక దారిపిట్టలు 
చికిలిపుత్తడి క్రొత్తహరువులం జెందు నివిగో సూరెపానులు 
ఒకటంగస్తురిమెకము లుండుట కొప్పు నీదంతంపుబోనులు 
ఎసంగ నన్నములోని విసముల నేర్పజుచు నీసింగిలీకలు 
అసమశౌర్యధురీణులకు బిరుదందు రల్లవె హరిచెయీకెలు 
సొగసు పటికంబుల నమర్చిరి చూడు మీసొగటాలచందము 
పగడముల నీలముల నిరుగడ బలములవె చదరంగమందము 
గాలికన్నను వేగం జను చులుకనివి యివె కొల్లారుబండులు 
మేలిమిగ రాహత్తులకు నియమించినవి సింగాణివిండులు 
త్రొక్కినారు పదేసిమణుంగులు తొలుత నీకుంకుమపుగోనెలు 
మిక్కుటవు( గస్తూరివలపుల మించు వునుం గిడందగినపూనెలు 
మలయగిరికూటమున( గల వీ మంచిసిరిగందంపుమ్రాకులు 
తళుకు. దళుకున మించునివె నిద్దంపుమగటాపిడులబాకులు 
ఆనవాల్గోలుటకు( దగు నీయబ్బురఫు నెలజాలగిన్నెలు 

పూని యుడిగ మొనర్చనేర్తురు పొంత నీయుడిగంపుగన్నెలు 
రీవి నలఖర్జూరములం బురుడించు నల్లవె యోడపో(కలు 

శ్రీ వెలయు గేదంగిటేకులచెలువు గల నీపండుటాకులు. 222 


. అని గౌర పలుదెజంగుల 

వినిపించి యొసంగు వస్తువితతుల నెల్లం 

గొని యెంచుకొని నృపాలుండు 

మనమున నుప్పొంగి సబహుమానప్రాఢిన్‌. 223 


. విడిగల కెంపురారవల వింతపనుల్లలతాళి వజ్రవుం 

గడియములు న్గ్ఫుపాణులచొకాటపుచౌకలికట్టు వర్గము 

ల్లడుంబ్రియ మొప్పనిచ్చి కుతుకస్థితి నవ్వసుమంతు నప్పు డ 
య్యొడయండు పంప నింద్రవిభవిన్నతుండై యత. డింటి కెగినన్‌. 224 


. అతని పాణిగ్భహీతి మోహనతరాతి 
రూపవిఖ్యాతి రతిరీతి నేపుంజూపి 
వెలయు గుణవతి తన ప్రాణవిభుని రాక 
కుబ్బి సంతోషరసవార్ధి నోలలాడి. 225 


స. పసుపు నల్గుఘటించి పైఠాణి సవరించె 
మ. కొ కవింత సిరి 'జనింపం 

గడల రేఖ లమర్చి కాటుక దీర్చె వా 
బ్లన్నుల కొకవింతకాంతి మెజియ 
నిలువుటద్దము చూచి తిలకంబు దిద్దెనె 
మ్మొగమున కొకవింతముద్దు గులుక 
జవ్వాది పదనిచ్చి కొవ్విరు ' ల్ముడిచెం బె 
న్నెజీవేణి కొకవింతహరువు లెసంగ 


తే. మజీయు నిలువెల్ల నొకవింతయొజపు నెఖిప 
నింటంగలచొక్కటపుసొమ్ము లెల్లం దాల్చి 
వినయలజ్ఞాభయంబులు నెనయః బ్రాణ 
నాథునకు మ్రొక్కి నిలిచె నానలిననయన. 226 


తే. అంత నతిలోకచారిత్రుం డగుసుపుత్రుం 
డతివినయభక్తి త్సర్యయుతము గాంగ 
హితబుథాశ్రితగురుపురోహితుల తోడ 
జనకుకడ నిల్చి సాష్టాంగవినతి సేయ. 227 


ఉ. ఎత్తి దృఢాంకపాలి( గదియించియు నిన్నటి యర్ధరాత్రి నీ 
చిత్తజరూపు( డీయబలచెంతం దమి న్నిదురించుచున్నవాం 
డిత్తజీ నన్ను జేరె భయ మించుక యనియు లేక విని దు 
ర్వృత్తిసువృత్తు లే నెజుంగు టెట్టులొకో యని సంశయింపంగన్‌. 228 


క. కులవృద్ధు లప్పు డాతని 
కళ యేటి(గి భవత్సుయాణకాలంబున నీ 
కులకాంతాతిలకం 
యళికచ నెలమసలియుండు టది యెజుంగవొకో. 229 


తే. అంత నీశ్వరుకరుణాప్తి ననుదినప్ర 
వర్జనంబైన తద్దర్భవనధివలన 
నవతరించె నితండు నీయౌరసుండు 
కనుగొను మటన్న సంతోషకలితు( డగుచు. 230 


రక్త సతిపాతివ్రత్యంబును 
సుతునిగుణాఢ్యతయుం దెలిసి చుట్టపువారల్‌ 
మతి సమ్మతించునట్లుగం 
జతురుండై మెలంగె నతడు సరసీజాక్షీ. 231 


న్న 


తే. ఇత్తెఐింగున మనసెట్టి యింటిమీంది 
బాళినైనను నినుజూచు బాళినైన 
నింతలో వచ్చె నేని నీవింట లేమి 
కేమనుచు బొంకగలవు పూర్ణేందువదన. 232 


క. ఈకథ వింటివి గద య 
స్తోకమతివి దెలిసికొమ్ము సూత్రప్రాయం 
బై కనుగొన నయ్యెడు కా 


ర్యాకార్యము లని వచింప నటు వేగుటయున్‌. 233 


క. అక్కలు విదిల్చి లావులు 
ముక్కుకొనం దువ్వి మోదమునం గంధరముల్‌ 
మిక్కిలి దిక్కుగనుంగొనం 
గోక్కురోకో యనుచు గోళ్లు కూయం దొడంగెన్‌. 234 


క. ముడిం౧ దొగ లడం౧ టీక్కలు 
విడిగె బయోజమ్ము లుడిగె వెన్నెల లటు గ్రుం 
కడిగె నెలవడిగెం గత్తిం 
గడిగె మరుం డినుండు తూర్పుకడం బొడమునెడన్‌. 235 


తే. అంత నయ్యింతి యింత యంతనంగ రాని 
వంతం దన యంతిపురిం జేరి కంతునిసిత 
కుంతహతి. గొంతగుంది సాయంతనాప్తి 
నెంతయు దురంతవిరహసంక్రాంత యగుచు. 236 


సీ. మెటు(గంచు కమ్మలు నిరసించు మితి లేని 
న. మణుల కమ్మలు ధరించి 
సూలచేకటు లొకమూలవై చి సిరాజి 
గనుపుల గళ్లచేకటులం దాల్చి 

యక్కచె వాదుల యరతుబొట్టట వెట్టి 
పుత్తడి మెడనూలి బొట్టమర్చి 
చిలుతపొప్పళిరోసి సరిగంచుపనరు పొ 
ప్పళికుచ్చెల చెబింగు వలువగట్టి 


తే. సేస కొప్పునం గపురంపవుచిత్రకంబు 
గళమునం గుచాద్రులను దళ్క్ళుగందవొడియు 
వలపు గులికెడు సింగార మొలుక ముద్దు 
జిలుకకడ నిల్చె( గోమటికులుకులాండి. 237 


తే. చెంతనిటు నిల్చియున్న యక్కాంతం జూచి 
చిలుక యొకవార్త వివరింప దలంచినపుడె 
కలికి నన్నపు డారాజతిలకు(గూర్చి 
మిగుల నుపకార మొనరింపం దగునసుండు. 238 


ఉ. కాంతరొ యెట్లు కాందగిన కార్యము లట్లగు మున్గలావతీ 
కాంతకు మోహనాంగు నుపకాంతుని నమ్మణిమండనక్షమా 
కాంతుని నేనె కూర్చి యుపకార మొనర్చితి నే తలంప నొ 
క్కింతయు నంతరాయ మగునే విధి వ్రాసిన వ్రాత కిమ్మహిన్‌. 239 


రండవ కథ 


వ. అది యెట్లం టేని విను మీప్రకారంబునకుం దగిన జగదసాధారణం బగునొక్క గాథ 
కలదు వివరించెద నిది సావధానంబుగా నాకర్ణింపు మని యిట్లనియె. 240 


క. కమలాకరమను నొకపుర 


మమరు సురవ్రజనుతధ్వజానీకమరు 
ద్భృమదభ్రచయప్రమదా 
సుమదామకటాక్షజనితసూనశరంబై. 241 


ఉ. ఆపురి రాజ్యలక్ష్మి కిరవై మణిమండనుం డేలు రూపరే 
ఖాపరమన్మథుండు చతురబ్ధిపరితధరాధురంధరా 
రోపభుజార్గళుండు చతురుండు సమస్తమదాభియాతిసం 
తాపకరప్రతాపుం డొకనాం డతం డెంతయు సంతసంబునన్‌. 242 


క. ఒక చక్కి: జక్రసమకుచ 
లొకదండం దండనాథు లొకచో శకచో 
ళకళింగవంగగూర్జర 
కుకుర నృపు ల్లొలువ నిండుకొలువగు వేళన్‌. 243 


ఉ. కొమ్ములు మ్రైయ మంటితమకు ల్వైన బోరుకలంగం బార్శ్వభా 
గమ్ముల నల్ల నల్ల ప్రజ గ్రమ్ముకొన న్వెస జాగిలంవు మొ 
త్తమ్ములు ముంగలన్నడువ దర్ప మెలర్చ్బంగం జెంచుపాళెగాం 
డమ్మనుజేంద్రు కొల్వునకు నచ్చెరువందంగ వచ్చిం జెచ్చెజన్‌. 244 


తే. కుబుచవగ కేలుగవమోడ్చి కోరసిగయు( 
గూడ జొమ్మును మోశాళ్లుగూడ వంచి 
కొలువు దొరలించుక హసింపం గువలయేంద్రు 
చరణకంజమ్ములకు మ్రొక్కి చక్కనిలిచి. 245 


సీ. నివ్వరిప్రాలు తేనియ పాలపండులు 
కారెనుములపెర్లు చాజపప్పు 
పునుంగుంజట్టంబులు పునుంగు కజ్ఞజవాజి 
కమ్మకస్తురి పచ్చకప్పురంబు 
నేకలంబులకోటి లేనుంగుకొమ్ములు 
బురుడుజింకలు పెనుపులుల గోళ్లు 
హరిచ యీకలు నెమ్మిపురి జొంపములు తెల్ల 
సవరము ల్దల్లులు జాగిలములు 


తే. పిగిలిపిట్టలు డేగలు బెట్టుడుతలు 
పట్టుజిట్టలు ఫణిఫణాభద్రకుంభి 
కుంభవరదంష్టి దంష్ట్ర కాకోటిగలిత 
కలితముక్తాఫలంబులు కాన్మ చేసి. 246 


తే. సామి నావిన్నపము విని సారి వెడలి 
యొక్కమలచెంత గడెతడ వున్నంజాలు. 
జెండు బెండాడి మెకముల బెండు పజిచి 
దేవరకు వేడ్క పుట్టింతు దేవునాన. 247 


క. అని విన్నవింప వినియ 
మృనుజేంద్రుండు సబహుమానమహిమం బుళిందుం 
బనిచి నిజాంతఃపురికిం 
జని యాఖేటకవిధాన సత్వరమతియై. 248 


సీ. పసరుపట్టుహిజారు మిసమిసలుజుతకా 
ల్మెబుగుటంగికి వింతయొజపు నింప 
గాన్మీరపంకసంకలితాంగదీధితు 
లృప్పుదుప్పటికిం జెంగావు లీన 
జాళువాజిగి జిరాసరిపెిణల మెజుంగు 
చిలుకతాళికి నొక్కసిరి యొసంగ 
సిగతాయెతులనిగ్గు జిలుగు తాపిత నన్న 
సరిగ జంటకుళాయి కొజపు నెజఖప 


తే. నుదుటం గస్తురిరేక వినులం గిరీటి 
పచ్చరాపోగులుం గృపాణి పాణి నలరం 
బాదముల జివదంతపుం బావలూంది 
రాజకందర్చుం. డంతపురంబువెడలె. 249 


తే. సరిదొరలు దండ నొరయ నాస్టానమండ 
పమున నిలుచున్న యంతలో బాదరసము 
జోక గలతేజి నిండుసంజోక జేసి 
యెదుట నటు దెచ్చి నిల్సె సాహిణి యొకండు. 250 


క. మనమలరంగ నత్తురగము( 
గని కనుదమ్ములనె మ్రొక్కి కర్ణఫుటరసా 
యనసౌవిదల్లనాహో 
నినదం బెసంగంగ నెక్కి నృవుండు నివుణుండై. 251 


సీ. భేరీమృదంగశంఖారావములు మాగ 
ధస్తవార్శటుల దిక్తటము లద్రువ 
బిరుదకేతనపరంపరలు శిలోత్తాల 
తాలవృంతములతో మేలమాడ( 
దెల్లపావడల దీధితులు ముక్తామణి 
చృ్చత్రకరుచులపై. జౌకళింపు 
సాంబ్రాణి పొగలు నిచ్చలపు ధూమ్రంపుం ది 
త్తుల దుమారములతో గలసి మెలంగం 


తే. జామరద్వయచలనసంజాతవాత 
కందళంబులు వదనారవిందఘర్శ 
కణము లడంపంగ వెడలె నల్లడలం గదియు 
సేనతో నద్ధారాసునాసిరుడంత. 252 


వ. ఆఖేటసమయనముచితనసముత్సాహసన్నాహబహువిధచమూసమేతుండై చనునప్పుడు. 
253 


సీ. వంకులు గుదియలు వలత్రాళ్లు మైకులు 
బిసలు మాజమ్ములు పెద్దవిండ్లు 
పచ్చకట్టెలగురు ల్బలుతుపాకులు నెద్దు 
లేనుంగులు సివంగు లిజ్జీపోతు 
పిడుకకుంపటు లాకుతడఉకెలు ప్రోగుత్రా 
ల్వాడిగొడ్డండ్లు మవ్వంపుటురులు 


పాందిగువ్వలు మోటుపలకలు పోటుగుం 
జలు చిక్కములు నురు ర్ఞాగిలములు 


. జిగురుగండెలు గాలపుంజివ్వవెదురు 


లాదియగునాధనంబులు నలవరించు 
కొని హుటాహుటి నడలతో బినుంగు లెల్ల 
గదిసి నడిచిరి యమ్మహీకాంతునజుత. 254 


. అప్పు డప్రతిభాప్రభావుండై. 255 
: మంజులద్రుమలతాకుంజంపుజస్థలి 


ఘుటఘుటార్భటిలుఠత్కిటికులంబు 
బహుమహీధరగుహాగృహవినిర్నిద్రము 
ద్రానిర్యదురుమృగేంద్రవ్రజంబు 
గండమండలనినిర్గతగళద్దంధాను 
చరదళిప్రోల్లసత్కరీఘటంబు 
సరభసోద్ధతపరస్పరహతాహతభగ్న 
ఖురవిషాణోగ్రకాసరబలంబు 


చండతరఘారశార్దూలసంఘచటుల 


చంక్రమక్రమదృగ్మాత్రజాతహరిణ 
ధావనం బగు నొక్కమహావనంబు 
మన మలర గాంచి చొత్తెంచె జనవిభుండు. 256 


. పొలము చోపుడు వెట్ట నన్నెలవరులకు 
సెలవొసంగిన నృపమౌళిచిత్త మెటి(గి 


చెంచు లాఖేటకక్రియాచుంచు లగుచు 
నట్టు లొసరింప నప్పు డత్యద్భుతముగ. 257 


మ. చకితేభంబు సముద్యమన్మృగమనాశ్వానవ్యథాకీర్ణగం 


డక ల కాయమానన్ధలా 
వృకమాక్రశనకృన్మృగేంద్రము రణద్బీభత్సకృత్కో లము 
త్ఫికభిద్భావతరకి గహన మచో ఏ్‌ ఘూర్లతం జెందంగన్‌. 258 


సీ, వడిగాలివడి నిల్వ వసపోక బలితంపు 


సరిపెణ ల్దునియ వేసరక నిగుడు 

బట్టెడ సడలించుపర్యంతమును దాళ 

కతులరో షాప్తి నిట్టట్టుం బెనంగు 

బదియు నిర్వదియు ముప్పదియు నల్వది చొచ్చి 
కదుపులు చెదర జికాకు సేయు. 

గటికి నెత్తురులతో గంద లుర్లి పడంగం 

జేరి పందులపాలచేర్లు గబిచు 


తే. వేలికలు వెంట వెస నంట నేప్పురేంగి 


కోపు మీజీ జనొద్వృత్తిం గూడం బజచి 
యెొందుం జొచ్చినం జొ రనీయ కిడ్చి తెచ్చి 
సలుగులను గూల్చి నొకకొన్నిజాగిలములు. 259 


తే. భటుం డొకండు వింటం జుజుకంటం బంది నేయ 
మిట్టిపడి మించు మెజసిన ట్టట్లె తూలి 
యది భయదఘర్హ్షరారావ మడర నతని 
రెండుతొడలును వెస గత్తిరిలంగం జంపి. 260 


క. కొంతాన నొకండు బెబ్బులి 
గొంతానం [*]గ్రుచ్చి మెచ్చుకొని తను దెలుపన్‌ 
వంతుకుం గడువడి నొకండొ 
క్కింతయు బెదరక పిడెమున నెలుంగుం బొడిచెన్‌. 261 


క. బొశీయవడ వేయు లొకకిటిం 
గజిచి కణిచి కూల్చె నపుడు కండలు ప్రేవుల్‌ 
మెజయం దమయేలికలకుం 
గులీమేరయు( బాళ్లమర్చుకొ, నుపొంకమునన్‌. 262 


సీ. వల చంగునను దాటి పడి నేను నొకలేటి 
కొంకి కొంకక త్రొక్కి కూల్చి నొకడు 
కలగుండు వడ రొప్పిగవినుండి కుప్పించు 
పులి గుండె లవియంగం బొడిచె నొకడు 
పొదహత్తుకొని సమున్మదవృత్తిం జనుహ త్తి 
క్రొ మ్ములంట( బెకల్సి కొ ట్టై నొ కడు 
పేరెండ నొకకొంత నోరెండుకొనియుండు 
గండభేరుండంబు( గదిమె నొకడు 


తే. వెండియు నొకండు నిశితోగ్రమండలాగ్ర 
చండతరధారనుద్దండశరభకాండ 
శశగవయఖడ్గముల నెల్లం జక్కు సేయం 
గండ లురులంగం గడుదులం జెండె నొకడు 263 


క. ఈరీతి వేటకాండ్రని 
వారణమృగపజ్కి నెల్ల వడిం దణిమెడిచో 
ధీరుం డల రాజచంద్రుండు 
కోరుకు లెసకొలుప సుభటకోటులకంటెన్‌. 234 


మ. పులులం ద్రుంచి కడుందులందు నిమిదుప్పు ల్నుగ్గునూచంబులై 
పొలియం జేసి వరాహసంఘముల రూపుల్మాపి సింగంపుగుం 
పులనెల్లం దెగటార్చి యేనుంగులతో బోరాడి భల్లూకమం 
డలి నిట్టట్టొ నరించియుండునెడ దండన్విస్మయంబొ ప్పంగన్‌. 265 


ఆ. ఒక్క నక్క వల గతుక్కునం గొజికి తా 
నవలం జనంగ వెంటం దవిలె బలము 
వసుధ నక్కం గన్న వాం డెల్ల టకాం 
డనెడువార్త నికృమయ్యె ననగ. 266 


వ. అట్టి యెడ. 267 


ఉ. కోజలు చప్పరించి కనుగొల్కుల నిప్పుకలొల్క నల్కమై 
బోరున రొప్పి పైబడినపోతరపుంగిటి నొక్కకేలున 


న్మోరట బిగ్గం బట్టి దృఢముష్టిహతి న్వడినూపంజూచి కే 
ల్లాయిటం బాటె నమ్మెకము జాగిలము ల్వెస వెంటనంటంగన్‌. 268 


ఉ. వాళి నృపాలమౌళి చతురంగబలంబుల ప్రాపు గోరకం 
జాలపరాక్రమించి జవసైంధవము న్వడింబోవ నూకి త 
త్కోలము వెంటనంటిచన ఘోరవని న్వెసమాయమయ్యెంగాం 
బోలు ననంగ సమ్మెకము పోవుటకు న్మదిం జింతనొందుచున్‌. 269 


క. మును వెనుక తెలియ కత్తణీ 
వనమండలిం దిరుగునతని వరవీరభటు 
ల్నను( జూడుండు నను: జూడుం 
డనువారలు వెంట నంట నర్హులు గామిన్‌. 270 


స్‌; దుర్గమసమ్మర్థకర్దమస్థలముల( 
జనరాక మదసామజముల డించి 
చటులనికుంజపుంజములం గాలాడని 
కతన గంఖాణసంఘముల నునిచి 
తండోపతండ మై గండోపలము లుండు 
పథములందు. గొ! లారుబండ్ల నాంగి 
వంకలౌ నలునంక లంకమలల్దాంట 
సమకూడమికి నందలములు డిగ్గి 


తే. దారి తెలియక ఘోరకాంతారభూమి. 
జెట్టు కొకం డైరి యారాజసింధురంబు 
పొలువు( గనుంగొనవలసి యుమ్మలిక వొడమ 
నక్కడక్కడ సామంతు లరసి యరసి. 271 


క. కలగుండు వడి పొలంబున 
నిలువంబడి మ్రాకులట్లనే యున్నతజీిన్‌ 
జలరుహబాంధవుం డన్తా 
చలశిఖరముం. జేరె నంత సంజ జనించెన్‌. 272 


సీ. కకుబబ్బముఖులకుం గస్తూరిపూ(తలై 
భూభృదాఘముల కంబుదము అయ్యె 
భూరి ఘోరారణ్యములకు గజంబులై 
యారామములకుం బికాళు లయ్యె 
హర్మపజ్ము లకు నిర్యద్ధూమరేఖలై 
వరనదంబులకు శైవలము అయ్యె 
భవనంబులకు నీలిపట్టు మేల్కట్టులై 
కొలకుల కెలదేంటిగుంపు లయ్యె 


తే. ననగ సకలజగద్భీషణాయమాన 
లీల వన్నియలను నొక్క నీలిమ్రింగె 
ననుట నిజమై యశేషవర్లాంతరముల( 
గప్పుకొని యొప్పు చిమ్మవీ+కటులు నెజసె. 273 


వ. అంత. 274 


చ. పరువడి భేకము ల్మొఅయః బ్రాగ్జిశ డి కడంగి తెమ్మెర 
ల్నెరయం దళుక్కటంచు నడునింగిం గడు మ్మెబియన్‌ ఘనౌఘముల్‌ 
తటుచుగ దక్షిణం బొరయం దత్సణలక్షణము ల్లణించి నేం 
డరయ మహో గ్రవృష్టి గురియంగల దంచు నృపాలుం డెంచంగన్‌. 275 


సీ. గళదనర్గళగళద్గళదుద్ధతధ్వను 

ల్లిలకొట్టి మండూకములు చేలంగ 
ధగధగత్ప్రజ్వలత్పటుతటిల్లతికాళి 
మిసమిస న్మెణఖసి యాకసము నిండ 
జిటచిటార్భటి సముద్భటనిరాఘాటసం 
ఘటనమై కరక లొక్కటను రాల 
ఘుమఘుమారావసంకులకులాచలగుహా 
కుహరమై పెనుగాలిగుంవు వీవం 


తే. బెళపెళారని బెడిదంపుంబిడుగు లురల 
ఘనఘనాఘనసంఘము బామ్ముకొనంగ 
రుల్లుర్సుల్లునం బెనుజల్లు చల్లుచుండ 
బోరుబోరున వర్షంబుధార లురిసె. 276 


వ. వెండియు నయ్యఖండతరధారాపరంపర లొండొండ మెండుకొని వసుంధరామండలంబు 
బెండుపడం గురియుచుండ మహీధరశిఖరశిఖాభ్యంతరంబులం బాందు లురిలి పడు 
బృహచ్చిలాతండంబుల షహారావంబునకు గహ్వరిస్థలసింహకిశోరంబులు గర్జించు 
కహకహారావంబులకు వెణివక యక్షిణమహానిక్షేపసంరక్షక బ్రహరక్షోగణంబుల 
దురాక్షేపణంబులకు భీతిలక శాకినీడాకినీప్రముఖ బహువిధభూతబేతాళగణంబుల 
కోలాహలంబులకు శంకింపక యమ్మహారాజమార్తాండుండు కరాగ్రనిశితకౌక్షేయకంబు నొజ 
వెతికి జళిపించినం బొడము ధగద్ధగాయమాన ప్రభాపటలంబులకుం దోడుసూపు 
విద్యుల్లతానికాయంబులవలనం జెట్టుగుట్టల సందులం దెరువు కనంబడ లక్కుజంగట 
నొక్కపటమహామహీరుహంబుం జేరం జనీ. 277 


ఉ. ఆనృ్ఫషపుంగవుం డటు మహాతరుమూలము డాసి తేజి నెం 
తే నికటోర్వి డిగ్గి సముదీర్లపరిస్ఫుటఖడ్గపాణియై 
తానపు డేపున “న్విపది ధైర్య మధాభ్యుదయే క్ష కమే"తి వా 
ర్హానిపుణస్థితిం ధృతిధురంధరుంజై యొక డుండె నెమ్మదిన్‌. 278 


తే. ఆదిగర్భేశ్వరుండైన యవ్విభునకు 
మ్రానుపడి మేను బహుతరగ్గాని నొంది 
కన్ను గూర్కెడునంత నగ్గహనభాగ 
మేలు బేతాళుం డతిదుర్నీరీక్షు డగుచు. 279 


క. అనరప్రచార మమితం 
బనుపమగాథాంధకార మతిఘోరతరం 
బనందగు మత్కాంతారము, 
గననోపునె నుదుట. గన్నుగలవా. డైనన్‌. 280 


వ. అని యనేకరోషనలజ్వాలాభీ లవికటీకృతభ్రుకుటీలతాకుటిలవదనుం డగుచు నచ్చోటికిం 
గదసినతనిం గనుంగొని తదీయావయవంబులం గననగు 
సార్వభౌమముద్రికాముద్రితంబు లైన సాముద్రికంబుల నిరీక్షించి సకలశుభలక్షణలక్షితుం 


డితం డెవండో యని తనమనంబున వితర్కించుకొని స్వకీయానుచరులతో ని ట్టనియె. 
281 


ఉ. ఈసుకుమారదేహుం డిపు డీవని నుండ నుపేక్ష చేసినం 
దోసము వచ్చు మీ రితనిం దోడ్కొనిపోయి చిరత్నరత్నశో 
భాసమమైన యొక్కనృపహర్మ్యమునం బవలళింపజేసి సం 
త్రాసము చెందకుండం గొనిరండు ప్రభాతము వచ్చునంతకున్‌. 282 


వ. అని నియోగించిన నంగీకరించి యతనిం గ్రహించుకొని తదీయపరిచారకు లాక్షణంబ 
శాంబరీవిడంబనంబునం గుకురు కరూశ కాన్మీర మగధ మత్స్య మాళవ మహారాష్ట్ర 
సౌరాష్ట్రాది బహువిధదేశంబు లవలోకించుచున్నంత నక్కళింగమహీమండలంబున. 
283 


క. కటక మనందగు నొకానొక 
పుటభేదన మహితహృదయ పుటభేదనమై 
కటకలితదానధారా 
స్ఫుటకరకరటీసహస్రములం దనరారున్‌. 284 


క. అందు వెలుగొందు నయనా 
నందం బగు రాచనగరు నముచిభిదుపలా 
మందపరిస్పందరుచిం 
గ్రందుకొనినసొధ మొకటిం గని యాలోనన్‌. 285 


చ. చికిలికిరీటిపచ్చల రచించిన చిల్కలకోళ్ల నందమౌ 
సకినెలపట్టెమంచమున శయ్యపయి న్సుఖనిద్రం జెంది యిం 
చుక తనుం దా నెజుంగకను జొక్కెడు తన్నృపు నల్లు(డైన పెం 
డ్లికొడుకు నేచి చూచి యవలీల మెయిం గడనుంచి యచ్చటన్‌. 286 


తే. లీల మణిమండనుని బవళింపజేసి 
కడకడల నుండునంత( దత్కటక మేలు 
చారుచంద్రమహారాజచంద్రతనయ 
కూర్మి మెబియ( గళావతీకోమలాంగి. 287 


క. ఆరాత్రి పెండ్లి యగుట న 
పారమహావిభవ మొప్ప బలవైరినిభుం 
జేరుటకు నిజనయస్యా 
ప్రేరితయై మితము లేని శృంగారమునన్‌. 288 


సీ, చలువ దువ్వలువకుచ్చెలయంచు ముత్తెము 
ల్పదనప్రభకు సలాము సయ 
అవికకట్టడపు దోరపుం నిగ్గుజంటీలు 
తనులతాద్యుతికిం గైదండ యొసంగ 
సొగసు నిద్దపుగమ్మమగణాలధళధళ 
ల్ప్రబలాక్షిరుచికిం బరాకు దెల్పం 
గమ్మనెత్తావి చొక్కటపుం గస్తురిబొట్టు 
చికురసందీప్తి కిచ్చకము వలుక 


తే. రవల మట్టెలసద్దు దుర్వారపాద 


కటకనినదంబు మొలనూలుగంటరొదలు 
నడంచి కొనలేని నడలతో నధిపుం డున్న 
కేలిసొధంబు గదిసె నక్కిరవాణి.289 


తే. అపుడు తనవెంట వచ్చు వయన్య లెల్ల 
నొక్కొకనెపంబుననె యొక్కరొక్క గరుగ 
వసుమతీంద్రు నిరీక్షించి మునుంగుతోడ 
నిదురవోవంగ జూచి యన్నీలవేణి. 290 


క. ప్రాణేశ్వరుండు కడుని 
ద్రాణత నున్నాం డిదేమొ తనకన్నులకు 
న్రాణింపనొ యితనికి మగ 
పోణిమియే లేదొ యనుచు బొక్కుచు మదిలోన్‌. 291 


ఉ. అండజయాన కూర్మివిభునండన యొక్కతివాసుమీందం గూ 
ర్బుండి విపంచి మీటుకొనుచుండెడు నంతట నవ్వసుం 
ధరా మండలనాథమౌళిమణిమండలుం డొయ్యన మెలుకాంచి యు 
ద్దండత దండనుండెడు లతాలలితాంగి నొకింత చూచినన్‌. 292 


ఉ. అగ్గజగామినీమణి ముఖాంబుజ మించుక వాంచి తమ్మిపూ 
మొగ్గల నేలు పూపచనుముక్కులం బయ్యెదం జక్క జేర్చుచుం 
దిగ్గున లేచి నిల్చి యువతీమకరాంకశుభావతారు న 
మ్యగ్గుణహారు నాన్ఫపకుమారుం గనుంగొన నాతం డాత్మలోన్‌. 293 


క. ఈ రామామణి యెక్కడ 
నీరత్నవిచిత్రసాధ మెక్కడ నిట కేం 
జేరుట యెక్కడ నని యని 
వారణను మహాద్భుతప్రవర్తనమతియై. 294 


ఉ. ఈమదిరాక్షి నేలు విభుం డెవ్వండొ కో ననుం జేరం గారణం 
బేమియొ దైవమా యనిన నెంతని మెచ్చెదం దెల్లవాణిన 
న్మామక భాగ్య మెట్టయిన మంచిది నేటికి దీనితో రతి 
శ్రీమహనీయవైభవము( జెందెద నంచు వినిశ్చితాత్ముండై. 295 


తే. అలజగన్నోహనాంగి నొయార మెసంగం 
జూచి కడుదిట్టయగునట్టి రాచపట్టి 
చెట్ట వట్టి నిజాంకంబు. జేర్పం జూచు 
నంతనయ్యింతి విభుతనుశ్రాంతిం దెలిసి. 296 


క. కుందనపు బిందియలనిర 
వందిన పన్నీట జలక మారిచి జిలుంగుల్‌ 
పొందుగ నమర్చి నృపసం 
క్రందనునకుం గలపమలంది కడుభక్తిమెయిన్‌. 297 


క. సారతరంబుగ మధురా 
హారంబుల నానవాల నధికక్షుథార్తిం 
దీజీచి వేగమె రాజకు 
మారున కాతరుణి యాకుమడువు లొసంగెన్‌. 298 


తే. సరసురాలైన యలచారుచంద్రతనయ 
నెలమి కళలంటి యలరించి యలవరించి 
ప్రాఢతరబాహ్యసురతసంబంధములను 
బారవశ్యంబు నొందించి పార్థివుండు. 299 


సీ. పూవుగుత్తులవంటి పూపచన్నులు గోళ్ల 
నదిమిన( గిచకొ ట్టు నట్టివేళ 
మెయు(గనంటులవంటి చియుదొడ ల్పుడికిన 
నంగంబు పులకించు నట్టివేళ 
మృదుపల్లవమువంటి రదనాంశుకము పంట 
నంట నొక్కిన గెంటు నట్టివేళం 
బొన్నక్రొవ్విరివంటి పొక్కిలిగిలిగింత 
లలరింపం జిట్టాడు నట్టివేళ 


తే. నదరనీయక యక్కున సదిమి చెక్కు 
చిదిమి నెమ్మోము మోమున, జేర్చి బుజ్జ 
గించి యుపలాలనారతిక్రీడవలన( 
మగువ నలరించె నారాజమన్మథుండు. 300 


క. అంత నవరసికుం డగున 
కాంతుని మన్ననలవలన గడిదేణీ వెసం 
గాంతామణి తనమదిలో 
నెంతయు. గసివోని వలపు హెచ్చినకతనన్‌. 301 


ఉ. చెక్కిలి నొక్కిన న్మగుడం జెక్కిలి నొక్కు రదచ్చదాప్తి బ 
ల్నొక్క చుటుక్కునం న్వెసంగనుంగొనుం గ్రూరకటాక్షదీప్తి బే 
రక్కునం జేర్చి గుబ్బచనులంటం గవుంగిట నెత్తునప్పు డా 
చక్కెరబొమ్మ మార్మలయు చైవులకు న్విభుం డుల్లసిల్లుచున్‌. 302 


సీ, కొణీకిన మడుపుటాకులు మోవి కందిచ్చి 
యధరాధరము పంటనంట నొక్కి 
కిచకొట్ట బకదారి కివకివ ల్చెవి(గుల్కి, 
కుదురుగుబ్బ లురంబుం గదియం జేర్చి 
యతులితోత్కంఠగంఠాశ్లేష మొనరించి 
బహుబంధసురతసంభ్రమముం జూపి 
పారవశ్యసుఖానుభవసంపదలం దేల్చి 
యుపచారములం గొంత యుబుసువుచ్చి 


తే. వలచి వలపించి జీవితేశ్వరుని కేళి 
మెచ్చి మెప్పింపం జాలి యమ్మీననయన 
యండం బాయనిచో మణిమండనుండు 
వెసం బునారతరతినాఖ్యవిభవుంజైన. 303 


చ. పులిపులియయ్యె నంగలత పొక్కె సుధాధరబింబ మింతికి 
న్నలినలి యయ్యెం గౌను జఘనస్థల మెల్ల ను నజ్జునజ్జునై 
గులగులయయ్యె గబ్బిసునుగుబ్బలు ముద్దుమొగంబు వాండె గెం 
దలిరుకటారివాని బెడిదంపు దురంబు విభుం డొనర్పంగన్‌. 304 


తే. రసికశేఖరు6 డారాజు రాజవదన 
కందికుందిన నెమ్మోముకళ లెణింగి 
కడు బ్రియ మెలర్పం గగిట నిడుముకొని సు 
ఖానుభవలీలం బవళించె నంబుజాక్షి. 305 


ఉ. అత్తణీ నత్తలోదరి రతాంతపరిశ్రమ మొందె( గావునం 
జిత్తజువంటి నాయకుని చెక్కునం జెక్కు నురఃస్థలంబునం 
గుత్తములైన గబ్బిచనుగుబ్బలుం గంఠమునం గరాబ్దముల్‌ 
హత్తుకొనంగం జేసి చెలువార వెన న్నిదురించె నంతటన్‌. 306 


క. తెలతెలవాజణుటం గని ని 
స్తులధృతి బేతాళభటులు తొలుతటి మగనిం 
దెలిప్రక్కనునిచి సామ్రా 
ట్కులమణి మణిమండలేంద్రుం గొని చని రబలా. 307 


క. అని తెల్పునెడ. బ్రభాతం 
బెనయుట రవిరథతురంగహేషారవమో 
యనం బక్షిరవము సెలంగె 
న్విని చింతాక్రాంత యగుచు వెన నిలు సేరెన్‌. 303 


క. ఆకాంతామణి కుముద 
వ్యాకోచం బెసగువేళ నలనాండు ధరి 
త్రీకాంతుం జేరనరుగుట 
కేకమతిం జిలుకః జేరి యిట్లని పలికెన్‌. 309 


ఉ. ఓమకరందబిందునికరోమరమ్యసుగంధమాధురీ 
శ్రీమృదువాణి కీరకులశేఖర యల్ల కళింగరాజక 
న్యామణివార్త యే తెజంగున న్విననయ్యెను దన్మనోవిభుం 
డేమి యొనర్భెనో యెచటి కేగెనొకో మణిమండనుం డొగిన్‌. 310 


క. అని పల్క( జిల్కదొర యి 
ట్లనియెం బలి మేలు జాణ వౌదువటంచున్‌ 
వనితారత్నంబున కా 
వనితామణిమండనుండు వడి నేగుటయున్‌. 311 


తే. మెల్లనె కళావతీసతి మేలుకాంచి 
ప్రక్క వేజొక్కమగం డున్న బాగు? దెలిసి 
యక్క యిది యేమి చోద్యమో యనుచు మిట్టి 
పడి కకావికయై యొండుకడకుం జేరి. 312 


క. పువ్వారుంబోణి మదిలో 
నెవ్వెణఖపడి చూచుచుండ నృపుం డుపపడమై 
జవ్వాడులతికయో యన 
నవ్వెలంది వడంక జూచి యత. డిట్టనియెన్‌. 319 


క. మదనాగయాన మగతు 
మైదయంటిన కమ్మదమ్మి మెజుపుగలిగియు 
న్నది నీముఖాంబుజంబిది 


కొదవగదా కొత్తపెండ్లికూంతున కనుచున్‌. 314 


సీ. చికిలి చందురుకావి చిగురాకునునుమోవి 
నంటిన మొనపంటి గంటుం జూచి 
నెజకురు ల్చెదరి క్రొవ్విరిసరు ల్వసివాడ 
నొప్పు దప్పిన గొప్పు కొప్పుం జూచి 
వలిచన్నుగవ యిక్కువల మిక్కుటంబులై 
గుదిగొన్న నెలవంకగుంపు జూచి 
తెలివాలుగల డాలుగలసోగకనుదోయి 
నింపుగుల్కెడు నిద్రమంవపు( జూచి 


తే. యిది సదాచారమే రాజసదన మిదియె 
యిది కులాంగనయే యంచు మది నొకింత 
సందియము దోప నారాచచందమామ 
యాగ్రహోదగ్రవిగ్రహుం డగుచు ననియె. 315 


తే. నీజనని వుణ్యజనవర్లనీయ సాధ్వి 
నీజనకుం డెన్న నభిమాననియతధనుండు 
నీనగరు పోతుటీంగకు నిలువరాని 
దయ్యు వెల్లాటకత్తె వివెట యరిది. 316 


శా. నీజాడ ల్లని యోర్చుకో దగునటే నీలాహివేణీ మహా 
రాజస్తీజన మీవగ ల్వినిన నౌరా యంచు ని న్మెత్తురే 
యేబొతి న్నినువంటి దంట గలదే యిద్ధాత్రిలో నంచు వి 
భ్రాజన్మానధురంధరుండు నృపుం డుగ్రవ్యగ్రరోషాత్ముడై. 317 


క. కుబుచవగ చిక్కటారిం 
బరికింపక గొతుచిదుము పనిం దలంచి నరే 
శ్వరచంద్రుం డాతలోదరి 
కురు లొయ్యన నొడిసి పట్టుకొనియె లతాంగీ. 318 


తే. అప్పు డాబారి గడతేజినగు ప్రయత్న 
మెట్లు చింతీంపవలయు రాకేందువదన 
యడుగు దప్పినచో దప్పుం బిడుగటంచు 
నొడువ మును విందువే కద పుడమిలోన. 319 


చ. అన విని మందహాసరుచిరాస్య ప్రభావతి వల్కె నీవగ 
ల్లని విని యున్నవారి నడుగందగు సాపక్రసారభౌమ యే 
మనంగలదాన నీవ కలయర్థము+ దెల్పు మటన్నం గీర మి 
ట్ట్లను నలభూభుజంగవరు సేంగన యప్పు డవార్యధైర్యయై. 320 


క. విడు విడువుమనుచు. గ్రొమ్ముడి 
విడిపించుక బలిమి నొడిసి విభునికరాసిం 
గుడుసువలిగుబ్బచ్చన్ను! ల 
నడుమను మొన సేర్చి తెంపునన్వ్రాలుతజీన్‌. 321 


తే. నృపకులేంద్రుండు వెజింగంది నెలంతకేలి 
వాలు కడ. బాజవైచి యోవాలు(గంటి 


గోల విటువంటితెగువ నీకేల యనుచు 
నెజికురులు చక్కముడిచి కన్నీరుం దుడిచి. 322 


ఉ. లాలన మాచరించి నవలానడుగన్నృపుతోడం బల్కు బే 
తాళునిబోలు నొక్క పెనుదయ్యము నీ న్నగలించి పట్టి యా 
భీలతనింత చేసి వెజపించి చనె న్నినుం బల్కరింప వో 
గాలత చాలదయ్యెం గలగంటినొ నెవ్వెజం జెంది యుంటినో. 323 


క, నీవేమొ కొలయొనర్చితి 
వీవగనది సోకుడగుచు నేచం దొడంగె 
న్వేవేగం దత్పుతిక్రియం 
గావింపక యున్న నెట్టు కడచెద ననినన్‌. 324 


తే, అట్టు లగునని తద్దోష మపనయింప 
నభయకరమంత్రతంత్రము లాచరించి 
రాజబింబాస్యం గూడి యారాజు నేక 
కంఠత వహించె నోకంబుకంఠి! యనిన. 325 


చ. విని వెజిగంది క్రొత్తకథ వింటిని నేండిది చిత్ర మంచు నె 
మ్మనమున మెచ్చునంతర విమండల మ య్యుదయాద్రిః జెందినం 
గనీ కనుదమ్ములన్‌ నిదురగ్రమ్ముక రా నిలు సేరీ ప్రేమ న 
వ్వనరుహగంధి సంజకడవచ్చి శుకాగ్రణిచెంత నిల్చినన్‌. 326 


క. మదిరాక్షీ యేతత్కథ 
కొదవయగుట తగదు కడమ గూడ+ బలికెద 
న్ముదమున విని పొమ్మని య 
మృదనునిసామ్రాణి పలికె మధురతరొక్తిన్‌. 327 


క. మణిమండనవిభుని నభో 
మణిచండనిభు న్విభాసమానైకవనాం 
గణమున నడి యప్విరా 
గ్రణు లాశుభవార్త యేలికకుం దెలుపుటయున్‌. 328 


తే. అతః డతని ధైర్యచర్యాసహాయశౌర్య 
బహువిధగుణంబు లెంతయు. బ్రస్తుతించి 
సంధి యొనరించి యమ్మహాసార్వభౌము 
ననునయించుట తగుకార్యమని తలంచి. 329 


సీ, జనభయంకరసరో షజ్వాలికాధగ 

ద్దగదుగ్రరుచుల నెమ్మొగము వెలుగ 
సకలపిశాచనశిక్షారక్షణాక్షిణ 
కౌక్షేయకము భుజాగ్రమునం దనర 
శాకినీఢాకినీలోకలోకాతీత 
బలపరంపర కెలంకులను నడువ 
మనుజకోటికరోటిమాలికాభసితచ 
ర్మాంబరంబులు మేన డంబు సూప 


తే. గోరమీసలు మిడిగ్రుడ్లు? గుటిలతరక 


రాలదంష్టాయుగంబు నుత్తాలబహుజ 
టాలజాలంబు నెరయ బేతాళుం డపుడు 
నిలిచె నాభూవిభునిమ్రైోల నలఘులీల. 330 


ఉ. అంతకుమున్న యన్నరవరాగ్రణి మేల్కని విన్మయోదయ 
స్వాంత మెలర్పం గన్నులవెసంబొడసూపుమహాప్రతాపు( డీ 
యంతకరూపుం డితం డెవం డంచు మనంబున నెంచునంత న 
ప్పొంత వసించి యమహీవిభు న్వినయోక్తుల నాతం డిట్లనున్‌. 331 


క. బేతాళనాయకు(డ నో 
భూతలవల్లభ మహాప్రభుత్వము గలని 
న్నీతణిం గనుంగొనుటకుం బ్రే 
మాతిశయత వచ్చినాండ ననిన సుముఖు.జై. 332 


వ. యథోచితప్రత్యుత్ణానాభిగమనంబు లాచరించి కుశలంబడిగి సుఖం బున్న యనంతరంబ 
యద్ధరిత్రీపాలునకు బేతాళుం డిట్లనియె. 333 


ఉ. ఓచతురాగ్రగణ్య భువి నున్ననరేంద్రులలో భవన్నిభుం 
డీచతురబ్ధివెష్టితమహి న్నహి యంచు జను ల్నుతింప నీ 
యాచరణం బెఖుంగక మహాగహనాంగణభూమి నొటిమై 
నేచి చరింప నీతి యగునే తగునే యిటువంటి కృత్యముల్‌. 334 


సీ. అన్యరాజన్యరాజ్య స్థితుం డగువేళ 
సరిదొర ల్సంధింప దొరయువేళ 
బౌరులు కన బయల్పచరింపం జనువేళ 
నారామములం గేళి నలరువేళ 
సరగున దుర్గము ల్పాధింపం జనువేళ 
వైరిభూభుజు లెత్తివచ్చువేళ 
గుయి తెలుంగనిజను ల్లొల్వవచ్చిన వేళ 
మృగయావినోదాప్తి మెలంగువేళ 


తే. మండలేశ్వరుం డుద్దండదండనాథ 
చండభటవిరసామంతమండలంబు 
లండనుండక వెస నాటి నుండెనేని 
గొదవ యగునండ్రు నీతికోవిదులు తలంప. 335 


తే. మత్తకరిదండ నెరయైన మావటిండు 
బుద్ధియెజుంగని కొమరుని పొంతదాది 
యతులగర్వాంధుం డగురాజునండ నాప్త 
మంత్రి యొకవేళ నైన నేమజం దరంబె. 336 


క. బల మనంగ నృపునిదేహము 
బలమునకు నృపవరుండు ప్రాణం బగుటం 
బలమును నృపుండును ధాత్రీ 
తలనాయక భేద మనంగం దగునే జగతిన్‌. 337 


చ. అనుపమధైర్యశౌర్యనిధియౌ నృపుండైనను జైత్రయాత్రగా 
జనునెడ దోప్రతాపబలసంఘములం ఘను లౌనిజాప్తులం 


జనువుఘటిల్ల గొల్లముదుసళ్లం గులాగతనీతిమార్గవ 
ర్తను లగు ద్దల న్నగరిదండం బ్రచండత నుంచంగాం దగున్‌. 338 


వ. అదియునుం గాక దినదినప్రవర్ధమానుం డగుభూనాథుండు ధారుణీతలంబు 
నిర్చైరమండలంబును నిశ్శేషజారచోరంబును 
నివీపీకృతగ్రామకూపతటాకకుల్యారామంబును గావించి సన్మంత్రిమంత్రాలోచనంబునం 
బ్రవీణుండై యేకాతపత్రప్రభావంబు గాంచి ద్వివిధవిరోధిశిక్షాదక్షుండయి శక్తియాలవాలుం 
డగుచు జతురుపాయసామర్థ్యంబునుం గలిగి పంచతంత్రంబులమర్శంబు లెజింగి 
షడ్డుణైశ్వర్యధుర్యుండన వెలసి సప్తవ్యసనంబుల వర్ణించి యష్టభోగంబులకుం దగిన 
నవనిధానంబుల భాండాగారంబులు నియమించి పదిం బదియుంగా రాజ్యపరిపాలనంబు 
సేయునతండు పార్థివరత్నం బండ్రు, కావున నీ వేతద్విధంబునం బ్రవరిల్లు మని 
మజీయు ని ట్లనియే. 339 


చ. ఇది మొద లింక నెం దయిన ని ట్లొకరుండవు( బోకు పోయిన 
న్మదనమనోహరాంగ మణిమండన నీగురవాన యంచు బ్రే 
మదొరల విన్నవించి నృపుమన్నన గాంచి యతండు వోవ న 
య్యదనునం బ్రాగ్వియోగబల మవ్విభునిం గని చేరి మ్రైక్కినన్‌. 340 


క. అందణం గృపార్దువీక్షా 
మందరుచిం గప్పుకొని యమానుషమహిమం 
జెంది ముదమంది రాజపు 
రందరుం డతం డూరుసేరె రాజివముఖి. 341 


తే. అని శుకాధ్యక్షుం డిరీతి నద్భుతైక 
గాథ వివరింప నంతలో గమలబంధు. 
డుదయపర్వతశిఖరాప్తి బొదల నంతి 
పురవరంబున కరిగె నప్పువ్వుంటోడి. 342 


ఏడవరాత్రి 


చ. అల యలినీలవేణి విరహాతురయై మఖునాంటి రాత్రి రా 
చిలుకపటాణి నెక్కెడి వజీరుని బోలిన యా నృపాలునిం 
గలయం దలంచి మేన నయగారము గీర్కొనం జెసి చేరె ని 
ర్మలగుణశాలియైన శుకమండలమౌళిసమీపభూమికిన్‌. 343 


తే. అప్పుడా రాజకీర మిట్లనుచు( బలికె 
మగువ! మగవాని మేలు నమ్మంగం దగదు 
మది నొకానొకయెడ రోష మొదవె నేని 
నేర్చుగల దూతి యొకరీతిం దేర్వవలయు. 344 


క. పతి నేవగించు సతికి 
న్సతి నొల్లని పతికి బద్ధసఖ్యము గలుగ 
న్మతి నిర్వహించి కూర్చిన 
చతురిక యగు దూతికాప్రసంగము వినుమా. 345 


వ. అని యిట్లనియె. 346 


మూండవ కథ 


తే. అభ్రచుంబితమణిగణాదభ్రవప్ర 
మై విజయభవనమను వీ డవనిం గలదు 
ములికినాం డను సీమం గోమలుల చూపు 
ములికి నాటిన మరుండు దా మూర్చ నాద. 347 


క. ఆరాజధాని వెలయు ను 
దారుం డను రాజు ప్రోవం దన్నృపుచెంతన్‌ 
ధీరుడు తన ముక్కాకలం 
దీఖీన దళవాయి యొక డతిస్థిరబలుండై. 348 


మ. పతికిం బ్రాణపదంబు జంధులకు నాకల్పప్రకాండం బన 
ల్పితశౌరా Fa గ్రేవ రాహుతులకు న్వెన్నాసయై శత్రుసం 
తతి నెంతెం దెగటార్చి తన్మదమ హోద్ద దండైకవేదండచం 
డతురంగంబుల నెల్ల వస్తువులు దండన్నిల్పు నాభర్తకున్‌. 349 


తే. భిమబలశాలి దృఢవర్శనాముండైన 
ఘను డతండు నిజన్వామి కనువుపజచు 
రాజపరమెశ్వరాష్టదిగ్రారాజకులమ 
నోభయంకరబిరుదైకవైభవంబు. 350 


క. ఇత్తెబిగున బహుమహిమో 
దాత్తపరాక్రమము మెజయం దగునాతనికిన్‌ 
మత్తరిపుదమనశౌర్యా 
యత్తుం డొకకొమరు( డలరు నతినిపుణుండై. 351 


చ. చదువుల మేలు సాముపన చక్కందనంబు తెజంగు సంపదం 
బొదలెడు మేలీమి పేర్మిగల భూరిభుజాబలశౌర్యధైర్యము 
ల్సదయతయు న్వివేకసరసస్థితు లాకృతిం జెందెనో యన 
న్మదనమనోష హరుండు సుకుమారవరుం డత డొప్పు నప్పురిన్‌. 352 


తే. అతని కేలిక యైన యయ్యవనిభర్త 
కూర్మికొమరున కొనరించు మొనర్చ 
దల్లిదండ్రులు లోచనోత్సవము నాద 
నవ్విభుం డొప్పు జయకేతనాహ్వయమున. 353 


వ. వెండియు నమ్మహాప్రభుకుమారుండు. 354 


సీ. ఒకవేళ యవనచోళకలళింగశకవంగ 
గూర్డరు ల్లొలువంగ గొలు వొసంగు 
నొకవేళ వీగళన్మదోద్ధండవేదండ 
హయపరంపర నెక్కి యాడ దివురు 
నొకవేళ దండనాయకచమూనాయకు 
ల్లాళిమై నడువ వాహ్యాలి వెడలు 
నౌకవేళ రిపునపాలకజాల సాలదు 
ర్గమదుర్గహరణైకకార్య మరయు 


తే. మజీయు నొకవేళ ధీరసామంతమంత్రి 
పుంగవులతోడ విభునిసమ్ముఖము చేరి 
తెలుపందగువార్తలన్నియు. దెలియంజేయు 
ననఘ గుణశీలుం డాబాలు డహరహంబు. 355 


క. కంతునిభరూపరేఖా 
వంతుం డతం డిట్లు మెలంగ వనితాజనతా 
స్వాంతమనోహరకరమై 
యంతట యౌవనము దోచె నవ్విభుమేనన్‌. 356 


ఉ. జెర విలోచనాంబుజము లద్దిర ముద్దుల నెమ్మొగంబు సిం 
గారము బాపురే బవరిగడ్డము మేలు సురస్థలోరువి 
సారము చాంగురే యెగుభుజంబులపొంక మటంచు( బ్రేమచె 
న్నారంగ నారు లెల్ల ననయంబుం గనుంగొని సంతసింపంగన్‌. 357 


తే. వాని( దనివారం జూడనివనజగంధి 
చూచి తలయూఛి మెచ్చని సురుచిరాంగి 
మెచ్చి విరహార్తి నాదని ముననయన 
గలుగ దొకతైన నవ్వీటిచెలులలోన. 358 


క. ఈలీల నతడు వర్తిల 
బాళిం దన్నృపతిమౌలి పరిణయకార్య 
శ్రీలలతుని కీయుట కిది 
వేళ యితని కగు నటంచు వెసం దలంయటయున్‌. 359 


తే. అతని జననీజనకు లపు డంతరంగ 
మున మహో త్రాహమునం బొంగి యనుపమాన 
మానసంపత్కులాభిజాత్యానుకూల 
మమరు సరిమన్నె దొరలయిం డ్డరసి యరసి. 360 


క. లావణ్య మంగరేఖయు 
శ్రీవిలసల్లక్షణంబు శృంగారకలా 
ప్రావీణ్యంబును గలకుల 
పావనయగు నొక్కకన్యం బరికించుటయున్‌. 361 


చ. అలజయకేతనుండు రుచిరాంగతిరసృతమీనకేతనుం 
డెలమి మదిం దలిర్ప దయనేలికయుం దలిదండ్రులయ్యెడం 
దలచిన కార్యభాగ ముచితజ్ఞులచే విని నీతికార్యవ 
ర్హులగు నియోగిపుంగవులతోడ రహస్య మొనర్చి యిట్లనున్‌. 362 


ఉ .ఎక్కడిజోలి పెండ్లి యగు టెట్లు సదుఃఖతరాజవంజవం 
బక్కజ మే సహింపంగలనా లలనం గలనైనం జూడం దా 
దృక్కథ లాలకించి విను టెన్నండు లేదిది మీ రెజుంగరే 
యక్కట భామినీజనవిహారత మానధురిణుం డోర్పునే. 363 


సీ. కాలకూటజ్వాల గబళింప నగుంగాని 
యతివలతోడ మాటాడ నగునె 
పులులమీసముల నుయ్యలలూంగ నగుగాని 


ర్‌ 


వారిజాక్షులచెంతం జేర నగునె 
దంభోలిహతిసముద్ధతి కోరు నగుంగాని 
లేమలపల్కు లాలింప నగునె 

బడబాగ్ని బిడికింట నడియంగ నగుంాని 
కుసుమగంధులపొందుం గోర నగునె 


. కటకటా మూర్దమర్కటకరతలస్ట 
క్‌ థె 


కల్పతరుసూనమాలికాకల్సు( డగుచు 
సరసుం డగుమర్హ్యుం డంగనాజనమహోగ్ర 
ఘోరసంసారవిషధిలో గూలనగునె. 364 


అని విడనాడంగ నాతని 

గనుంగొని యోన్ఫపకుమారకంఠీరవ యే 
యనువున నొనరింతుము నీ 

మన మలర నటంచు మంత్రిమణు లవ్వేళన్‌. 365 


. గార్హస్త్య మిందిరాకాంతాకటాక్షవీ 


క్షణలట్టికిం బ్ర బధానకారణంబు 

సంసార మర్థార్ధిజనమనస్సంతాప 
కార్పణ్యము' లడంపం గల్పశాఖి 
దాంపత్య మతిశుభ్రతరజగత్సరి పూర్ణ 
వరకీర్తిలతికాలవాలభూమి 
యాజవంజవము దివ్యైకలోకానిక 
పథము నందించుసోపానరేఖ 


. ఘనతరకుటుంబ మఖిలోపకారకంబు 


గాన సుచరిత్ర యగుకన్యకను వరించి 
మానవిఖ్యాతిలాభసంపన్ను( డగుట 
యెంతయిన నొప్పు నట్లు గాదేని హాని. 366 


i హరిహరహిరణ్యగర్భాదు లగుమహాత్ము 
లెల్ల నెప్పుడు సంసార మిచ్చగించి 
పుత్రపౌత్రపరంపరాణ wy 
లగు టెజుంగవే యేక రాగ్రగణ్య. 367 
. అని యనేకప్రకారంబులం బచరించిన నమ్మనీషివరుల విశేషవచనంబు లంగీకరింపక 


దురంతచింతాపరతంత్రస్వాంతంబునం గొతతడవు విచారించి యంతఃపురంబు( 
బ్రవేశించి యౌవనారంభసంరంభంబునం బొడము దురాలోచనంబున విజృంభించి దూరం 
బరయక యతం డర్ధరాత్రంబున. 368 


తే. వేగం జనియెద నిక నొక్కవింతదేశ 


మునకు భామాజనంబుల మోము. జూడ 
నోపలేనని తీవ్రసంతాపహృదయ 
మున రయోద్ధతి నయ్యంతివురము వెడలి. 369 


చ. పలుచనిదంతపుం దళుకుపాదుకల న్సడలించి కుంచితాం 


ఘ్రుల వలిపంపు(జేలమునికొం గొకయించుక యొత్తి చిత్త మిం 


పలరంగ నొక్క యందలమునందు. దగం జనియె న్విభుండు క్రే 
వలందగ నొటరీలు గొలువం గరదిపతతు ల్వెలుంగంగన్‌. 370 


వ. ఇవ్విధంబున. 371 


క. జనపాలునకును జననీ 
జనకులకుం జెప్ప కతండు చని కనియెను గం 
ధనిబంధనేంథనాచల 
మునకు సమీపంబు పాండ్యభూమండలమున్‌. 372 


తే. కాంచి యచ్చట. బాండ్యభూకాంతరత్న 
పాలితంబై ననవరత్నకిలితైక 
గోపురం బైనగంధవతీపురంబు 
వెలయు నప్పొంత నొకదేవనిలయ మొలయ. 373 


మ. కని యంతం భ్రమరస్సురత్కమలినీకాసారతీరంబునం 
గనువిందై యనువాది చైత్రరథశృంగారంబు గన్పట్టు ది 
వ్యనవీనద్రుమపుంజరంజితమహోద్యానంబునుం గాంచి స 
జ్ఞనమాన్యుం డత డందు నిల్చె నొకద్రాక్షాకాయమానస్థలిన్‌. 374 


తే. అప్పుడయ్యెలదోటలో నతనిసరసం 
బరిజనంబులు పరిపక్వఫలసుగంధ 
కుసుమరసపల్లవంబులం గొల్లలాడి 
యుల్ల ముల్లాసమును బొంద నుండువేళ. 375 


క. తుకతుక నపు డలవనపా 
లిక యగు బాలిక మృగాంకలీలారేఖా 
ప్రకటితోపవిశంకట 
వికటనటద్భూూకుటీసువిభ్రమముఖియై. 376 


. నిండారం బొడమిన బొండుమల్లియతావి 
క్రొవ్విరు లెవ్వరో కోసినారు 
ప్రబలంపుగాడ్సుచే రాలిన యెలమావి 
దోరషం డ్లెవ్వరో యేజీనారు 
వాటమౌ దవనంపు(దోటకంపవెలుంగు( 
దొలంగిపో నెవ్వరో త్రోసినారు 
దట్టమై నులిగొన్న యట్టిపందిరిద్రాక్ష 
త్రీవ లిం దెవ్వరో త్రెంచినారు 


తే. కంటి మాయయ్య రావలె గద యి దెవ్వ 
డిందు నేనెత్తు వెలిపువ్వు టెత్తు కేల 
బట్టుకొనె నంచు. జిడిముడిపడుచుం గాథయుం 
బడుచువగలాండి యప్పుడప్పజ్ఞ గదిసి. 377 


క. తనతేజీ లున్నవి యని 
వనవాటిం గనుంగొనంగ వచ్చిన లక్ష్మీ 
తనయుం డన నొప్పు జయకె 
తనవిభు నీక్షించి మోహతరలేక్షణయై. 378 


ర్‌ 


క. తనతండ్రి యున్నయెడకుం 
జని తద్వృత్తాంత మంత చతురతరోక్తిం 
గనినట్టు తెలుప విని య 
వ్వనపాలకుం డద్భుతైకవశమానసుండై. 379 


ఉ. ఎచ్చట నుండునో మొదల నెవ్వండొ యెవ్వరివాండొ వీండు నేం 
డిచ్చటి కేగుదేర గత మెయ్యదియో యని తత్కథాక్రమం 
బిచ్చజనింపం బాండ్యజగతీశ్వరు నీశ్వరసన్నిభు నము 
ద్యచ్చతురాస్యుం గాంచి వినయంబునం దద్విధమెల్లం జెప్పినన్‌. 380 


తే. ధన్యుం డారాజలోకమూర్ధన్యు డతని 
రూపయౌవనవిభవప్రతావములకు 
నాత్మ మెచ్చి తదాలోకనాభిలాష 
నప్పు డుద్యానవనవాటి కరుగునంత. 381 


చ. మితపరివారు(డై రణసమిద్దభుజుండు జయధ్వజుండు త 
శ్రితిపతిమౌలిసమ్ముఖము+ జేరి విధేయత మొక్కి నిల్చిన 
నేత్రి గుతుకం బెలర్చ TU 
జతతియేడ న్వసించి సరసస్థితి నాతని కాత డిట్లనున్‌. 382 


క. ఓవత్స నిను మనంబున 
భావింపంగ సార్వభామపర్యాయశుభ 
శ్రీవిభవము గననయ్యెడు 
నీ వెవ్వరివాడవయ్య నృపకులతిలకా. 383 


ఉం. నిపరిణద్ధకంధరయు నీదువిశాలవిలోచనంబులు 
న్నీపటుదీర్ణబాహువులు నీవిపులో! రుకవాటవక్షమున్‌ 
బాపురె సర్వభూవలయపాలనముం గలిగించి మించంగా 
నోపుచునున్నవేల యిటు లొంటిం జరించెద వంచు( బల్కినన్‌. 384 


తే. అప్పు డాజయకేతనుం డతనితోడం 
దనకులాచారగోత్రసూత్రములు నొడివి 
ప్రేమం దనతల్లిదండ్రులు పెండ్లిసేతు 
మనంగ విని యొల్ల కేవచ్చి తవనినాథ. 385 


చ. అనవిని పాండ్యమండలమహాప్రభుం డల్లన నవ్వి యోసుధి 
జనవర పెండ్లియొల్ల మనుజాడ్యమతు ల్లలరే జగంబునన్‌ 
విన నిది వింత యిందు కొకవేజ నిమిత్తము గల్లియున్న నె 
మ్మనమున సంశయింపక క్రమంబున నా కెజుం/గంగం జెప్పుమా. 386 


వ. అని యడిగిన నప్పాండ్యమహీమండలేశ్వరున కప్పుణ్యచరిత్రుం డి ట్లనియె. 387 


తే. విను పరా కింతలేక నా విన్నపంబు 
పూర్వభవమున నే నొక్కభువనమోహ 
నాద్భుతసరోవరంబులో నధివసించి 
రాజహంసంబునై యుంటి రాజచంద్ర. 388 


క. అప్పుడు మత్కులకామిని 


తప్పనిప్రేమం బతివ్రతారత్నము న 
న్నెప్పు డెడసనక కంటికి 
టిప్పవలెం గాచి తిరుగు రేలుం బవలున్‌. 389 


వ. అదియునుం గాక. 390 


సీ. ఆకలి గొనునప్పు డబ్బనాళములలో 
నూటి కొక్కటి తెచ్చి నోటి కొసంగు 
గమనించుతణీ మందగమనశ్శంగారాప్తి 
నంటు వాయక వెంటవెంట నెయిదు 
నుబుసుపోవనివేళ నుల్లోల కల్లోల 
డోలికామాలికాకేళిం దేల్పు 
బడలియుండినవేళ నొడలితాపము దీజి 
వలిజిక్కసురటిగా డృలవరించు 


తే. ముచ్చటలు దెల్పు రతికేళి కెచ్చరించు 
సన్న దెలిపి విలాసప్రసన్నవదన 
యగుచు వర్తించు నేను నావగం జరింతు 
వరట మదికింపు దొలక భావజ్ఞతిలక. 391 


తే. ఇట్లు వర్తించుచున్నచో నెలమి నన్ను 
గొలిచి విహరించు రాయంచ బలంగమెల్ల 
గెలన నొకపైండి నెత్తమ్మికొలను జూడ 
నొప్పునని తెల్పం దద్వీక్షణోత్సుకమున. 392 


మ. చని యద్దివ్యసరో వరంబున యథేచ్చాలీల వర్తించు హం 
సనికాయంబులతోడం గంతతడ వంచల్లిల వర్తించి త 
త్కనకాంభో రుహవిభ్రమదమరర్సుంకారధ్వనిం దత్తటీ 
వనవాటివిహారద్విచిత్రవిహగవ్యావృత్తి నీక్షించుచున్‌. 393 


తే. మటీయు నచ్చోట విహరించుతటీని మంద 
మందగంధవహాప్తి మై మజచియుండు 
నంత నను నెచ్చరింపక యరిగె బంధు 
తతి మనంబున నిల్లాండ్రం దలంచికొనుచు. 394 


ఉ. అంతట నాశకుంతబల మవ్వరటాతతిం జేరి మోహసం 
క్రాంతత నంబుజోత్సలకులాయముల న్విహరింపం జూచి వి 
భ్రాంతతనొది మత్పియుండు రానితెజంగిది యేమొయంచు మ 
త్కాంత ననుం గనుంగొననితాపమున న్విరహాద్ధిమగ్నయై. 395 


తే. అమ్మ నేంజెల్ల; నెవతెయో యవలనొక్క 
కొమ్మ నాప్రాణవిభు నేలుకొనియె నేమొ 
కాకయుండిన ననుం జేరరాక యున్న 
యని ప్రలాపించి కనుమూసె నాక్షణంబ. 396 


క. ఈవార్తలు సవసవగా 
నే విని ప్రాణేశ్వరీ యిదే నను నొటిం 
జోవిడిచి చనుట తగదనీ 


భావించి వియోగవహ్నిపరితప్తుండనై. 397 


తే. నాటి యలహంసజన్మంబు వీటి(బుచ్చి 
మగుడ మానుషవేషసంభవు(డనైన 
నేటికిని దద్వధూటిపై నెనరువాయ 
నైతి నిక నేమనందు. బాండ్యక్షితీంద్ర. 398 


ఉ. కావున నాడు నేం డితరకాంతల నేరిం బరిగ్రహింపనో 
భూవర యంచు. దెల్ప నృపవుంగవుం డౌనని మెచ్చి బంధుసం 
భావితలీల నాఘనుని భావ మలర్చి విశేషవస్తుసం 
భావన లెల్ల నిచ్చి యులుపా లొనరించి పురంబు జేరినన్‌. 399 


వ. అంత. 400 


తే. గరిమ దత్సాండ్యరాజన్యకన్యయైన 
శాలికానామబాల య వ్వేళ నిజవు 
రోపవనభూమి మునివృత్తి నొదిగియుండు 
నలజయధ్వజవిభువార్త లాలకించి. 401 


చ. నలనిభు. డీజయధ్వజుండె నావిభుం డంచుం దలంచునంతలో 
వలపులటేండు కెంపుజిగివంపుమొగంపుంబటాణినూకి క 
న్నులు గలవింట నప్పుడు వినూత్నశరావలు లేసి యార్చె న 
మ్మెలత మెజుంగుగబ్బిచనుమిట్టల హారలతల్‌ చలింపంగన్‌. 402 


క. అంత నలయింతి విరహా 
క్రాంతమతి న్నిమిష మొక్కకల్పంబుగ న 
త్యంతతరదురవగాహన 
చింతం దంతన్యమానచిత్తాంబుజయై. 403 


శా. మారుం బేరొ ్కనిదూలు గంధవహు( బల్మాజుం దుటారించి వే 
సారుం జైత్రునిం గేరుం గేళివనసంచారార్థమై తెల్పినం 
జాయుం గేకి పికాళిసంఘములు వాచావైఖరిం బోరుంద 
న్నారీరత్నము తజ్జయధ్వజసముద్యన్హోహసంక్రాంతయైై. 404 


తే. అలహరిద్రానిభాంగి సౌధాగ్రసీమ 
నుండ కవనికి డిగియె రేయెండ కలికి 
ప్రాణసఖు లెల్ల నెండకుం బశువు దలకి 
నట్లు నీ వేల తలశెద వనుచుం బలుక. 405 


క. భావ మెజిగింప నేరక[7] 
యావెలందుక యున్నం జెలువ లవ్విధమెల్లన్‌ 
భూవల్లభునకుం దెలిపీన 
నా వేళ నమాత్యహితకృతాలోచనుండై. 406 


ఉ. కన్నియ యాజయధ్వజనిం గాని వివాహ మొనర్చ నొప్పదే 
ధన్యుండు నైనవాండు వనితాజనతైకపరాజ్ముఖుండు సా 
మాన్యమనీషి కీవగ యొనర్చుట కొద్దితెజంగు తెల్పుండో 
మాన్యచరిత్రులార! యని మంత్రులతో విభుం డానతిచ్చినన్‌. 407 


క. పొసంగ దిది యనుచు మంత్రులు 
గుసగుసలంబోవ రాజకుంజరుతోడన్‌ 
వెసమృదులవాణి యనందగు 
బిసరుహముఖ యొకతె విన్నవించెం బ్రీతిన్‌. 408 


ఉ. ఏలవిచార మింతుల నొకింత యెుంగని బుప్యశృంగునిం 
బాలికలండం జేరి యొకబాలికం బెండ్లి యొనర్చి భామినీ 
లోలునిం జేయువార్త మహిలో నుడున న్వినరేమొ యట్లనీ 
శాలిక నాసమగ్రగుణశాలికిం బెండ్లి యొనర్తు నావుడున్‌. 409 


తే. ఆవిభుండు ప్రమోదసద్భావుం డగుచు 
సెలవొసంగిన నిరుమ్రోలం జెలులు గొలువ 
నవ్వరారోహనాందోళికాధిరోహం 
జేసి కార్యప్రవర్తనోల్లాస మెసంగ. 410 


సీ, నేల జీరకయుండం గేలం గుచ్చెలం బూను 
కొని యూడిగపుసతు ల్లునిసి నడువ 
మడమెత్తు పర్వుతో మంత్రాక్షతము లీయం 
బాల్పడి భూసురభార్య లెదుర 
నొక్కకి లొరంగుపై నునిచి యేకాంతంబుం 
దెలుపుచుం గూర్మి నెచ్చెలులు సనగ 
జయకేతనునివార్త సారె విచారించి 
వచ్చి ప్రగడకత్తె లెచ్చరింప 


తే. సొంపుతో బౌరకామిను బ్లుంవుగూడి 
యమ్మ యిదిగాక సౌభాగ్య మనుచు మెచ్చ 
నప్పు డుద్యానవనవాటి కవ్వధూటి 
నెలమిం దో తెచ్చి యాచెంత నిలుచునంత. 411 


చ. పిలపిల నాజయధ్వజని బెద్ద లెదుర్కొని రాకురాకు(డో 
యళికచలార భీతహరిణాయతనేత్రల మత్ప్రభుండు నా 
వలనను జూడ నోడుననువార్త వచించిన మందహాసకం 
దళవదనం బెలర్పంగ ముదం బలర న్మృదువాణి యిట్లనున్‌. 


క. మునుమున్న తద్రహస్యము 
విని యున్నదిగానం బ్రౌఢవృత్తి నలసుధీ 
జనములతో నను గాంతా 
జనరత్నము మధురరసవచస్సుటఫణితిన్‌. 413 


ఉ. ఈయెలదోట నుండందగ దింకొకచక్కి వసింపనేగుండో 
ధీయుతులార! పాండ్యనరదేవతనూభవకేళికాగ్భహ 
ప్రాయత నిందు నెప్టు నిరపాయమున న్విహరించుచుండు నే 
డాయెలనాంగ గ్రుమ్మరుటకై యదెవచ్చెం దలంగు డిత్తజిన్‌. 414 


తే. ఇంతమాత్రంబె కాదు పూర్ణేందుముఖులు 
సమ్ముఖంబున( గార్యప్రసంగవశత( 
బెండ్లి యనుమాటం బెరొ; ్కన్నః బెనిమి టనిన 


మిట్టి మీనై యదల్బు నమ్మీననయన. 415 


క. ఇది యేమినిమిత్తమొ యని 
మది నెంచితిరేనిం దత్యమంబంతయు న 
యదన వివరింతు వినుండిం 
పొదవం దొల్లింటిజన్మ మొదవినవేళన్‌. 416 


ఉ. తా నొకహంసియై సరసత న్నిజవల్లభుం డుల్లసిల్లం జి 
త్తానుగుణోన్నతి న్మెలగు నంతటిలో నొకనాండు చెంత నిం 
పైనసరోవరంబుం గని యచ్చటి కేగి విభుండు నిర్నిరో 
ధానుపమానసౌఖ్యవిభవాప్తి మెయి న్వెసరాక చిక్కినన్‌. 417 


క. మగండేల రాడొ యొండొక 
మగువం దగులుకొని నన్ను మజిచెనొకో మనం 
బగలెడు నని దిగులొందుచు( 
దెగువం బ్రాణములు విడిచె దీనాననయై. 418 


ఉ. వావరి నప్పతత్రికులవార్థినుధాకరరేఖ యీధరి 
త్రీవరకన్యయై యవతరించి విభుం డొనరించి నయ్యుపే 
క్షావిధ మెన్నుచున్నదని సారె వచించిన మంత్రు లద్భుతం 
బై విలయం జయధ్వజున కత్తెజింగెల్ల నెణుంగం జెప్పినన్‌. 419 


క. వినినంత. బెన్నిధానము( 
గనుంగొన్న దరిద్రుం బోలి ఘనుండా జయకే 
తనుం డలతలోదరీమణి 
తనసొమ్మని తలంచి యతలితత్వరమతియై. 420 


తే. సమ్మదాశ్చర్యమోహము ల్సందడింప 
నుద్దవిడి లెచివచ్చి యమ్ముద్దుగుమ్మ 
యెద్ది యెద్ది యటంచు నయ్యించు(బో ణు 
అలర జని పాండ్యనృషకన్య యండంగదిసి. 421 


చ. నిను నెడటాయంజాల దరుణీ యని నీయనివార్యవిభ్రమం 
బనిమిషులందునైన( గలదా యని దాయనిరూఢి నెంచి న 
న్మనసిజబా కొర్వదరమా యని మాయనిమోహదాహమే 
యనువున దీర్చువాడ నహహా యని హాయని చేరి మ్రైొక్కినన్‌. 422 


క. వనితాలలామ లజ్జా 
వినమన్ముఖ కమలతం బ్రవీణత లేమిన్‌ 
గని రాజదూతి యనియెం 
గనికరమున నక్కుమారకందర్చునకున్‌. 423 


చ. పసిరికపామువంటి దని పల్కుదు రీయలివేణివేణి న 
ప్పసమును నిండుంగుండలయి భాసిలు నీలలితాంగి గుబ్బ లీ 
ముసిముసినవ్వులాండి కరము న్వెసమూసిన ముత్తియంబు నీ 
కుసుమసుగంధి కేవలము గోలసుమి యనమీందలంచుమీ. 424 


చ. అనుటయు దండనాథసుతు. డాన్ఫృపకన్యక నాదరించె ద 


జ్ఞనకుండు సమ్మతించె సరసస్థితిం బెండ్లి యొనర్చి వైభవం 
బెనయఘటించి యొక్క విమలేందుశిలామయసౌధమందు' జే 
ర్చిన నెనరొప్పంగా విడిద చేసుక యంత వసించి వేడుకన్‌. 425 


క. మును నేనొనర్చు నేరము 
మనమున నెంచంగం దగదు మగువా యనుచుం 
గనకాంగి నూజడిలంగా 
నని సెజ్జం గౌరవించి యధికప్రాఢిన్‌. 426 


సీ. కాన్మీరపంకసంకలితాంకమై పొంక 
మగు బాహుమూలంబు లంటియంటి 
వరమృగీమదపత్రవల్లరీరుచి నొప్పు 
నుదుటుసిబ్బెపుగుబ్బ లొత్తియొత్తి 
నానావిధబహుప్రనూనైకగంధంబు 
నివ్వటిల్లెడు కొప్పు దువ్విదువ్వి 
తాంబూలరసరక్తిమంబైన యమృతంపు 
బింబాధరము ముద్దుపెట్టిపెట్టి 


తే. ఘనజఘనకంబు కంధరకదళికామృ 
దూరువులవాయీ కొనగోళ్ల నొరసియొరసి 
యెలమి నలయించి మించి యయ్యలరుంబోడి 
నతనుసామ్రాజ్య మేలించె నవ్విభుండు. 427 


క. ఈమాడ్కి నమితభోగ 
శ్రీ మెణియంగ నొక్కనాండు చిత్తమున నిజ 
స్వామియు. దలిదండ్రులుః దను 
గోమించిననడతం దెలిసికొని యత డెలమిన్‌. 423 


తే. మామతో దెల్పి కాంతాలలామయైన 
శాలికాకన్యతోగూడ సకలసైన్య 
మిరుగడలం గొల్వ దనపురీవరము+ జేరె 
నేలికయుః దల్లిదండ్రులు నిచ్చ మెచ్చ. 429 


క. పతి నేవగించుసతికిన్‌ 
సతినొల్లనిపతికి బద్ధసఖ్యము గలుగన్‌ 
మతి నీర్వహించి కూర్చంగం 
జతురిక యగు దూతి వలయు జలజాక్షులకున్‌. 430 


వ. కావున నేతత్సయోజనసంధానకారిణి యగు నీరాజదూతిక తాదృగ్విచక్షణలక్షణోపలక్షిత 
యగు(గదా యిత్తెిజఖం గెఖుంగక యున్న( గార్యభంగం బగు ననివచియించు 
సమయంబున. 431 


తే. విమలతరతారహారము ల్వైస నొకింత 
చల్ల నగుటయు నలశరచ్చంద్రవదన 
సదనసంచారమున కేగ జలజహితు(డు 
చరమగిరిం జేరె నంతలో నొరపుమీటీ. 432 


చ. కులికెడుగుబ్బచన్పసిండికుండలు నిండిన కుంకుమంబు జొ 


బ్బిలవలిపంపు మేల్రవిక పిక్కటిలన్‌ వెలిపట్టుచీర ము 
ద్దులు వెలయింప వింతవగదుప్పటి పై పైవలెవా టమర్చి పా 
వలు మునివ్రేళ్ల మెట్టి శుకవర్యునీమ్రోల లతాంగి నిల్పినన్‌. 433 


క. ఆతలీ( బుండ్రేక్షురన 
ఖ్యాతరుచిన్‌ రాజకీరకంఠీరవ మా 
కాతరనేత్రకుం దెల్పె న 
తీతంబగు నొక్కకథ యతిప్రీతి మెయిన్‌. 434 


క. ఓనీలవేణి మదిలో 
మానవుం డొ క్కటి తలంప మజీదైవము త్వా 
బూనుం బెజికార్య మొక్కటి 
కానం దదీయాజ్ఞవలయు( గార్యార్థులకున్‌. 435 


వ. అత్తెజంగునం బ్రవరిల్లనియట్టయినం దొల్లిటిసమయంబున గుణవల్లభుండను 
మహీసురవల్లభుండు । భల్లూకనఖభల్లహతుండైన యట్ల యగు నది యెట్లనిన వివరింతు 
నాకర్ణింపు మని యిట్లనియె. 436 


నాలుగవ కథ 


సీ. అప్రతిమప్రభుం డగణితైశ్వర్యధు 
ర్యత్వసాక్షాన్మహారాజరాజు 
రూపరేఖామన్మథోపమానాంగుండు 
ధరణీధరోద్దండధైర శాలి 
యార్తరక్షణుండు స సత్కీర్తికల్లోలినీ 
డిండీరితశుధాంసుమండలుండు 
నత్యుద్ధతప్రభావాంకుండు సకలస 
జ్ఞనవర్షేనీయశో భనచరిత్రుం 


తే. డలరు నొకరాజు కర్ణాటకాంగవంగ 
నృపమకుటఘర్షితాంఘ్రినిరేరుహాగ్ర 
నఖరశిఖరుండు' భువిం గీర్హిముఖు. డనంగ. 
దనరి యంశుమతీపురాధ్యక్షుం డగుచు. 437 


తే. అతండు కమలాక్షియను ప్రియురాలివలన( 
గన్న లీలావతీనామకన్య నెలమిం 
బ్రోదిసేయంగ నలయించుంబోణి వెలయు 
మలయుపరువంపు జవ్వనం బలము కతన. 439 


క. చిత్తరువు ప్రతిమయో తెలి 
ముత్తియమో కమ్మపైండి బొమ్మయొ యన న 
మృత్తచకోరాక్షి శుభా 
యత్తమతిన్నోహనాంగియై యుండునెడన్‌. 439 


చ. చెలి నునుగబ్బిగుబ్బలకు సిబ్బెపు తళ్కొకవన్నె వాలుగ 
న్నులకు మిటారిచూ పొకవినోదము గెందలిరాకు మోవికిం 
గలికితనంపున వ్వాకచొకాటము మేని మెజుంగు తీంగకుం 


దల(పు వహింపంజేయు నెజితావి యొకానొకవింతయై తగున్‌. 440 
వ. ఆసమయంబున. 441 


తే. అన్నగరమందు నెపుడు పురాశ్రితుండు 
పల్లవాగ్రేసరుండు గుణవల్లభుండను 
పేరు గలవాండు గలవాండు ధీరజనవి 
రోహితుం డగు నొక్కపురోహితుండు. 442 


వ. వెండియు నతండు. 443 


ఉ. శాంతు లొనర్చి గండకలుషంబుల నెల్ల నడంచు శత్రుకా 
లాంతకరూపమైన జపమాచరణం బొనరించీ యమ్మహీ 
కాంతునకు న్ముభంబు లెసంగన్‌ జయమున్‌ సమకూర్చుసారసి 
ద్ధాంతి యితం డటంచు విబుధప్రకరంబు మదిన్‌ గణింపంగన్‌. 444 


క. అలకాలజ్ఞకులాగ్రణి 
యెలమిం దద్రాజకన్య నేలాగుననో 
కలంగన్నయట్టు లొకనా 
డలవోకం జూచి మన్మథాజ్ఞావశుం డై. 445 


క. అందనిమ్రానిఫలం బిది 
యందుకొనుట యెట్టులొక్కొ యనుచు మనమునన్‌ 
దుందుడుకుచే ధరామర 
కందర్పుం డతడు మేలు గలవా డగుటన్‌. 446 


తే. అంత నత్యంతకాముకుం డగునతండు 
ఛాందసుండు గానం దనమనస్తాప మెల్ల 
దెల్లమి యొనర్పం దగదంచు. దెలియనేర 
కల్ల నగరింట నొకదాది ననుసరించె. 447 


ఉ. ఈనరనాథకన్యపిజుం దించుక ముట్టంగనిచ్చి మేనునా 
మేనున నంటు జేర్చి రుచిమించినమోవి యొసంగెనేని భూ 
దానహిరణ్యదానఫలదానము లిచ్చినయట్ల విప్రం డెం 
తైనను దానయోగ్యుండుగదాయని నన్చుతికించునావుడున్‌. 448 


తే. అది దిగుల్పడి యెట్లు నోరాడె నౌర 
పలుక నీరీతి నోవెజ్జీబాపనయ్య 
ముక్కటియు( గమ్ములును దాల్చి మురియుచున్నం 
జూడంజాలక యిట్లాడినాండవేమొ. 449 


క. అన విని తత్సదయుగళం 
బునంబడి నీధర్శసత్రపుం బ్రాహ్మణునిన్‌ 
నను మన్నించిన నిశ నే 
నొనరించిన ధర్మ మెల్ల నొసంగెద నీకున్‌. 450 


తే. అనుచు గడతేఅి పోవుచో నజ్జడాత్ము( 
iene డగుటం జేసి 
లీలలిలావతీకన్యకాలలామ 


నెత్తెజింగున( జేకొందు నెట్టుమందు. 451 


క. ఇవ్విధమునం దలంచచు నత 
డువ్విళ్లూరంగ శుభముహూర్తపుందరి నా 
పువ్వుంబోఃడికి బాల్యము 
జవ్వాడి తొలంగునంత సమరతపొడమెన్‌. 452 


మ. అపు డాకీర్తిముఖుండు( దత్సతియు నత్యానందసంధానతన్‌ 
నృపకాంతాజనము ల్మహీసురపురంధ్రరత్నము ల్లొల్వంగా 
రపణం బుప్పతిలం దదంతవిభవారంభంబు. గావించి య 
చ్చపలాక్షామణికి న్వివాహ మొనరించంగార్యమూహించుచున్‌. 453 


తే. రాజమౌళియుం దత్సతీరత్న మప్పుడు 
తగుకులస్థుండు రూపకందర్చు( డైన 
వరు డెవడొకో యటంచు భావమున నెంచు 
నంత గపటాత్ముడైన సిద్ధాంతి యనియె. 454 


క. ఈబిడ సుముహూర్తకళా 
ప్రాబల్యమునం జనించు భాగ్యంబున సు 
శ్రీబలముః జెంది నీగ్భహ 
మాబలజిద్భోగసమధి కాస్పద మయ్యెన్‌. 455 


వ. తదనంతరంబ.456 


తే. బాలదుష్టవేళం బ్రథమరజస్వల 
యయ్యెం గాన దిని యవగుణమున 
రాజ్యలక్ష్మి బాసి అంపిల్లు నీయిల్లు 
కలిమి పెంపుం బాసి పొలియు ననఘ. 457 


క. అనవిని గుండియ యదర 
న్మనుజేశ్వరుం డాప్పులైన మంత్రులతో ని 
ట్లను నే నెర్చునం దీర్చెద 
రనవుడు నద్దుష్టమంత్రు లవివేకమునన్‌. 458 


తే. సీత పుట్టి లంక చెజచినచందానం 
బుట్టందగనిముద్దుపట్టి యైన 
బాలీకాగ్రగణ్యలీలావతీకన్య 
యిల్లు చెబిప బొడమె నేమొ యనుచు. 459 


చ. మును వెనుకేనియుం గనక మోసమునం గడుకార్యభంగమౌ 
ననక సుకీర్తిహాని పద మంచు దలంపక కన్‌ కామణి 
న్వనధిపరీతయై పొదలు వాహినిలో నకమందసంబునం 
దునిచి రయంబున న్వెడల నొత్తుట నీతి యటంచు. దెల్పినన్‌. 460 


క. కిర్తిముఖనృపవరుం డప 
కీర్తి జనించునని మిగుల ఖిన్నతనపు డ 
వ్వార్త వినలేక బహుళత 
రార్తి న్నిజకామినీసహాయత వనటన్‌. 461 


క. కడుపు చుమ్మలు చుట్టంగాం గన్నకన్నె 
చిలుక నెడంబాసి యేరీతి నిలుచువాడ 
నెక్కడివివేకమున మంత్రు లెల్లం గదిసి 
కువలయేంద్రునితో గువ్వకోలుగొనుచు. 462 


మ. మునుగుంతీసతి కూర్మినందను మహాంభోవాహినిం జేర్పదో 
మనువంశాంబుధిచంద్రుం డాదశరథక్ష్మాభర్త శ్రీరామునికిన్‌ 
వనవాటి న్విహరింపం 'బంపండొ కృపాస్వాంతైకవాత్సల్యవ 
ర్తనముల్‌ చూడంగ రాజనీతియె నరేంద్రాయంచు బోధించుచున్‌. 463 


తే. [8]మానుమీ మోహమని తెల్పి మానవేంద్రు 
చిత్త మొగ్గించి యొకమాటం జెసి రాచ 
కొమిరె నిదురించుతణి మందసమున నుంచి 
వీడువెడలించుకొని తెచ్చువేళ నెదుట. 464 


స్స్‌ కలశోద్భవానీతకలితపుణ్యసమేత 
యఖిలజగత్పూత యైనమాత 
జడధినాయకు నేలుబడి గన్నయిల్లాలు 
నిఖిలపుణ్యపు(జాలు నిలుచుప్రోలు 
ఆభ్రఘట్టనఖేలనాభీలకల్లోల 
యఘతూలికాజాల మడయచ కీల 
ఫణిలోకవిజ్ఞానపాటవాంతర్మీన 
వినుతసత్యవితానమునకు సోన 
తే. యధిపతి సమాగమార్థప్రయాణసమయ 
సమధికోత్త తుంగభంగసంచారజనిత 
ఘనగరుధ్వానపటపటాత్కారసార 
భూరిసితపక్షభేరి కావేరి వెలయు. 465 


ఉ. ఆవరవాహినిం గని దురన్వయు లచ్చటి మంత్రు లెల్ల 
లావతియున్న పెట్టియ నలంఘ్యతరం బగు తజ్జలంబునం 
బో విడిపించి భూవీభునిపొంతనె యెప్పటియట్ల యుండి రా 

హా వివరం బెజుంగని దురాత్ములకృత్యము లట్టివేకదా. 466 


వ. కావున. 467 


రక నృపతి యగువాండు విద్యా 
నిపుణున్‌ బహుకార్యభారనిర్వాహకు శాం 
తపరజనమర్శభేదన 
కపటమతి న్మంత్రి. జేయంగానగు నబలా. 468 


వ. అది యెంతైనం గల దత్తెజంగునకు నిమిత్తం బేమి యట్లుండనిమ్ము 
తదనంతరవృత్తాంతంబు వినిపింతు ననియి ట్లనియె. 469 


క. జనకుు డగువార్ధి రాజుం 
గనుప్రేమం దల్లియైన కావేరికడం 
జనుకమలపాణి ( యనన 
వ్వనజాయతనేత్ర యెంటివడి నేగుటయున్‌. 470 


చ. తను మునుజూచి మోహపరితాపము గన్న వురోహితుండు గ్ర 
క్కున నిది వేళ యాకుసుమకోమలితో రతికళివైభవం 
బనువుగం గోర్కి దీర్చుకొన నంచు మనంబున నెంచి తత్తటీ 
వనతలకుంజమంజులనివాసము న న్వెస నాటి నుండంగన్‌. 471 


వ. ఆసమయంబున. 472 


తే. ఒదిగి యలమందసములోన నున్న రాజ 
కన్యకామణి మెల్కాంచి కలవరించి 
బహువిధంబుల విలపించె. బంజరమున( 
జక్కువడియున్న క్రొత్తరాచిలుకవోలె. 473 


సీ. జనకు నెమ్మనము వజ్రప్రాయ మాయెంగా 
మాయగావించి యామాడ్కి. బనుపం 
దల్లికి వీను లెంతయు( జల్లనాయెంగా 
నాయగాధప్రయాణంబు విన్న 
దాదియపఖ్యాతి. దలంపలేదాయెంగా 
దాయగాంబోలు నింతయు సహింప 
నాళీజనశ్రేణి కాత్మ కింపాయె(గా 
బాయంగారాని యీబారినంద 


తే. నకట! నాయీడు రాచకన్నెకల కెల్ల, 
గడంగి నన్నాడుకొన నోరు గల్గె నేమ 
నందు నిశ నెందుంజొత్తు నాహావిధాత 
వ్రాత యవిలంఘ్యమనియెంచు వడిం దపించు. 474 


శా. అన్నీలవేణి యివ్వగ 
నున్నంత సమీపభూమి నొక రాజు శుభా 
భ్యున్నతుండు రశికశేఖరుం 
డెన్నగ హిమథామనాముం డేపు దలిర్చన్‌. 475 


తే. అతులితోత్సాహమున వేంటలాడియాడి 
కడంగి యచ్చోటనే వీడువిడిసెం గానం 
గర్ల్ణయుగమునం దత్కన్యకాప్రలాప 
కలకలధ్వను లాలించి జలదరించి. 476 


మ. ఇదియేమో మనపాళెమెల్ల వగ న ట్టి ట్టై వెతం జెంద ని 
న్నదిలోన న్విననయ్య నాడు మొటజి కాంతారత్న మిం దెవ్వతో 
మది నూహింపంగరాని దుర్దశ వహింపంబోలు నెం డీవిప 
త్సద మేమో వివరించు డంచుం గరుణాపారీణచేతస్కుడై. 477 


ఉ. భూరిజలప్రచారులగు బోయల బంపిన వారలాపయః 
పూరమున నెలంగు కలముం బలె నుండెడు మందసంబు న 
త్రీరము సేర్చి యందు సుదతీమణి యుండు టెణీంగి యద్దరి 
త్రీరమణుం గనుంగొని విధేయత దత్యమ మెల్ల దెల్పినన్‌. 478 


క. విని యప్పు డానృపాలుండు 
కనుకనినమ్మందసమునం గలకలవాణిన్‌ 


మన మలరం దోడి తెండని 
తనదాదుల( బంపె నోసుధాకరవదనా. 479 


ఉ. అంత నతిత్వరైకమతి నజ్జరఠాంగన లేగి యమ్మహీ 


క 


చ. 


తే. 


కు 


కాంతుననుజ్ఞం బెట్టె బిగయట్టుల నెల్ల సడల్బ రోవాణీ 
కాంతుని రేఖం గ్రొమ్మియిలు గప్పుటం బాసి రహించినట్లు త 
త్కాంతతనూవిలాసరతికాంత తళుక్కనం జెంతనిల్చినన్‌. 480 


కని యత్యంతకుతూహల 

మున నజ్జరఠాంగనాసమూహము వెసన 
వ్వనితారత్నము కులగో 

త్రనిరూపణము న్వచింపం బ్రార్థించుటయున్‌. 481 


కరతల సకగండఫలకస్థలయై చిగురాకువంటి వా 
తెటివసివాడ ముద్దువేగం 'దిన్నని మో మరవాంచి దీనతన్‌ 
సురసురస్తుక్కి యుస్సురనుచుం దనవర్తన మెల్ల. దెల్పినన్‌ 
సరసతం గొందజిందు నృపు చక్కటి కుద్ధతి నేగి వేడుకన్‌. 482 


. ఓరాజకులశిఖామణి 


యారాజీవాక్షి చెల్వ మతిచిత్రము శృం 
గారవతి యువతినృపక 
న్యారత్నము దానింబోల నతివలుగలరే. 483 


. చిఖుదొడలంద మాచికిలిచెక్కుల చొక్కట మామెజుంగువా 


తెజసొబ గావినీలమణిదీధితుల న్నునుంగొప్పుచంద మా 
గురుతరజాతకుంభమయకుంభకుచంబులగుల్కుబింక మా 
తెయివకె యొప్పు నత్తెజివ దేవరకే తగనొప్పు భూవరా. 484 


. అనీ తెలిపి రాజు చిత్తము 


కని క్రమ్మణీ రాజకన్యకం దెచ్చుటకై 
వినయోక్తుల నంతయెల 
ర్చినం జింతాజలధిమగ్నచిత్తాంబుజయై. 485 


. ముకురద్యుతికపోల మకరికాలతలతో 


గమ్మకస్తురి చిత్రకమ్ము చెదర 
వక్తుగంధానుధావన్మిలిందములతో 
గప్పుపెన్నెజీకొప్పు కంప మొందం 
గర్లికాకునుమరింఖనర్మదంబుతో 
నిడువాలుగనుదోయి నీరు చిలుక 
గళదనర్గళఘర్శ్మకణపరంపరలతో 
నజుతముత్తెపుసరు ట్టొరసి యాడ 


బీనవక్షో రుహమును లే(గౌను ఘనని 
తంబ మలరం బదంబు లందంద వడక 
నడశువదలిర్చ నన్నరేంద్రాగ్రగణ్యు 
కెలని కేతెంచె నలరాచకలువకంటి. 486 


వచ్చుటయు రాజు చూచి వి 


యచ్చరవరకన్య యేమొ యని మెచ్చుతజిన్‌ 
మచ్చరమున నమ్మదనుండు 
పచ్చని విలుబూని పంటంబగవట్టెం జెలీ. 497 


తే. ప్రేమ నవ్వేళ నేకాంతసీమ కరిగి 
సరసు డైనట్టి యమ్మహీశ్వరవరుండు 
లీలదళుకొత్త వ లావత్రీలతాంగి 
నించువిలుకానిరాజ్య మేలించి మటియు. 488 


క. ఆరామయండ( బాయక 
యారాజనరుండు నిజపురాంతపురముం 
జేరి సుఖంబున నుండె ను 
దారతరోత్సాహుండై సుధాకరవదనా. 489 


మ. అని రాచిల్కలటే(డు పల్కునెడ నుద్యద్దోరగాఢాంధకా 
రనివృత్తిన్‌ జగ మొప్ప నూరుజవధూరత్నంబు వీక్షించి యొ 
య్యనం గేళగృహసీమ కేగి రవియస్తాద్రిప్రవేశంబునం 
దినవేళం దమి రేంగి భూవిభుని నర్థింజేరం జారు క్రియన్‌. 490 


క. శృంగారరస మెసంగన్‌ 
బంగారపుబొమ్మవంటి బాలిక యపు డ 
య్యంగజరాజతురంగము 
చెంగటి కేతెంచి వాగ్విచిత్రప్రాఢిన్‌. 491 


క. శుకసార్వభౌమ నేం డీ 
సకలజ్ఞుండైనగాజు చక్కటికరుగన్‌ 
సుకరమయి యున్న దిదిన 
మిశ వేగమ తెల్పు మవలి యితిహాసంబున్‌. 492 


మ. అనుచుం జిల్కలకొల్కివల్క విని యత్యానంద మింపొంద ని 
ట్లనియెం గీరకులప్రభుండు హిమధామాఖ్యుండు తా నూరికిం 
జనుచో నెచ్చెలియున్న మందసములోనం గ్రూర సక్రోధచం 
డ నిరాతంకము నొక్క భల్లుకము నుండం జేసి గర్యోన్నతిన్‌. 493 


తే. అమ్మహావాహినీజవాభ్యంతరమున 
విడిచి చనెం గాన నది ౧టివెంట నరుగం 
దొలుత నమ్మందగమన పై వలపుం జెంది 
పొంచికొనియున్న యవ్విప్రపుంగవుండు. 494 


క. కనుంగొంటి నదె నిధానము 
గనుంగొన నొక మాళ్లబిందె గలిగె గదా యే 
మనవచ్చు దైవయత్నం 
బని తలచు మోహవశత నవ్యగ్రమతిన్‌. 495 


మ. తనశిష్యు ల్వెనువెంటరా నడిచి యుద్దండస్థితిం దన్నదీ 
వనమధ్యస్థలినున్న మందసము ఠేవం ఇచ్చు 'తత్తీరమం 
దునవీనద్రులతానికుంజమున మెచ్చు ల్లుల్కుచో నుంచియ 
త్యనురాగంబునం గామినీగమనమోహానూనచేతన్కుండై. 496 


సీ. వలుదలై మెజయు పార్వణపుముద్దలవంటి 
వలిచన్ను లెన్నండు వ్రచ్చికొందు. 
బుణ్యాహపల్లవంబులంబోలు కెమ్మోవి 
గడువేడ్క నెన్నండు గజచికొందుం 
గొనలు గల్గిన దర్భకోటి నేలెడునెజు 
ల్లట్టిగా నెన్నండు పట్టుకొందుం 
బంచామృతము( గ్రెందుపజిచు వాక్సుధ చెవు 
ల్రనివంద నెన్నండు ద్రావికొందు 


తే. ననుచు నేంగోరికొని యుందు నట్టితలపు 
లన్నియు ఫలించెంగా నేంటికని తలంప 
వీని జన్మంబు కిష్కింధలోన నేమొ 
కావలయునంచు శిష్యవర్గము గణింప. 497 


క. వేదము చదివినఫలమున్‌ 
వాదించినఫలము సంధ్య వార్చినఫలముం 
బైదలి నీకు నొసంగెదం 
గాదనినం బ్రహహత్యం గట్టుదుం జుమ్మీ. 498 


తే. అని యనన్వయరీతి నెన్నైన వదరి 
పదరి యొక్కింతయును నీతి మది గణింప 
కతనుం డనుమృత్యు వెసకొల్ప నల్లమంద 
సమునం గల చీలలన్నియు సడలంజేసి. 499 


సీ. అవునషే నను వివాహముగమ్ము విద్వాంసు[9] 
రాల వయ్యెదవు శీతాంశువదన 
వివరింతు నొక పిన్న విన్నపం బాలింపు 
మభిమతార్ధ్థంబు నీకగు మృగాక్షి 
యలయింపనేటికే యకట నిశిష్యప్ర 
శిష్యుండ నగునన్నుం జిగురు(బోడి 
పంచాన్తుం డిదె నేడు బాధించుచున్నాండు 
బ్రదికింపవే నన్ను( బంకజాక్షి 


తే. బ్రాహ్మణోత్తము నిపు డింత భంగపజచు 
టెంతయు నధర్మ మని చెంత కేగునంత 
నుల్ల మగలంగ నయ్యుగ్ర భల్లుకంబు 
గుటగుట యటంచు రొప్పి యక్కుటిలుం గదిసి. 500 


రక మెడంబట్టుకొని తనూలత 
జడియం గుదియించి నేలం జదికిలణుడి య 
మృ్మడియ(డపు డెంత పొరలిన 
విడువక మృత్యువు కొనర్చె విందు లతాంగి. 501 


క. అని కీరకులశిఖామణి 
యనుగాథ కృతావధాన యై విని యయ్యం 
గన యిది విచిత్రతరమౌ 
ననుచుం దరహసితవదనయై యుండు తజీన్‌. 502 


మ. ప్రకటాకాశవిభుం డహర్చుభుని మత్పాప్తైకనక్షత్రమా 
లిక నీ వేటికి దాంచినా వనుచు హాళిం బల్కుచో నాతండ 
త్యకలంకస్టితి నగ్నితప్తచటులం బౌలోహఖండంబు సా 
త్వికరీతిన్‌ వెసనెత్తినట్లు రవి ఠీవిం బ్రాగ్జిశం దోచినన్‌. 503 


క. అంతట. దననగరుకు( జని 
కాంకాతిలకంబు ప్రొద్దుగడువమి నెంతో 
చింతిలుచు నుండునెడ భా 
స్వంతుండు పశ్చిమపయోధి వడిం గ్రుంకుటయున్‌. 504 


క. కలధౌతరత్నరశనా 
కలితబహుక్షుద్రఘంటికాతతి మెజియన్‌ 
వలటేని భద్రగజమన( 
జెలి యా రాచిల్కచెంతం జేరినయంతన్‌. 505 


చ. కనుగొని యోసఖీజనశిఖామణి నేండొక గాథ దెల్పెదన్‌ 
విని చను మన్యనాయకుని వేడ్క మెయి న్రమియింప(బోవుచోః 
బెనిమిటిగన్నయంత నొకబింబఫలాధర ధైర్యవర్తనం 
బసువుపడంగం దెల్పు టరయ న్వివరింతు నటంచు నిట్లనున్‌. 506 


అయిదవకథ 


క [10]కనువిందై యొక పురవర 
మనువందునువి మదేభహయభటరథ రం 
జనమై యఖర్వరిపుభం 
జనమై పొలుపారుచు న్విశాలం బనంగన్‌. 507 


క. ఆనగరీవర మేలు మ 
హానటనిటలస్థలీబృహద్భానుమహా 
శ్రీనిర్ణితసమదరిపు 
క్షానాథుండు భీమసేన జనపతి కడశన్‌.509 


క. ఆ రాజు రమ్ము పొమ్మని 
గారా మొనరించి మనుపంగా మోహనుండ 
న్చేరుగలవాండు తగుగుణ 
వారిధియగు నొక్కబచ్చువా( డవ్వీటన్‌. 509 


ఉ. మైనపుటంటు పల్వగలమచ్చులచా లొరగల్లు కట్టెలుం 
దూనిక నాలుగేన్సారలతో దగువట్రములోననున్న నా 
నానగరో దృవంబులగు నాణము లుండెడుసంచిం గొంచు బే 
రాసకువచ్చు నన్నయధురంధరు( డంగడికిం గణింపంగన్‌. 510 


తే. [11]అతని కనుకూలవతి రూపవతియునైన 
భామినీమణి దనరు సౌభాగ్యసీమ 
యాత్మనాయకపాదసేవాభిరామ 
నవ్యగుణవతి శుభవతీ నామ యొకతె. 511 


ఉ. ఆలలితాంగి పుప్పవతియై దివసత్రయముం గ్రమించినన్‌ 
నాలవనాండు దాగురుజనంబులు కుంకుము సంకు పొంకముం 
బోలెడు చల్వయుం బసుపుముద్దయు.+ గైకొని తోడరా మహా 
కేళిరథాంగయైన నదికిం జని మజ్జనమాడీ వేడుకన్‌. 512 


ఉ. అత్త యొసంగ నొక్కకబళాన్నము. గైకొని వీటికారుచుల్‌ 
క్రొత్త 1 మెయుంగులీను రదకోరకము ల్లబళించి జీని వ 
ల్లొత్తులు బట్టబైట నిడనోపుచు వాతెటి నీనె గట్టంగా 
నత్తరలాక్షి చూపులు నిజాంఘ్రుల నిల్చుచు వీధీ నేగంగన్‌. 513 


వ. ఆసమయంబున. 514 


చ. చిటిలిన గంధముం దళుకుచెంపను వ్రేలురుమాలు జాజుదు 
ప్పటియును నిద్రదేణుముఖపదము చెక్కిటికాటుమూయు చెం 
గట నులిగొన్న జన్నిదము కన్నులకెంపు లతాంతవీటికా 
పటిమ రహింపవచ్చె వరభద్రుండు నావిటుం డొక్కం డత్తజీన్‌. 515 


ఆ. వచ్చి మదికి మెచ్చువచ్చు నచ్చెలి బడా 
పగల జూచి వింత పదము వాడి 
కేకరించి కొన్నిపోకలం బోయి య 
చ్చేటెచూపు దన్నుం జేరకునికి. 516 


క. నొగులుచు మరుబరిగోలలం 
బొగులుచు నయ్యిందువదన పొందునుగూర్చం 
దగువారు లేరు దీనికి 
నగువారేకాక యని ఘనం బగుచింతన్‌. 517 


సీ. తనమాట యే మెఖుంగనియంగనకు జార 
మమకార మొనరించు మందు గాగ 
దనప్రాఢి సందు గానని సుందరికి గోడ 
చివ్వున దాంట నిశ్రేణి గాగ 
దన నేర్చు గురుభీతతతనితంబకు సాహ 
సక్రియ కభయహస్తంబుగాంగం 
దనబుద్ధి బొంకనేరని పంకజాక్షికి 
ధవునివాకట్టు మంత్రంబుగాంగ 


తే. నమరు నవ్వీట నన్నపూర్ణాభిధాన 
మదనమాయామహాస్థానమంత్రసాని 
దానితో మాటలాడి చూతము విచార 
మేల యని వేళగని దాని యింటికడకు. 518 


చ. చని వరభద్రుం డల్ల గుణశాలిని జూచుటం దెల్పి దానిమో 
హనమగు రూపమెంతకొనియాడెద నేడు దురంతకంతుకుం 
తనిహతి(జింతవంతబడితాంతలతాంతము చంద మొందె నా 
తను విదె చూడు వేండుకొనెదన్ననుం గూర్చుము దాని నేర్చునన్‌. 519 


క. నాకనంగాం గనకము భౌ 
మాకను(గొన( జిల్లపెంకు మాత్రము దానిం 


జేకూర్చిన నాతనునిదె 
నీకుం గైవస మొనర్తు నీతోడు సుమీ. 520 


మ. [12]అని సూచించిన మంచిదంచు విని యయ్యజబ్దాక్షినిం గూర్చ నా 
తనికిం బాసయొసంగి వీడ్కొలిపి తత్కార్యార్థ మూవాంచి మో 
హనుగేహంబునకుం బ్రయోజనశతవ్యాపారముల్‌ దెల్పికొం 
చు నిరూఢంబగు రాకపోక లొనరించు న్మాయ డాయింపుచున్‌. 521 


క. అంతట నాశుభవతి కది 
యంతింతనరాని యంతరంగంబున నా 
ద్యంతమధురో క్తచాతురి 
సంతతము న్వింతసంతసం బెసంగించున్‌. 522 


క. ఆలలనామణి కాగ 
య్యాళి యొకానొక్కవెళ నక్కజతో సు 
వ్వాలున్నోభనములు ధవ 
లాలు న్నాదలైన పాటలం దగ నేర్చున్‌. 523 


చ. వనజదళాయతాక్షి మగవాండు పరాంగనపొందుంగోరువాం 
డని వినవేమొ యట్టిచవు లంటినచో మజిచౌక సేయండే 
నిను నటుగానం బూని మగనిం బెజత్రోవలం బోవనీకు నే 
ర్పుననని బుద్ధిగాగజిపు ముద్దియ సందియమందకుండంగన్‌. 524 


క. అంతట నొకనాం డొక వెల 
యింతియు మోహనుండు నప్పులిచ్చినపనిక్రై 
మంతనమాడంగ నమ్ముది 
జంతయు వెసయోయి వానిసతికిం జెప్పెన్‌. 525 


తే. చూపి యిన్నాళ్ళు నిటువంటి సుద్దిగాదు 
కాదటందువు గద దానికాళ్ళమీ(ద 
సాగంబడి మ్రొక్కి యిల్లాలిం జక్కంజూడం 
గావుమని బాసలియంగాం గంటి నేను. 526 


ఉ. బిడ్డయొ పాపయో చిదిమి పెట్టిన కైవడినున్న నిన్ను దా 
సడ్డయొనర్పకవ్వలంభచిశాచమువంటి గరాసుంగూడె న 
యొడ్డెడు గుట్టుతోడ నిశనేనియు నాపలు కాలకించు నే 
నొడ్డెద దీనికిం దగినదొక్కయుపాయము తోయజాననా. 527 


క. తిట్టిన మెట్టినకైవడి 
సెట్టింగని పొడిచినట్టు చేకూడమటిన్‌ 
నెట్టుకొని నేటినుండియు 
గట్టిగ వేజొకనిం గూడంగావలె నీవున్‌. 528 


చ. తెలియదుగాక నీకు సుదతీ రతినైపుణి జూపవచ్చునో 
కలకల నవ్వవచ్చునొ వికాసపుముచ్చటం దెల్పవచ్చునో 
బలువగ పారువాపలుకు పల్క(గవచ్చునొ కుల్కవచ్చునో 
చెలువుని చెంగటం బరునిచెంగటం బోలెం గురంగలోచనా. 529 


క. కొసరువగమాట లలుకలుం 
గుసిగుంపులు తిట్లు మోరికొ ట్టులు జారుం 
డసమసుఖంబుగ౦ గైకొను 
బసవెద్దగు మగండు మండిపడుం గుసుమాంగి. 530 


తే. నోరణుంగనియట్టి జంతువులుసైత 
మంబుజానన యిచ్చావిహార మందు 
బ్రతుక నేర్చిన తనువోక్కపతి కొసంగి 
బంగరమువంటి మనసుం గెంటంగ నేల. 531 


క. అని చెలి పుడకలు విజీచినం 
గనుంగొని యది క్రొత్తగుమ్మ కావున మనసా 
గ్గిన నదియును నేనొక్కనిం 
గొనివచ్చెద నూరిబైటి గుడికడ కనుచున్‌. 532 


క. చింతాకు ముడుంగుతజీం ద 
త్కాంతంగొని తెచ్చి మేరుకార్ముకగేహో 
పాంతమున నిల్సి మజితా 
నంతన్‌ వరభద్రుం బిలువ నరిగె న్వేగన్‌. 533 


తే. అరిగి యతండింట లేకున్న నాత్మంబొగిలి 
కొదవవచ్చె నటంచు నమ్ముదిపిసాలి 
తిరిగి చనుదెంచుచో గాంచె దెరువులోన 
వానింబోలిన నెజనీటుకాని నొకని. 534 


క. కని పొలిపోవనిమగనా 
లిని గూర్చెద నీకు జాలలేవడిం బాల్మా 
లినయది యనుచుం బిలిచినం 
జని యాతడు కాంచె నాబిసప్రసవాస్యన్‌. 535 


క. కనుగొని తనయిల్లాలని 
మనమున నత డెటీ(గె నంత మగువయు నాథుం 
డని తెలిసెం దత్సమయం 
బున నాశుభవతి మజిట్టు బొంకగవలయున్‌. 536 


క, తెలిసిన నేగుము తెలియని 
యలవైనం బోకు కొంచెమా పరపురుషుం 
గలయుటలు నిలువనాడం 
గలదానికిం జెల్లుగాక కరివరగమనా. 537 


ప. అని యివ్విధంబునం గీరనునాసీరుండు పలికి యూరకుండిన నవ్వ్వైశ్యాదృశ్యమధ్య 
యతిధ్యానాధీనయై యలక్ష్యనిక్షిప్తవీక్షణంబున నున్న మితభ్రూలతంబుగాం గంతతడవు 
విచారించి భూతలాధిపానీతయగు రాజదూతిం గనుంగొని యిందేమైననుం దెలియునె 
యనియడిగి ముఖవికారంబునం దానియజ్ఞానం బెలీంగి రెండవచంద్రమండలంబునుం 
బోని తనముఖం బెత్తి చిగురాకుమయు(గునం బొడము మొగ్గయుంబో లె మధురాధరంబు 
చాటున( దలసూపుదరహాసకందళంబుతో నచ్చిలుక కిట్టనియె. 538 


తే. అరయ నిక్షేప ముంచినయట్టివారె 


తెలియవలెంగాక యొకరికిం దెలియందగునె 
యింత యేమిటి కిపుడు నీయిడినచిక్కు 
నీవె విడిపింపు మన శుకం బిట్టులనియె. 539 


ఉ. అప్పుడు తద్వధూటి చలితాధరయై వరుం గుప్పుతెప్పునం 
జప్పుడుగా నదల్స్చి పరసారసగంధులం. బొందనంచు నా 
కొప్పని బాస నిచ్చితి నహోయిటు లెంతకు నెత్తుకొంటి విం 
కప్పని కైన నమ్మందగునే ననుం జంపంగం జూతు వింతటన్‌. 540 


ఉ. నీమదిం జూడంోరి తరుణీ జనధర్మము గాక యున్నవో 
నేమని దీనిచేత నిటకేం బిలిపించిన వచ్చి తన్యభా 
మామతి నిప్పుడిట్లు పరమానినియైన రమింపవచ్చి నా 
తో మదిమోహమగ్నుగతి. దోపంగ నుండుట కిచ్చగించితో .541 


క. చుట్టాలకుం దెల్పుదు మది 
దొట్టినకినుకం దలార్లతో జెప్పుదు( గూ 
పెట్టుదు దొరముందటి నను 
బట్టకు మని పజవ నతడు బరువగుభీతిన్‌. 542 


తే. పాదముల వ్రాలి నే నేమిపాప మెజుంగ 
నీమహాదేవునాన పూర్ణేందువదన 
రవ్వయొనరింపవలదంచు రమణి. దోడు 
కొనుచు గుట్టునం దనగృహంబునకు( జనియె. 543 


క. అని చిలుక పలుక గుతుకం 
బున నారా యెంతబొంకు బొంకను మృగలో 
చన యని ప్రభావతీనతి 
యనుపమ మతి మెచ్చుకొనియె నవనీనాథా.544 


వ. అనిన నద్ధరాకాంతుండు తదనంతరగాథాప్రకారం బెవ్విధం బని యనుడు. 545 


శా. విశ్వామిత్రమనఃప్రియంకరకరావిర్భూతదానక్రియా 
శశ్వత్తోషితధారిణీసుర సురేశస్తుత్యశౌర్యాతిల 
బ్దశ్వర్యోజ్ఞ షలవైభవోన్నతనతాయాసాపహృధ్వీమహో 
క్షాశ్వాస్తాసవిరామ రామబలగర్వారంభనిర్వాపణా. 546 


రక్త ధారాధరవర్ల సుధా 
ధారాపరిపూర్ణవాక్యధారావిబుధా 
ధారానిజకౌక్షయక 
ధారాదళితాహితవసుధాధరధారా. 547 


మాలిని. జలధరనిభదేహా సజ్యకోదండబాహా 
ఖలదనుజవిదారీ కంధిదర్పాపహారి 
కులగిరిసమధైర్యా కుంభినీనాథవర్యా 
సలలితగుణజాలా జానకీకేళిలోలా. 548 


గద్యము. ఇది శ్రీమథ్డాదిరీ నృసిం హకరుణాకటాక్షవీక్షణస మాగతకవితాధార 
పాలవేకరికులకలశాంభోనిధిసుధాకర తాడిగోళ్లకరియమాణిక్కనృపహర్యక్షపౌత్ర 


పవిత్రచరిత్ర కదురధరామండలాఖండలపుత్ర విద్వత్కవిరక్షణానుసంధాయక 
ఖదిరీపతినాయక ప్రణితంబైన శుకసప్తతియను మహాప్రబంధంబునం బ్రథమాశ్వాసము. 


౨ గు 


రా 


8 


. ఈ ప్రథమాశ్వాసము కృత్యాది 83 పద్యములును నిటీవల శ్రీ మానవల్లి రామకృష్ణకవి, ఎం. 


ఏ, గారిచే సంపాదింపంబడి యాంధ్రసాహిత్యపరిషత్సత్రిక 18 సం|| 
బ్రకటింపంబడినవి. 

. ఓవరవైశ్యవంశకలశోదధిచారుహిమాంశురేఖ శబ్దరత్నాకరము 

. అవనీతలేశ్వరులాహుతాశనకోఫులు-పాఠాంతరము 


. ఈళయు నిళలిందయును బం 
గాళియు 


. విశారదుండగు- శబ్దరత్నాకరము 
. జిదిమి మెచ్చికొనం జేసినచోన్‌ -- శబ్దరత్నాకరము 


. క. ఆవివర మెల్ల: బాండ్య 
క్షావల్లభు డెణీ(గి శాలికాబాలికకున్‌ 
ఠీవి వివాహ మొనర్చుట 
కావేళ నమాత్యహితళ్ళతాలోచనుండై. 


. “మంత్రులందజుంగూడి యామానవేంద్రూ అని పాఠాంతరము. 
రాజాపే(టదగ్గణి మద్దిరాలలో దెచ్చిన ప్రతిప్రకారము. 
సీ. అవునషి నను వివాహముగమ్ము విద్వాంసురాలవయ్యెదవు శుభ్రాంశువదన 
అవునషే నను మనోభవకేళి నేలవే సోమిదమ్మవుదువె కోమలాంగి 
అవునషే నామాటలాలింపవే పురోహితురాల వౌదువే యిగురుంబోణి 
అవునషేీ ననుబొందు మనిరళశ్రాద్ధాలయామాశనము తిందు వబ్దవదన 
తే. యేల నన్నింత యేచ నేల వినుము 
వనిత నీధర్మసత్రపు బ్రాహ్మణండను 
మనల నమ్మినవాడు బ్రాహ్మణుండటంచు 
నేటి కైనను దయ(జూడు నీరజాక్షి. 


వ. అని మజీయును. 


సీ. గోదాన ఫలదాన భూదానఫలములు చేరునంతటికైనం జేరుఫలము 
వివరించి తెల్పెద విన్నపం బాలింపు మభిహితార్థంబు నీకగు మృగాక్షి 
అలయింపనేంటికే యకట నీశిష్యుండ నగు నన్నుగాం జూడు మిగురుంబోడి 
పంచాస్తు డిదె నేడు బాధించుచున్నాండు బ్రతికింపవే నన్ను( బంకజాక్షి 

తే. బ్రాహ్మణోత్తము నిపు డింత భంగపజచు 

టంతయు నధర్మమని చెంత కరుగునంత 

యుల్ల మలరంగ నయ్యుగ్రభల్లుకంబు 


సంచికలో 


0 


10. 


గుటగుట మటంచు రొప్పి యక్కుటిలు నొరసి. 


. కనకాంగి కనకస్థల 


మనంగా నొకపురము గరము నలరును హర్మ్యా 
గ్రనిహతహరిమణితిమిరో 
జ్ఞనితరహఃణేళిసౌధజాలం బగుచున్‌. అని పా. 


అతనికులకాంత నవమోహనాంగవిజిత 
కాంతరతికాంత రుచిరరేఖానిశాంత 

వజలు వరపాదకమలసేవానిధాన 
నయగుణవిధేయ శుభవతీనామధేయ. 

అని తెల్పన్విని మంచికార్యమని పాఠాంతరము. 


శ్రీరామాంక ధరాజా 
తారామవసంతసంతతామితవిభవో 
దారా మాధుర్యనచో 
ధారా మార్తాండధామ దశరథరామా. 1 


తే. అవధరింపుము సకలరాజాధిరాజ 
నతపదాంభోజుం డగు ధర్మనందనునకు 
సకలవైదికలౌకికాచారవిహిత 
హితకథారమ్యు. డగు ధౌమ్యు( డిట్టులనియె. 2 


ఉ. అంతట దెల్లవాజిన దినాంత మొకానొ కరీతి( గాంచి త 
త్కాంత మెజుంగు గుబ్బకవకస్తురిపూంతను రంగుచెంద వె 
న్నంతయు వేణికారుచుల నండగొనం గయిసేసి నీలచే 


లాంతరదృశ్యయై హరిశిలావృతహేమశలాకం బోలుచున్‌. 3 


క్‌, జనవరసురేంద్రుకడకుం 
జనం జూచిన జూచి చిలుకజాబిల్లి యనున్‌ 
మనమున నొకకథం దలంచితి 
విని పొమ్మా కొమ్మ యింత వేగిర మేలా. 4 


ఆజణవకథ 


తే. అనుచు. దెలుపం దొడంగె నోయంబుజాక్షి 
మదన మనుపట్టనం బేలు మదవదరిన 
మూహములఫాలతలముల మోడ్పుంగేలు 
బెనంచ నేర్పిననందనుం డనెడు రాజు. 5 


క. ఆరాజశిఖామణి దే 
వేరి శశిప్రభ యనంగ వెలయు న్మిగులం 
బౌరందరమణిబృందము 
దూజం దరమైన నెజుల దొరలెడు సిరులన్‌. 6 


సీ. మగువసోయగపు నెమ్మొగ మెంచం గొలువున్న 
వెలిదమ్మివానికి దలము గాదు 
పడంతి నితంబబింబము నెంచం బుడమిమో 
పరియైనవానికి దరము గాదు 
కలికి నెన్నడు మెన్న ఖచరుల కొజ్జయై 
వణలెడువానికి వశము గాదు 
నలినాయతాక్షి లేనడ లెంచ నంచవ 
య్యాళికత్తెకు నైన నలవి గాదు 


తే. భామినీమణి గబ్బినిబ్బరపుగుబ్బ 
కవనుతింపంగ నల్లబంగారుకొండ 
వింటివానికిం గూడ దవ్వెలందిమూర్తి 
వర్ణ్లన యొనర్చ నింక నెవ్వారు గలరు. 7 


క. ఆపడంతియు నందనధర 
ణీపతియు న్నిజమనోజనితసంతోష 
వ్యాపారాపారసుఖం 
బేపార న్మెల.గుచున్న యెడ నప్పురిలోన్‌. 8 


క. దేవాలయంబు కలదు త 
దావాసమున న్వసించు నంతర్లలిత 
శ్రీవత్సునకు రథోత్సవ 
మావిష్కృతమయ్యెం బశ్యదఖిలామరమై. 9 


వ. ఇత్తెజంగున నభంగనభోమధ్యరథ్యాధ్వన త్సముద్యధ్వజంబును 
నదభ్రమేరుభ్రమావలమానభానుకంబును 
నిజాంతరదంతురితమౌర జికపాణవికదుర్షమమర్దలధ్వాన నృత్యమానవైమానికమానీనీనికరంబున 
నగరథోత్రమంబుపై మధువిరోధి యధివసించినం 


ర్‌ 


దదుత్సవాలోకనాయాతనానాజనపదవ్రాతంబులతో నదృష్టపూర్వం బగుట నొగలందగు 
దారుకల్పితదారకాకారంబునకు దేవతామనీషం జేసి గోరంటయంటునం 
గెంపుసొంపుగ్రమ్ముకొను కేలుదము లెత్తి మ్రైక్కునెడ నందులకు. గ్రొత్త 
గుమ్మలనియాతతాయు లొత్తుకాండ్రునుం దారును లేని జగడంబుల బహులంబు లగు 
తుములంబులు గల్పించి గుంపులు చేసిన నాసందునం దమతమ జనంబులం గానక 
కాందిశీకులైనవారల మీవారిం జూపెద మని తోడుకొనిపోయి విజనస్థలంబుల 
నొడంబడకుండిన బుడమిం బడవైచి యీలువుగొని విడిచినం గ్రమ్మరి తము 
నన్వేషించునత్తమామలం గలసికొని తేలుగుట్టినదొగలంబోలె మెలంగు ముగ్గాంగనలును 
బూర్వానుభూతలగునుపభర్తలం బ్రయత్నంబులం గాంచి కనుసన్నల. గొన్ని చిన్నెలు 
నెణిపిన నదిగని రోషకషాాయితాక్షులై యాక్షేపించుచు స్వజనంబులు సొచ్చి 
సమ్మర్దబాహుళ్యంబునం బోలి వెలమచ్చెకంటుల నంటుగల్లుటం జేసి వారల నవ్వలకుం 
దసీచనినీం జేయునది లేక యిచ్చావిహారవిరోధి యగు నిజకులాచారంబులం 
దలంచుకొని యుస్సురను విదగ్గముగ్దేందుముఖులును, బర పురుషభోగాయత్తచిత్త 
అగుటం గ్రందుకొను సందడిం బిడి కరిటికిం బ్రియంబైనవానిం గామించియు 
గోరంజిరియుం గంత యాసతీర్చుకొని యంతట నతం డెటీ(గినం గలంగి తొలంగి చన 
వెండియు నతండు వెంటంబడిన నదరంట జంకించు కామినులును, 
దైవనమస్కారంబులు దూరంబు చేసి పదుగురైదుగురు గుమిగూడుకొని 
కోడెకాండ్రరూపాధి క్యహైన్యంబు లుపన్యసించు ' సామాన్యకన్యకలును మటీయు( 
గటిఘటితార్దువసనఖండంబులతో బొర్లుదండంబు లిడువారలకు 
మార్గక్షుద్రశిలాకలాపంబు లవ్వలం ద్ర దది యెండ మెండునం బెండుపడకుండ 
గడితంపుపచ్చడయి లుల్లెడలవడువుసంబట్టువారును నిట్టసిగలు మిట్టిపడ 
లలాటపట్టికలం బెట్టిన పట్టెవర్ధనంబులు వర్థమానఘర్శజలంబులం గరంగ 
భక్తిపారవశ్యంబున “'నాయాసంి బెజుంగక వర్తించుభాగవతులకు వ్యజనవీజనంబుల 
దయాభాజనంబు లగుచు వీచువారును నాగంతులకు శీతలోదకంబులుం 
బానకంబులును నీరుమజ్జిగయుం దెచ్చి కైకొనుం డని ప్రార్థించి యిచ్చువారునుం గలుగు 
రాజవీధుల వేంచేయు నప్పుడు. 10 


. చెప్పెడి దేమిశ నొకచో 


దెప్పరమగు నుక్కుజిను దిగవైచిన వే 
నెప్పుకొని కదలకుండెడు 
కప్పలి తీరునను దేరు గదలక నిలిచెన్‌. 11 


. ఇణుకుమ్రాకులవైచి యేలెల్ల యనుచుం దో 


పించిన నింత్రైనం బెగలదయ్యెం 
జూడవచ్చినవారిం బీడించి పెనుమోకుం 
బట్టింప నింతైనం బాజదయ్యె 
దమతమభక్తి యెంతయు+ బురికొల్పంగా 
జనులు ప్రారించిన సాగదయ్యె 
నిమ్నోన్నతక్షీతిని సమంబుగాం జేసి 
జన్నెలమీం దెత్త సడలదయ్యె 


. భాగవతులెల్ల నుపవాసపరత స్రుక్కం 


దెరలి చూపజులెల్లం బందిళ్ళు నేర 
నేగుదెంచిన నృపులెల్ల నిండ్ల కరుగం 
జేరి యధికారులెల్లను జిన్నంబోవ. 12 


క. ఆకార్యము విని నందన 
భూకాంతుం డేను మ్రైక్కంబో కునికి జుమీ 
యీకొదవ గలిగె నని తన 
రాకాచంద్రాస్య వెంటరా నరుదెంచెన్‌. 13 


ఉ. అత్తణీ బాటదార్లపరపైన భువిం బడువారి నెత్తకు 
న్మత్తగజంబుగన్న గరిమ న్మాలత్రాడని గట్టినట్టివా 
రెత్తిరి త్రాణకొద్ది పరువెక్కడి వేడుకలంచు నంతను 
ద్యత్తర : మయ్యె వీథి ధవళాక్షులచే నవరోధముం బలెన్‌. 14 


తే. వెంటనరుదెంచు తనమచ్చెకంటితీరు 
సొట్టు శోధించి క్రిగంటం జూచికొనుచు 
నీటువాటిల్ల నరిగలనీడం బెండ్లి 
సడల నవ్విథి కరిగె నప్పుడమిజేండు. 15 


క. ఆవేళ శశిప్రభ రే 
ఖావిభవము( జూచి పౌరకమలేక్షణ లా 
హా వుట్టిపడినయట్లన్‌ 
దేవుని? గన మజబి యిట్లనిరి తమలోనన్‌. 16 


తే. ఆండుందనమెల్ల నొక్కటే యట్టిపట్ల 
నింతి యొప్పులకుప్పయై యెసంగకున్న 
నిమ్మహారాజు చేపట్టునెల యిట్టి 
పడంతి గల్టుట నీతండే భాగ్యశాలి. 17 


క. అని పొగడుచుం గనుంగొన న 
వ్వనితలలో డాంగి యాధవళలోచన గ 
న్లనియె నొకవర్తకుని నం 
దనుండు ప్రవీణుండనువాడు తత్సమయమునన్‌. 18 


క. చూచినయంతనె మదనుం 
డాచపలుని నడ్డంగిచె నాతరువాతన్‌ 
వాచాగోచరదుర్మద 
వైచిత్రిం బొగడదండ వైచెం బెలుచన్‌. 19 


క. ఈరీతి నతడు బహుమో 
హారూఢిం బొగులునంత నానృపతి నమ 
స్కార మొనరించి పోవం 
దేరొకనిమిషంబులోన నెలవున కరిగెన్‌. 20 


క. ఆతరువాతం బ్రవీణుండు 
జాతరవాతతమిళిందసమితికి సుమరే 
ఖాతతవారికి నిజకర 
కాతరవారిజమరీచికల కే దలంగన్‌. 21 


క. ఆందోళన మొందుచు న 
య్యిందుముఖిం బొందకున్న నిందవుగద యీ 
బొందికిం బ్రాణము లని య 


మ్మందుం డొకనేర్పు తనదు మదికిం దోపన్‌. 22 


క. ఆరూఢి యశోదయనం 
బేరుపడిన పేదరాలి పెద్దమగృహముం 
జేరం జని యాయవ్వయు 
రారమ్మని ప్రియ మెలర్పం బ్రముదితు( డగుచున్‌. 23 


చ. సడికొ డిగట్టలేని కనుచాటుమెలంకువతీ(గబోండ్లకుం 
గడుపులు 'దెంచ నింతులకు. గాంతవశీకరణార్థమంత్రముల్‌ 
నొడువంగం బల్లవాళిగతి లోకపుపూంతలు మేంతలీయనే 
కడమయు లేక నింట(గడకట్టితి నిన్‌ గొ నియాడశక్యమే. 24 


క. నీ కివజ కెన్నండు వ 
క్కాకున కీలేదు నిర్ణయామతి నేలా 
కోకొమ్మాయని పిడీకెడు 
రూక లొడింజల్లి యాతురుండై మణీయున్‌. 25 
కు నందననృపాలుసుందరి 
యందముం గనుగొటి మొన్న నదిమొద లెదలో 
గందర్పదర్ప మార్చ మ 
దిం దెజకువ శరణుసొచ్చితి న్నీ కిచటన్‌. 26 


క. అని దీనాలాపము లా 
డిన నవ్వుచు నయ్యశోద డెప్పరమగు నీ 
పని యైన నే నృపాంగన 
నినుం గూర్చెదంజూడు నాదునేర్చని పనిచెన్‌. 27 


క. రాకాశశాంకవదన ప 
రాకా యింక నయ్యశోద రాజాంగనతో 
నేకైవడిం గూర్చంగవలె 
నాకాముకుం దెలిసెనేని యానతియిమ్మా. 28 


క. అని చిలుక తేనియలు బో 
రనియెడు జడివాన వెలిసినటువలెం బలుకం 
దనయంతనె తానిల్పిన 
విని కోమటిచిటుకులాడి వెస నిట్టనియెన్‌. 29 


క. ఓరామచిలుక మాకీ 
మారాము ల్ఫెట్లు తేలియు మగవారమె నీ 
దారి బలుపోకలం గడి 
దేజం దరువాతిగాథం దెలియం జెపుమా. 30 
చ. అనవుడుం జిల్కటే(డు విడియంపుదువారపుం గెంవుంగన్న జ 
వ్వని నునుదొడపంటి జిగివాతెజజాణన ముక్కునిగ్గు వా 
సన నెడసేయం గుంకుమవసంతము సల్ల కథావిశేషమి 
ట్లని తెలుపందొడంగె వసుధాధిపుదూతిక చిన్నభోవంగన్‌. 31 


సీ. నడునెత్తి మజ్జీపాలిడి తాలిక లొనర్చి 
కడలుకొల్సిన గొప్పజడలదిండు 


నలికభాగమునం జింతాకు వెడల్పుగం 
బొసంగించుకొన్న విభూతిరేఖ 

సందిట నిరువంక నొందుపై(డి కుసుళ్ల 
నందంబు నొందు రుద్రాక్షపూస 
కటితటిం గాసెపై గట్టిగా. బిరుచుట్టు 
గట్టినకుణుమాపుంగావికో క్ర 


తే. నాగబెత్తంబుం దామ్రపునందిముద్ర 
యుంగరము జన్నిదపువాటు యోగపట్టె 
యమరజంగమురా లయ్యె నఖిలపల్ల 
వావళీకృతసమోద యయ్యశోద. 32 


క. ఈలీలం ర్రొత్రజంగము 
రాలై తనవెంట శిష్యుండై యొక్కండు రా 
నాలలన యిల్లు వెడలెన్‌ 
గోలయుం బలె నొక్కపెట్టకుక్కం గొనుచున్‌. 33 


చ. వెడలి పురంబునంగలుగు వీథులవీథుల సౌధయూధథముల్‌ 
బడిబడింజుట్టి యాశునకభామం గనుంగొని యిట్టిపుట్టు వె 
క్కడను లభించె నీకు మమకారము గానము మే ల్రహంపంగా 
దడంబడ న న్నెుంగవుగదా యనుచుం జరియించి యెంతయున్‌. 34 


క. ఆనందనాఖ్యధరణీ 
జానియగారంబు బలుహజారము( జేరం 
గా నరిగి కృత ప్రత్యు 
త్ఞానత బహువిధములందుం దను సేవింపన్‌. 35 


తే. వారితో గాశికాకృతావాస ననియు 
నిపుడు రామేశ్వరంబున కేగుచున్న 
దాన ననియు ఫలాహారమాననీయ 
ననియు వసియింప వైరాగ్య మౌర యనుచు. 36 


తే. వారు చెట్టునం దనదాన యారయండి 
నట్టి పరువంపురసదాడియరంటిపంటి 
గొలలు చక్కర నెయ్యి మక్కువ నొసంగ 
నన్నియును సన్నచే శిష్యుం డందుకొనియె. 37 


క. చూపట్టంగ గోమయమునం 
జేప ట్టొనరించి జడల: జెక్కినలింగం 
బాపొకలాండి గైకొని 
వేపికడ న్నిలిపి భక్తివివశయపొలెన్‌. 38 


క. ధూపంబు కడ్డివత్తులు 
దీపంబు నొసంగి తనకుం దెచ్చినఫలముల్‌ 
చూపి యుపహార మిచ్చి ని 
శాపతిధరుం గుక్కనొక్కనరిగాం గొలువన్‌. 39 


చ. గుమిగొని పైలపైలయడికొంచు భటావళి చూడంబోవ వె 


3 


చ్చము గొనిపోవుదాదులు నిజంబు గనుంగొని యాశశిప్రభా 
రమణికి దెల్బ నాయమ నిరంతర వినయమంది చూతమా 
క్రమమని వారిచేం బిలువంగాం బనుషం జని మ్రోల నిల్చినన్‌. 40 


తే. ఆశశిప్రభ జంగమురాల యేమి 
కారణం బిటు కుక్క లింగంబు నొక్క 
సరిగ బూజింప నిది వింతసరణి గాంగ 
దోచుచున్నది తెల్పుమా దాంచకనిన. 41 


క. ఆమాయలాండి యపు డా 
కోమలిమొగము గని గోడుగోడున నేడ్వం 
గా మజణీయు వెరవుదోప(గ 
నామంజులవాణి యనునయాలాపములన్‌. 42 


క. ఊరార్చి యడుగ సమ్ముది 
బేరజమిది విన్న నీకుం బెనుదుఃఖంబౌ 
నేరితినైన మటీ వినం 
గోరిన నన్నొంటినడుగు కువలయనయనా. 43 


క. అనుమాట విని వయస్యా 
జనములు కడకరుగ నవ్విశాలేక్షణతో 
మనకథ యవితధముగ విను 
మని యంత న్మాయజోగురా లిట్టనియెన్‌. 44 


చ. మునుపటిపుట్టున న్మనము మువ్వుర మొక్కతె క. నం 
దనఘచరిత్రయైన మన కగ్రజనాథునింగాని తన్నుం 
రినమగవారలం దననిరీక్షలకుం బ్రియులైనవారలం 
దనివిదొరంగం గూడనికతంబున నిగతిం బుట్టిం గుక్కయై. 45 


క. నీ వపుడు వీడు వాడని 
భావింపక గుడిసె వైచి పరులంబొందన్‌ 
దేవేరి వైతివౌ వను 
థావల్లభమణికిం గేళితత్పరమతివై. 46 


క. ఏ నపుడు కోరివచ్చిన 
వాని న్రమియించుట నృవానీపతినే 
వానిరతియు జాతిన్మర 
తానూనత్వంబుం గల్లి హర్షముంగంటిన్‌. 47 


క. కావున సహోదరీ మై 
త్రీవిధి నీ వేపితో జరింతున్‌ శివపూ 
జావేళనైన నని యన 
గా విని యారాజముఖి వికాసోన్ముఖియై. 48 


ఉ. గ్రక్కున మ్రొక్కి పూర్వజనికాలసహోదర లైనమిమ్ము నే 
నక్కజందీఅం గంటి నొక యక్కకు నిట్టియవస్ధ వచ్చెనే 
యక్కట నేననన్యరతనై యొకరాజును గూడీయుంటి ని 
ట్లెక్కడ వచ్చునొక్కొ యిశనెత్తుభవంబున నిట్టిదుర్దశల్‌. 49 


సీ. అక్క నాకిచ్చావిహారంబు గూడ దీ 
పట్టున దొరచేట్టంబట్టియునికి 
నింకొక్కజన్మమం దేనియు జాతీన్మ 
రత్వవిఖ్యాతిచే బ్రబలవలయు 
నప్పటి కన్యవ్రతాభావజనీతమై 
శునకత్వ మెడలించుకొనగవలయు 
నటుగాన ననులోరినట్టి చక్కనిచిన్న 
వాని దోతెంచి నావాంఛ దీర్పు 


తే. మాతం డవరోధగమన మె ట్లనుచు వెజచి 
యెడంబడకయున్న నా ప్రాణ ముత్తరింతు( 
దనకుం గానని యేనంటి ననుచు ధైర్య 
మీచ్చి తోడ్కొని ర మ్మిప్పు డేగు మనిన. 50 


చ. చని యది యొక్కనా( డరిదిజంగమురాలయి శిష్యుం గాంగం గై 
కొనుచు బ్రవీణుం దెచ్చి యొనంగూర్చినం బెచ్చుతమి నృశిప్రభా 
వనరుహపత్రనేత్రయును వాండును వెడుకమీజం గేళికిం 
బనుపడి సౌఖ్య మొందిరి ప్రభావతీ వింటె యశోద నైపుణిన్‌. 51 


క. ఈరీతీ నేర్చుగలిగిన( 
బోరాదో మగనికన్నుం బొడిచినరీతిన్‌ 
రారాదో లోకములో 
వారికి నీ కనుటగాదు వారిజనేత్రా. 52 


మ.అని యూరీకృతమూకభావుండయి కిరాధ్యక్షు డుండంగ వై 
శ్యునియిల్లా లతివిస్మయాంబునిధియం దోలాడుచిత్తంబుతో 
డ నిజంబౌనె యశోదవంటిది నిరూఢప్రొఢ చేకూర్చినన్‌ 
జనితస్వైరవి హారధీరసుర తేచ్చాకాముకత్రేణికిన్‌. 53 


క. అని తెల్లవాజవచ్చుటం 
గని నిద్దుకకరిగెం గీరకారణజన్ముం 
డును నేంికిం దక్కెం గదా 
కనకాంగికి మాన మని సుఖస్థితి నుండెన్‌. 54 


ఉ. అంతట. జక్రవాకవరహప్రదమౌ సమయంబు వచ్చినం 
గంతుండు రాజదూతి సతికన్నను మున్నుగ హెచ్చరీంప సం 
భ్రాంతమనోబ్దయై యలప్రభావతి యింద్రశిలావిభూషణా 
నంతరుచిచ్చటల్‌ పెనకులై తనచూపులనంటి కొల్వంగన్‌. 55 


క. కలపంబు నలంది కస్తురి 
తిలకము పొలుపొంద రత్నదీపము లగుపా 
వలు మెట్టి మేలిమిం గురు 
వలు వమరం గట్టి వింతవగ గనుపట్టన్‌. 56 


తే. రాజు తొలునాంటిరేయి విరాళిగొనుట( 
దెలుపుచును వంటవచ్చుదూతికయు. దాను 
సరన కేతేర నక్కిరసార్వభౌముం 


డరిది యపరంజిపనులపంజరము వదలి. 57 


క. చనువేళ నిలిచి పొమ్మని 
యనరా దపశకున మనుట నైన న్నీపై 
నెనరునం దెలిపెద నొకకథ 
కనకాంగీ వినిన నేర్చుగలుగు న్నీకున్‌. 58 


వ. అని పలికి యాభామినీమేదురావలోకనాధారంబునం దదీయాంగీకారంబు నెటీంగి 
యప్పతంగపుంగవుండు హాసంబుతో నితిహాసం బిట్టని చెప్పం దొడంగె. 59 


ఏడవకథ 


తే. అమరసౌవీరదేశంబునందు విటత 
రంగితాభంగమోహాంబురాని చం, 
కార్యకృద్వారభామాప్రకాశమాన 
లపనమండల మగువిశాలాపురంబు. 60 


క. ఆపురము నరోత్తము డను 
భూపాలుం డేలు నతనిప్రోపున వైశ్యుం 
డేపారు నొకండు ధర్మ 
వ్యాపారం బలర విమలుం డనునామమునన్‌. 61 


ఉ. ఆతనియాలు డీలుపడనట్టిమనోజునిపోలు వాలుకం 
జాతముచాలు పూలుగలసంపగికొమ్మల గీలుగ్రాలు ము 
క్రాతతిడాలు మేలుకొనుకల్వలతావలమేలు జాళువా 
జోతులజాలు జాలుకొనుచూపులం జూపటి నేలుప్రోలునన్‌. 62 


క. దానికి మోహనయను నభి 
థానము దగు విమలుం డాసుథాకరముఖితో 
నానావిధసౌఖ్యప్రద 
సూనాయుధకేళి నింపుసొంపు వహింపన్‌. 63 


తే. వానికై చంద్రరేఖ యన్వారవనిత 
మునుపు తొడసోక కుండియు మోహమందు 
వానియిల్లాలికై ధనవంతు( డనెడి 
వన్నెకాం డట్టి మదివట్టి వలపుం జెందు. 64 


క. అంతట నొకనాం డలధన 
వంతుం డేరితి వైశ్యవనితామణితో 
గంతురణకేళిం దెలం 
గాంతుం దైవకృపకలిమిగా కని మదిలోన్‌. 65 


. అవ్వీట నమరుగా హాలావికృతహాస 
కహకహధ్వనిసంగ గ్రామగంగ 
యాయమ్మపురుషుం డభ్యర్థియైనవధూటి 
నబలకార్యార్థిని యైనపురుషు 
బలివెట్టికొలువ వారలకోరుకు లొసంగు 


ర్‌ 


నటుగాక నొకవెలయాలి నంపి 
యద్ధవి కర్పింతు ననియెంచె నాచంద్ర 
రేఖాబ్బముఖియు నారితిం దలంచె 


తే. నిష్ట మొనరించి తమి నెలయించి యొకని 
గాళికాభుక్తి చేసి నాకాంక్ష దీర్చి 
కొందునని చూచె మణీ యొనంగూడె దైవ 
ఘటన నయ్యిద్దజకును సంగమసుఖంబు. 66 


తే. కల్పితాన్యోన్యవిరహంబు కంతుసమర 
సముదితాళీకదైన్యవాచావిధంబు 
సకలధనశాంబరినిరాశాగుణంబ 
ఖండగతి నొప్పుం దద్వంచకద్వయంబు. 67 


సీ. కల్పిత ప్రణయవిగ్రహకాలవైదగ్ధ్య 
జనితమాయాతాపసంభ్రమంబు 
ప్రతి వాక్యశపథపారంపరివిజ్ఞాపి 
త్రాత్రీ యకృతకమోహాతిశయము 
దంభితరానుబంధనిబంధనిహ్నవ 
జల్పితసూనృతశపథశతము 
కపటనిద్రాజాతకైతవోత్స్వప్నప్ర 
WE 


తే. మురుతరచ్చద్మసప్రయత్నోపగూహ 
నసకృదతులితకృతవశాంతరదశంబు 
సౌఖ్యముఖ్యత్వవంచనాసమ్మదంబ 
ఖండగతి నుండె నవ్వంచకద్వయంబు. 68 


తే. ఇవ్విధంబున నయ్యిద్ద జినసి నట్ల 
యుండి యొకనాటిరెయి' బ్రచండకుసుమ 
కాండభండనమున సరికట్లం బెనంగి 
సుప్తిం బొందిరి తెమ్మెర ల్పూరనాడ. 


క. ఆమీందం జంద్రరేఖా 
భామామణి లేచి యులికిపడి భయమున సు 
శ్రీమించంగ ధనవంతుని 
తో మాటల దొట్రుపాటు దొలకం బలికెన్‌. 70 


క. ఓరీ నాయాకారము 
కూరిమిపటమునను వ్రాసికోరా యది నా 
మారుగం జూడర నాబం 
గారయ్యా నీవు చల్లంగానుండు మిన్‌. 71 


క. అనవిని మది నిది వంచన 
మని కని ధనవంతుం డింతయాగడమే మ 
య్యెనొకో నామీందానే 
నను జంపితి తెలుపు మనమనం బలరారన్‌. 72 


క 


కలగంటి నీవు బొక 

కలకంశీం గూడినట్టు గావున నికంగాం 
గలుగును బ్రాణత్యాగం 

బెలమిం జేసికొన నీశ్చయించితి మదిలోన్‌. 73 


. కనుంగొనంజాల వేజొకతెకౌగిట నీవు సుఖింప నిప్పుడే 


పనివిని వాసనావశత భావిభవంబుననైనం జెందెదన 
నిను నటుగా దటన్నం బరనీరజనేత్రలం బొందనంచు నిం 
పున జను దెంచి గంగగుడిముందజ బాన యొసంగు మిత్తజీన్‌. 74 


. అని చంద్రరేఖ పలుకం 


గనుంగొని | నగవలర నట్ల కానిమ్మని యా 
ననబోడి వెంట రాంగా 
ధనవంతుడు గంగగుడి కుదగ్రత నరిగెన్‌. 75 


. కాపుగుబ్బెతలు పొంగళ్లు వెట్టినపాల 


కడవచాజికలపొక్కళ్ళజాలు 

దొరలు దెప్పించి బంతులుగట్టి యర్పించు 
పొట్టేళ్ళనెత్తురు బురద రొంపి 

కోర్కి చెల్లినభుజంగు లొసంగం బెజికిన 
కుక్కుటపటలంపు టక్కగుంవు 

మంత్రముల్‌ ఫలియింప మాంత్రికుల్‌ పయిజోతి 
వన్నెయుంచిన పంచవన్నెకోళ్లు 


. పరంగ గుగులగురుధూపపరిమళంబు 


శాకినీడాకినీభూతసంభ్రమంబు 
చరదితప్రాణమృత్తికాతురగచయము 
నలమ నాగంగగుడిం జేర నరుగునపుడు. 76 


. తనుదునుమం దలంచయ తత్కా 


మినికన్నను మున్నె యతండు మిసిమికటారిం 
దునిమి బలియొసంగె సాహస 
మెనయం దల మొత్తి బాస యిచ్చెద ననుచున్‌. 77 


. బలుకప్పు నెరిగొప్పు పైనొప్పు బుడుతజా 


బిల్లితో మృదుతనూవల్లి తోడ 
నునుపై(ట తెరచాంటుగొనునీటుగుబ్బచ 
న్కట్టుతో గపురంపుబొట్టుతోడం 
గరుణారస ముదారగతిమీఅం జూపట్టు 
చూపుతో రతింగేరు రూపుతోడం 
దలిరాకుజిగి జోక వెలినూకంగల మేలి 
కేలుతో నెల దేంటి డాలుతోడం 


తే. గెంపు పపడంపు జిగిసొంపు నింపుముద్దు 


మోవితో గుమ్మురను నిండుతావితోడ 
సంతసము వింతగా ధనవంతుచెంత 
శాంతయై రుద్రకాంత సాక్షాత్కరించి. 78 


క. మెచ్చితి వరమడుగుమనం 
దచ్చిత్రదయాత్వమున కతం డలరి సము 
ద్యచ్చరితవిమలునాకృతి 
యచ్చొత్తినరీతి నొసంగు మని వేడుటయున్‌. 79 


క. ఇచ్చితిం బొమ్మని కాళిక 
విచ్చేసిన యపుడె యతండు విమలునిరూపం 
బచ్చుపడ దాల్చి యందుల 
కచ్చెరుపడి యింటికరిగె నతిగూఢగతిన్‌. 80 


ఉ. అంతట నోడబేరమునకై విమలుండు చనంగ నెమ్మదిన్‌ 
వంత దొలంగం జేసి ధనవంతుడు వానిగ్భహంబు( జేరెన 
త్యంతధనంబుతోడం గల మంబుధిలోన మునింగె నయ్యెడన్‌ 
దంతురవీచిక ల్లరికిం దాల్చిన వచ్చితి నంచుం బల్కుచున్‌. 81 


క. ఊరిదొరబేరు లెల్లను 
నూరార్చంగ నిట్లు వచ్చియుండెడువానిం 
జేరి నిజనాథుండని క 
న్నీరు వడిందొరంగ మోహినీసతి పలికెన్‌. 82 


ఉ. అక్కట ప్రాణనాథ ధన మంబుధిం గూలినం గూలనిమ్ము వే 
జఉక్కతెణఖంగునం బడయనోపమె విత్త్రచయంబు లనిచో 
నిక్కడిపేదవారి మన మెవ్వరిం బోలుదు మింతే చాలు( బో 
గ్రక్కుననక్కణ న్మాగమొగంబులు చూచికొనంగం గల్లెగా. 83 


తే. నే(టి కీపాటి నీవు నాత్రాటిమహిమ 
నింటి కేతేరం జల్లగాం గంటి నింక 
నిదియె పదివేలు వైభవం బెల్లనాండు 
నల్లపూసలు చెవియాకు నాకుం జాలు. 84 


క. అని ధైర్యమిచ్చి తగమ 
జ్ఞనభోజనములను దృష్తి సలిపి దినాంతం 
బున నాతండును దాగే 
లినిశాంతముం జేర సరిగె లీలాపరతన్‌. 85 


క. ఈకైవడి నెచ్చెలి తన 
యాకాంక్షలు దీర్ప నిర్భరానందముతో 
నాకోడెకాండు చివురుం 
బేకత్తివజిరు సడ్డసేయక యుండెన్‌. 86 


తే. వచ్చి విమలుండు నిస్తులవస్తుచయము 
గొనుచు నింటికి వచ్చిన ఘోరకలహ 
మయ్యె ధనవంతునకు వాని కాగ్భహంబు 
నాదియన నాదియన,గ నౌ గా దనంగ. 87 


క. పురజనులు తమ్ముః గనుంగొని 
యిరువురియాకార మొకటి యేర్చబుప(గ నె 
వ్వరివశ మనుచుం జూడంగ 


దొరముందఖణం బడిరి వాదుతోడ న్వారల్‌. 88 


క. ఆదొర యేగతి వారల 
వాదుడు పన్వలయు వింటివో వినలేదో 
పైదలి యనిన. బ్రభావతి 
మోదము వెలింజిలుకం జిలుక మొకరికిం బలికెన్‌. 89 


తే. వింటి నంతయు మేదినీవిభుండు వారి 
కలహ మేరితి నుడిపెనో తెలియరాదు 
ధర్మసంకట మిదియేల తడవుసేయ 
కవలికథం దెల్బుమయ్య కీరాగ్రగణ్య. 90 


చ. అన విని చిల్క పల్కు వినవమ్మ ప్రభావతి యన్నరేశ్వరుం 
డనఘత మోహినిం బిలువనంపి భవతృతి నిన్ను, బెండ్లియా 
డినతటి సుంకు వేమొసంగె డెందమునం దలపోసి తెల్పు మా 
కనవుడు నూఖుమాడలనె నావిమలుండును నట్ల పల్కినన్‌. 91 


క. ధనవంతు నట్ట యడుగం 
దన కది తెలియమికి నీళ్లు దా నమలిన నా 
తని వెడల నడిచి ప్రమదం 
బున నాదంపతులం గూర్చి పొమ్మని యనిచెన్‌. 92 


క. ఇంతటి నేరుపు గలిగినం 
గాంతా కడతేజుం జారుం గదియుట లేదా 
కాంతుం డెజీంగిన నాతని 
పొంతకు నేమొగముతోడం బోయెదు చెపుమా. 93 


క. అని చిలుక యూరకుండిన 
గనుంగొని యక్కలికి దీపకళికలతోొడం 
దనమోము వెలుకపాజం 
జనియె న్నిదురింప( గేళిసదనంబునకున్‌. 94 


తే. పల్లవియుం దెల్లవాజి నప్పార్థివేంద్రు 
కడకుం జని చిలుక సేయు విఘ్నముల+ దెలిపి 
యతడు ప్రార్థించి పుత్తేర నరుగుదెంచెం 
బొలంతిచెంతకు నంతకుం బ్రొద్దుగ్రుంక. 95 


ఉ. గందపుయీతంబోలు జివికందగగుబ్బలమీటు హారపుం 
జందెపువాటుమాటు బురుసాపని పయ్యెదనీటుం జాటునే 
యందగు మేల్ముసుం గమర నల్ల బ్రభావతి వచ్చె మీనుడాల్‌ 
పొందినరాచవాని యొజలోనికటారిం దుటారమాడుచున్‌. 96 


ఉ. వచ్చినం జూచి కీరమురువారముమీజణ ముఖారుణద్యుతుల్‌ 
బచ్చెనపన్న నానృపతిపాలికి బోయెదవేమొ పొమ్ము నీ 
యిచ్చకు వచ్చినట్లు రమియింపు మొకానొక మాటపుట్టినన్‌ 
నెచ్చెలి లేదుబింతీయను నేర్చున దిద్దుకొనంగం జాలినన్‌. 97 


చ. వదినెలపోరు మాన్ప నిజవల్లభు నిద్దురపుచ్చ మామనో 


రదమంగ నత్తగారికి భయం బొనరింప మజందినూరకే 
గదమంగం దోడికోడలి కొకానొకనింద ఘటింపవచ్చు( బో 
కదిసిన నేర్పుచేత బెళుక న్వెరవొదిన జారకాంతకున్‌. 98 


ఎనిమిదవకథ 


ఉ. ఇందుల కొక్కగాథ గల దింతటిలో బతి పాణిపోవండో 
యిందునిభాననా వినుమ యిందిరకుం దిరమైన యిల్లు సం 
క్రందనరాజధాని కెనగాం దగుశూరవరావలోక మా 
రందసమాఖ్యచే నొకపురంబు పరంతపరాజు ప్రోవంగన్‌. 99 


తే. అచట జనవల్లభుండన నమరు నొక్క. 
డంగసౌష్టపమున రతి యౌననంగ 
నలరు మెండైన నిండుప్రాయంబుకలిమి 
రస్తుమీజుచు నాతని గేస్తురాలు. 100 


తే. వీట(గల కోడెకాండ్రెల్ల వింతరతుల 
జవుల మరగించి భయము లజ్ఞయును దీర్చ 
జారవిద్యలం గడు గడిదేఖి యామి 
టారి విడవడ్డమరుతేజి దారిమీణీ. 101 


క. తిండికతంబునం గండలు 
మెండుగ దాం బెంచి మగండు మెదల. డనుచు ను 
ద్దండత నది మిండనికిన్‌ 
వండిన కుడు మనంగ దుడ్డువైఖరి మెలంగున్‌. 102 


చ. పలుమబు నేటినీటి కని బానిసం బిల్చెద నంచు జోలురో 
కలికని కూరగాయ కొనంగావలె నంచొ కలేనికార్యమే 
పలుకుచు. గో డెకొండ్ర కనుపండువుగా నడయాడువిధిన 
వ్వల నిక మాట లేల తలవాకిటం గాపుర మయ్యె దానికిన్‌. 103 


చ. కలయని వింతవాం డెదురుగా నడతేరంగ డాసి యవ్వలం 
బెళుకుచు నమ్మచెల్ల తరుణీ చెజంగించుక సోశె దానికిం 
దల(వున నేమిసయునొకదా యని నెచ్చెలితోడం బల్కి మె 
చ్చులు దులకింప వాడు తనుం జూచినం బక్కున నవ్వు వీథులన్‌. 104 


తే. తనదుచిన్నెలకై యాసం దడవు సేయ 
నడుగవచ్చిన మనసురానట్టివారి 
రట్టుగావించి మగనాలిం బట్టడాసి 
తౌర మొట్టో యటని దుమ్ము తూరుపెత్తు. 105 


క. కంటికి బ్రియమగువానిన్‌ 
గెంటని తమకమునం గామినీభూత మనన్‌ 
వెంటంబడి కగిలింపక 
నింటికింబో దవ్వధూటి కెంతటి తమియో. 106 


క. పతిం బ్రక్కం బండినప్పుడు 


రతి కొంగక నిదురవోదురా యయ్యో నా 
చతురుండ గుజకలు చాలున్‌ 
గతి చెప్పు మటుంచు వానిం గడు బాధించున్‌. 107 


క ఇట్టివగనడుచుతనవగం 
జుట్టములకుం దెలుపు మగని సుద్దులు వినియా 
దిట్ట చని వారితో మజీ 
యెట్టువిడుం దన్ను నాథుం డొ ల్లడటంచున్‌. 108 


తే. మశీయు నమ్మాయలాడికో, మటినెలంత 
లఅందజును గువ్వకోళ్ల లొని యగడుసేయ 
వారి గూర్చుండంబెట్టి నావర్తనంబు 
దెలియదే కద మీకంచు. బలుకం దొడంగు. 109 


ఉ. అన్నెముపున్నె మే నెబుగనమ్మ మతిం బతి నాదుపాలికిం 
బెన్నిధి గాంగం జూతు మెజిమెచ్చులుగా వొరునెట్టివాని నే 
గన్నులనైనం జూడ నిది కల్లయొ సత్యమొ చూచుచున్నవాం 
డన్నలినాప్తుం డింకొకటి యారజ ముట్టిపడ న్మెలంగుదున. 110 


తే. అట్టు మెలంగుట యేమిటి కంటిరేని 
నింక నెక్కడిసిగ్గు మాయింటియతని 
కాసపుట్టింప మెలగుదు నట్టులయ్యు 
బూచివలెం జూచుననువానిం బొడిచిత్రోయ. 111 


చ. కలిగినవాండుగా మరునికన్నను వన్నియగల్లువా(డుగా 
కులమున మేటిగా సవతిగోరము గానమటంచు న్తెంబై వే 
డ్కల కెదురేగుదు న్మగండు గల్లియు లేనివిధంబు సేసీ తా 
నెల గలనైన నన్ను గరుణింపండు భోగమువారిపొందునన్‌. 112 


ర్త నాసుద్ది యింతగని మది 
దో సమనక తనదుసె ట్టి తొత్తులకేమో 
బాసలంట బండికండ్లట 
చేసన్నంట విన్నవారు చెప్పిరి నాతోన్‌. 113 


తే. పాన్పు కెక్కించి తన ప్రక్కం బవ్వళింప 
గోరి నెం జూడ టేలు తాంగుడిచి కట్టి 
యూరకే యిల్లు వెడలు నాయునుటు తాకి 
దీపములుసైత మల్లాడుం దెజవలార. 114 


. పతిపత్నినని మేనం బసువు పూసికొనంగ 
సొగసులాయని ముంతపొగ ఘటించు( 
బెనిమిటి గలదాననని కాటుక ధరింప 
వేడుకలా యంచు విజిచికట్టు 
ముత్రెదువనటంచు, బత్తి బ్‌ ట్టు వహింప 
జిన్దైరాయని కాలంజేత. బొ డుచు 
ధవసంగత నటంచు. దులదువ్వి ముడిచిన 
మురువులా యని ముడ్డిమూతి నులుచు 


ర్‌ 


తే. బొలువు దిగనాడి నే చిన్నబోయియున్న 
నతని కెక్కడ కిడౌనొ యనుచు నాతం 
డెంతచేసిన నేమాన కింటంగలుగు 
సొమ్ము మెయియూని కాననిచోటుం గందు. 115 


క ఇల్టీలనుండ నింటం 
బల్లియు నను జౌకసేయు పలుకులు వినరే 
యెల్లెడ లోకములో మగ 
డొల్లనియాసతిని మారి యొల్లదనంగన్‌. 116 


ఉ. నాకనరాదుగాక మలినత్వము పోగయి సేయు జోకలన్‌ 
రేకల నన్నుం బోలంగలరే కలకంఠులు నేరరా యయో 
పోకలు వారబాలికల పోలిక వారలమాయచేత నన్‌ 
జౌక యొనర్చునాథుం డది చాలక దిట్టును గొట్టు నెప్పుడున్‌. 117 


చ. కటకట నన్ను దూటిదరుగాక వివేకము లేక మీకు ని 
చ్చట మగవారు లేరెకద చర్చయొనర్చ(గ నాండుదాని కే 
మిటికని నాథుం గూర్చువిధి మీర లెజుంగరె యిట్టిపోండి మే 
యటమటమైన( దాళవశమా నెఅప్రాయపుబూవుంబోడికిన్‌. 118 


క. అని చిత్తిని మగండొల్లని 
తను వేటికి దనకటంచు దయవుట్టంగ బో 
రున బాప్పంబులు తెలిగను 
గొనలం గురియంగ గోడుగోడున నేడ్వన్‌. 119 


తే. వార లెల్లను బంగారువంటి నిన్ను 
బాసి పలుగాకులకు( గొంగుపజచు చెలుల 
నంటివర్తింప వాని కేమాయె ననుచు 
నంతయు నిజంబనుచు నిండ్ల కరుగు నంత. 120 


క. జనవల్లభుండు బాంధవ 
జనముల వెసంగూర్చి భార్యచందము దెలుపన్‌ 
విని వారంద టీదేమని 
నెనరున గద్దింపం జిత్తినీసతి కడకన్‌. 121 


తే. ఇంత యేటికి నీరేయి నితడు పడుక 
టిల్లు వెలువడి యెక్కడి కేగుం దలుపు 
మూసి గడియ బిగించెద మోసపోక 
తెల్లవాణీన మీరది తెలిసికొనుండు. 122 


క. ఏనిల్లు వెడలిపోయిన( 
దాను గవాటంబె మూయందలండె యంతన్‌ 
దానం దెలియదె తనవగ 
నా నేరము సెప్పండేటి నగుంబా టిచటన్‌. 123 


క. అన విని వారిది యగునని 
చనుటయు నానాంటిరేయి శయ్యపయి న్నా 
థునిప్రక్క నుండి తమి రేం 


గినం జిత్తిని చనియెం దలుపు గిటు కనకుండన్‌. 124 


తే. అంత నిద్దుర లేచి వైశ్యాగ్రగణ్యుం 
డనుంగుటిల్లాలు లేకుంటం గని కవాట 
బంధన మొనర్చి తానుండె. బాన్పుమీందం 
బంత మీడేజి ననుచున్న యంతలోన. 125 


చ. చనుగవజోడుపో టొకభుజంగునకుం బదఘాత మొక్కజా 
రునకు( గటాక్షనీలమణిరోచు లొకానొకతేరకానికి 
న్మనసిజకేళి యొక్కయుపనాథునకు న్లలిగించి వేగుజా 
మునం జనుదెంచెం జిత్తిని సముజ్ఞ ఏలకేళిగృహంబుం జేరంగన్‌. 126 


తే. వచ్చి యరదనిరోధంబువలనం జూచి 
కాంతుచేష్ట యెజీంగి చేగడియ దివియం 
గూడ దెత్తంగరాదింకం గోరివచ్చు 
చెనంటిచుట్టాలచేత బజితనగుదు. 127 


క. అని యెంచి వరుని వాకిటిం 
కనుపం దానిల్లుసొచ్చి యరరముమూయం 
దనతప్పుం దప్పం జిత్తిని 
వనిజా యేత్రోవ త్రికృవలయుం జెపుమా. 123 


తే. అనం బ్రభావతి రసభంగ మగు నిదేల 
మాటిమాటికి నడిగి నామన్మిం గొనంగ 
వినంగం జిడిముడి పడియెడువీనుదోయి 
చిలుక నాతోడ నీవది తెలుపు మనిన. 129 


ఉ. కీరము కెంపుసొంపునడ(గించు మెముంగులముక్కుటెక్కు చె 
న్నారంగం బల్కు. కల్కి విను మత్తజిం జిత్తిని చిత్తవీథిలో 
ధీరతం బూని లెని తెగదెంపు వహించుచుం బఠల్కె నల్కతో 
నేకము లేనిదానికరణి నృతి యింపున నాలకింపంగన్‌. 130 


తే. వెడలిపోయితి నివ్వీథి వెంట నరుగు 
పెండ్లీవారలం జూడ నాపిన్నతనము 
గూల నింతటిలో పట్టి కోపమెత్తి 
తలుపు బిగియించె మగండేమి తలంచినాండొ! 131 


క. చుట్టాలచెంత నాకున్‌ 
అట్టొ, 'నరింపంగం దలచెనా యందుకు వా 
రెట్టును జాలరెకా సడి 
గట్టంగలరె నొసటం గన్ను గలవారైనన్‌. 132 


ఉ. ఏనటువంటిదాననే యహీనపతివ్రత నేను గల్గంగా 
వానలు బంటలుం బుడమి వర్తిలు నింత యెజుంగలేక తా 
నే నను రవ్వచేసినం దృణీకృత మింతె శరీర మొక్కమ 
ట్టైన ననూనదుఃఖ మెనయన దన కాపుర మెత్తిపోవదే. 133 


క. కానీ బహుతరతోయా 


నూనంబైనట్టి బావి యున్నది నేను 

న్నానంచు మిగుల జప్పుడు 

గానపుడే యగ్గయాళి గ్రక్కున జనియెన్‌. 134 
క. చని నూతిలోపల గుభు 

ల్లన నొకగుండెత్తి వైచి యల్లనం గనుచా 

టున నిలువబడియె నిజమని 

జనవల్లభు( డాత్మలో విచారముమీజన్‌. 135 


క. ఎత్తెదగాకని చనియె 
న్మత్తచకో రాక్షి కేళిమందిర మపుడు 
ద్వృత్తి( జొరబాణీ మూసిన 
ముత్తిమువలెం దలుపు మూసి మొక్కలమిడియెన్‌. 136 


క. అదిగని నివ్వెరంగున నె 
మ్మదిగానక తద్వరుండు మ్రాన్సడియుండెం 
జదికిలంబడి యంతట రవి 
యుదయించిన వచ్చి బంధు లొక్కటం జూడన్‌. 137 


తే. వారితో నది యోయన్నలార కంటి 
రా వితవితగ నన్నింత అట్టు సేసి 
తానె తొత్తులకాంక్ష మదంబుకతన 
నిల్లుపట్టక తిరిగెడు నివ్విధమున. 138 


క. అని పలుక వార లలుకన్‌ 
జనవల్లభుం దిట్టి వానిజాతికి వెలిగా 
నొనరించిపోయి రోచ 
క్కనికొమ్మా యింతనేర్చు గలిగిన బొమ్మా. 139 


క. అనిన బ్రభావతి తనయా 
త్మనె యౌరా యాండువారి తల్లియ యనిచి 
త్తింనిం బొగడి తెల్లవాబుట( 
గని చనియెం గేళిలసదగారంబునకున్‌. 140 
వ. చని యథోచితవిధంబునం బ్రవర్తిల్లై దదనంతరంబ క్రమంబున. 141 


చ. హరనటనాతివేగగలి తాలికలోచనవిస్సులింగమై 
సరసిజబంధుం డస్తగిరిచక్కటి వ్రాలం దదియకిచకో 
తరములు గాలు క్రొందగుపొగల్బ లె. జికంటి పిక్కటిల్లె నం 
బరమునమించుందత్తృటితమౌక్తికముల్బలెం జుక్క లొప్పంగన్‌. 142 


చ. అపుడు ప్రభావతీరమణి హారమణీఘృణిధోరణీప్రసూ 
నపటలయు న్వినీలవసనభ్రమరాళియు నై లతాకృతిం 
గపురువహించి వచ్చిన శుకంబు “మనోరథసిద్ధిరస్తు తే 
చపలవిలోచనే” యని యసహ్యపుదీవన నిచ్చి యిట్లనున్‌. 143 


తొమ్మిదవకథ 


ఉ. వింటివె యొకవింతకథ వీనుల కింపు ఘటింపంజాలు ని 


ష్కంటకరాజమౌళి దొరగా విదిశాపురి మించు నందు నే 
వెంట గొజుంతవోని పృథివీసురు. డొక్కండు సోమశర్మ పే 
రింట నెసంగు భార్యయయి రేవతిపేరి వధూటి గొల్వంగన్‌. 144 


సీ. గాదెలం గొలుచు ముక్కారు బండెడు మళ్లు 
నత్తోపు నడబావు లండ దొడ్డి 
యాకు(దోటలగుంపు పోంకమ్రాకులు గుత్త 
చేలు గొట్టిలకదుపొలమంద 
చెజికుగానుగ మొద ల్లెడక వర్ధిలు నేర్పు 
బానిసె ల్పడవాళ్లు బంటుపైద 
పారిగోడలు గొప్పపడసాల మేల్మచ్చు 
గారముంగిలి వింతగాని పొరుగు 


తే. రాగి నగలు సదాచారరతీయు దేవ 
పూజ నిత్యాన్నదానంబుం బూసబొట్టు 
చిదురం జల్లిన తులసెమ్మచిన్నితిన్నె 
గలిగి కనుపట్టు నాతనికాపురంబు. 145 


తే. [1]ఇట్లు వర్తింప నాతని యింతి గర్భ 
కలితయై చిట్టుముల బయకలు మొగమునం 
దెలుపుం గనిపెంపం దొమ్మిదినెలలు నిండి 
పసిండిరేకనందగు నాడుపడుచుం గనిన. 146 


తే. పురుడు వెడలినవెనుక నాభూమిదేవుం 
డాశిశువు జన్మ నక్షత్ర మరసి ఖన్నుం 
డై సురార్చన మొనరింప నరుగుదేర 
కున్నం గనుంగొని రేవతీయువతి చేరి. 147 


క. ఇదియేమి మీర లిత్తజిం 
జదివితి రేమేమొ పడుచుజాతకమునకై 
[2]యది మొదలు చిన్నయోయితి 
రెద నడరెడు భయము నుడువుం డేలా దాంపన్‌. 148 


క. అన విని యిది యేమియు లే 
దనఘగుణా! మీంద జార యగు నిది యటుగా 
వున జింతించెదననం బతి. 
గనుంగొని యమ్మగువ నగవుగలమొగ మలరన్‌. 149 


క. బె లెండ యేటి మాటలు[3] 
మేలే యిది బ్రతికినట్టిమీ(దట(గద యా 
జోలి యెటులైన నైదవ 
రాలై మనపడుచుగాంగ నమరినం జాలున్‌. 150 


క. అని చని యాయమ జననీ 
జనకులకుం దెలుపు సంతసంబున వారల్‌ 
నిని మనుమరాలుగావున 
ననువారము దాని జారయని పిలుచుటయున్‌. 151 


తే. ఊరివారెల్ల రావె యోజార యనంగ 
నదియె పే రయ్యె నాజార కంబుజాక్షి 
యంత నది యింతయై యంతయై వినూత్న 
పేశలాకారయై మించి పెండ్లి కెదుగ. 152 


తే. అడుగవచ్చిన వార లయ్యబలరూప 
నీలకులగుణవిఖ్యాతి చాల మెచ్చి 
జారయనుపేరు విన్నంతం జాబుటయును 
బీంట మీందిటిపెండ్లిండ్లు పెక్కు లెడసె. 153 


చ. పొలుపుగ మోసులెత్తుచనుపూపలు జొమ్మున నిక్క నాకట 
న్మలమలమాడంగా జెజంగుమాసిన దోసము వచ్చునంచు న 
గ్గలికలతల్లి కూడడంగంగట్టె మహీసురజాతిధర్మముల్‌, దెలు 
పుచు బెండ్లిపే రకట దేవుం డెబుంగు మెబుంగుబోడికిన్‌. 154 


క. వేటేపనులకు వచ్చిన 
వారిం గని పడుచు నడుగ వచ్చిరటంచున్‌ 
గారాబుకూంతునకు సిం 
గారించుం దల్లియాస్యకమలం బలరన్‌. 155 


క. ధరణీసురమాత్రుండు పే 
రరయక యరు దెంచి పెండ్లి యాడినం జాలున్‌ 
వరదక్షిణతో నిచ్చెదం 
దరళేక్షణ ననుచు దండ్రి తలచు న్మదిలోన్‌. 156 


తే. వార లీరితి నుండిరో వామనయన 
యంత బుధవంత మనునగ్రహారమునను 
వినయవిఖ్యాతి మించు గోవిందు డనెడు 
బ్రహచారి చతుర్వేదపారగుండు. 157 


తే. ఆత. డుపనీతుండైన యనంతరంబ 
తల్లిదండ్రులు వోవ సంతాప మెడలి 
యప్పురివరమందె విద్యార్థి యగుచు 
నఖిలవిద్యలుం దనకు దా నభ్యసించె. 158 


క. అంతట నవ్వటుమణికిం 
గంతుపరబ్రహ్మతావిఖండనచణవే 
దాంతతిరస్కృతికరణా 
నంతం బైనట్టీజవ్వనం బరుదెంచెన్‌. 159 


వ. ఇవ్విధంబున సంప్రాప్తయౌవనుండై యతండు సమావర్తనహోమంబుల వ్రేల్చు వారలం 
గనుంగొని మోము వ్రైల్చియుం గల్యాణకంకణధారులం గనుంగొని యేకారియు 
నాకబలిసంవిధానంబు లాచరించువారలం గనుంగొని గ్రుక్కిళ్లు మ్రింగియు 
నూతనవధూయుక్తులై యూరేగువారి నిరిక్షించి మనంబునం గుందియు 
నార్తవశోభనపరాయణులైనవారలం గనుంగొని భిన్నత్వంబు నదియు 
వివాహవాంఛాధీనుండై కన్యార్ణియై పోయి యొక్కచోట నక్షత్రానుకూల్యంబు లేక 
మనోవైకల్యంబు నందుచు నొక్కయెడ జాతివిరోధం బైన వెలవెలం బాముచు నొక్కచాయ 


రాశిమిత్రత్వంబు చాలకుండినం బెండువడుచు నొ దారి గణవైపరీత్యంబైన నత్యంతం 
బనుతాపించుచు. బుడమి యెల్లం జెల్లందిరిగి యలబ్బమనోరథుండై యుండి వెండియు. 
160 


తే. మునుపు చదివిన శాస్తసమూహమెల్ల 
నూంచముట్టుగ నొజ్జల “సవ్పగించి 
యుద్వహనకేళి చింతింపుచునికి జేసి 
పలుకు నిద్దురలో బెండ్లికలవరింత. 161 


క. ఊరెల్లం బిలిచిరేని య 
పారంబగుచింత మునింగి పలుకం డదిగో 
జేరె వివాహమంటన్నం 
దోరంబగు కాంక్ష నోరునోరే తెజచున్‌. 162 


తే. ఇట్లు చింతించి యవ్వటు. డేగుదెంచి 
సోమశర్శగృహాళిందభూమి కొక్క 
నాండు గ్రాసార్ధమైరాంగ వానినామ 
మన్వయంబును నడిగియు నక్కుటుంబి. 163 


క. మనయింటం గన్నె యున్నది 
యనఘా యిదియేమి పెండ్లియాడెదవే మీ 
కును మాకును బంధుత్వం 
బనుతరమై బ్రహ్మనుండి యమరినదరయన్‌. 164 


క. అని యనియు ననకమునుపే 
యనఘా యే బ్రతికితిని మదన్వయ మిది పా 
వనమయ్యె ననుచు నవ్వటు 
డనితరగతి దత్సదద్వయంబున వ్రాలెన్‌. 165 


తే. అతడును బొంతనము లెల్ల నరసి లెస్స 
యున్నవని వల్కి యారేయి యొక్కలగ్న 
మేర్ప్చజచి యిరుగుపొరుగు నెజణుంగకుండం 
దనతనూభవ నతనికి ధారపోసె. 166 


ఉ. అంతట దాని పేరు విని యల్లుండు మెల్లన మామగారి నే 
కాంతమునందు. జేరి వినయంబున నీయభిధాన మెట్టు లీ 
కాంతకు, గల్లి దెల్పుమనంగా విని యాతడు దానిపూర్వవృ 
త్తాంతము( దెల్పి దినిం జెడుగై పడనీయక కాచికొ మ్మనన్‌, 167 


తే. మంచిదని నాగవల్లట మించినవుడె 
యాలి దోడ్కొని తనయగ్రహారమునకు 
బోయి తనగృహమధ్యంబు పోతుటీంగ 
కైన బొలయక యుండంగ నలవరించి. 168 


క. తలయంటు నలంగుంబెట్టున్‌ 
జలకములార్చు న్మెజుంగుచలువలు గట్టుం 
దిలకంబుదిర్చుం గలపం 
బలందుం గోవిందు. డయ్యొయారికి దినమున్‌. 169 


తే. ఇట్లు పోషింప నాశారదేందువదన 
కెలమి దళుకొత్తు బెళుకుంగన్నులును ముద్దు 
లొలుకు నవ్వులు గులుకుగుబ్బలమెయింగుం 
జిలుకుటెక్కులుం దగువయశ్రీ నెసంగె. 170 


వ. అంత. 171 


సీ. వీధి నేగెడు ప్రాఢవిటుండు పాడెడువింత 
యేలపదా లట్టై యాలకించు. 
బొరుగింటిమగవాని పొలుపైనం బెనుగోడ 
యివ్వలటోటిపై నెక్కి చూచు 
నాయివారములకై డాయువారలతోడ 
జోలి ద్రవ్వుచుం బెక్కుసుద్దులాడు 
వరుసతో మాటాడవచ్చువిఫప్రల మ్రోల 
రాకపోకల నొయారంబు నెజపు 


తే. నింటి కేతెంచు నెదురింటి యింతితోడ 
దానిహృదయాధినాథువర్తనము అడుగు 
రతు లెఖుంగకమున్నె యారాజవదన 
వ్రాత తప్పింపణజేయ నెవ్వరితరంబు. 172 


తే. [1] ఆగ్భృహంబున నిచ్చావిహారమునకు 
మనసు పరువులు వాజి నేమాడ్కి నైన 
సందు గానక యినుపపంజరములోని 
చిలుకపోలిక దలంకు నక్కులుకులాండి. 173 


శ. ఆలలన జారలీలా 
లోలితమతి యుడుపుటెట్టులో జాణవు నీ 
వాలోదన మెయి. దెలుపుము 
బాలా యనం జిలుకతో బ్రభావతి పలుకున్‌. 174 


క. [5]మగువయె విడిచెద ననిన 

న్మగవాండా నిలువువాండు మానము నీవే 

వగ జెప్పెదవో విని తగు 

దగ దనియెదంగాని తెలుపు తత్కథ యెల్లన్‌. 175 


చ. అన విని మంచిదంచు విహగాగ్రణి యిట్లను నట్టిభార్య వ 
ర్రనమున కార్తినొదుమతి( దద్ధరణీసురమౌ అ యొక్కనాం 
డనుపమవైభవం బలర నార్తవేశాంతి యొనర్చి నిత్యశో 
భన బహులాభకారి యగు బ్రాహ్మణభోజన మైనపిమ్మటన్‌. 176 


తే. చిబునగవుతోడ నిజకాంతం జేరం బిలిచి 
నీకు నేర్పెడువారలు లేక యునికిం 
దెలుపవలెం గద కేళిమందిరమునొకట 
తోయజామోద లెల్లను డాయువిధము. 177 


క. మొగమున మసిబొట్టులు కర 
యుగమున గప్పెరయుం గత్తియు న్వ్రేలునెజుల్‌ 


దిగమ్రింగెద ననుపలుకులు 
దగం జేరగవలయుం గేళిధామంబునకున్‌. 178 


తే. అనిన నంగీకరించి తానానతిచ్చి 
నట్లె యేతెంచుదానితో నతను కేళి 
దేలి ప్రతిరాత్రమును నట్టి తెబుంగు మీజం 
బడుకయిలు సేరంగా నేఖుపటీచె నతండు. 179 
ఉ. అంతట గొన్నినా ళృరుగ నయ్యురగాయతవేణి యేటికిం 
గాంతుండు వోవ విథింబొ డకట్టిన కేశవనామభూసురుం 
జంతతనంబునం దలుపుచాటున నుండి కరారనిందసం 
భ్రాంతిని సన్న చేసి వలరాయనిబారికి లో నొనర్చినన్‌. 180 


తే. ఆతం డదియాదిగాగ నయ్యబలమగని 
మొజంగి చావడిలో నిల్చి మొగముసూపు 
జిన్నలకు లోగు కంచంబుచెంత పిల్లి 
కరణి నెదురింటివాకుటం గాచియుండు. 181 


క. గోవిందుడు సవసవగా 
నావిధ మించుక యెణింగి యాత్మోపాయ 
నశ్రీవెలయింప(గ దలంచి ర 
సావేశమ్మున మెలంగు నంగనతోడన్‌. 182 


క. ఎల్లుండి సమారాధన 
చిల్లరవెచ్చములు గొన(గ శీఘ్రమె యిదె యీ 
పళ్లియసంతకుం జని యే 
నెల్లిటి కరు దెంతు పదిల మిల్లని పలుకన్‌. 183 


చ. అది మదిందోచు వేడుక బయల్పడనీయక వేండికంటినీ 
రొదవంగ మోము వాంచనత౦ డోచెడుంద్రిమ్మరిసమ్మదాశ్రువు 
ల్లద యివి యంచు నాత్మను దలంచుచు. జింతలనేల టేపె వ 
చ్చెదనని బుజ్జగించి యతిశీఘ్రమునం బురి నిర్గమించినన్‌. 184 


క. అత. డూరు వెడలిచను డ 
య్యతివ పదింబదిగ దెలిసి యపు డాయెదుటన్‌ 
ధృతినిల్చిన కేశవుతో 
బతి యరుగుట తెలిపి గూఢభంగి న్మజీయున్‌. 185 


క. ఈరేయి నన్ను నిలువున 
నీరుగం గరగింపవలయు నేండున్నని న 
నేరుపు లన్నియు నని నయ 
గారపువగలాండి యనుపంగా నత డరిగెన్‌. 186 


క. రవి గ్రుంకె( బంకజాత 
చ్చవి డొంకెన జక్రవాకచక్రోల్లాసా 
రవ మింకె జారరతమా 
నవి బొంకె న్నాధునీతి నాథునితోడన్‌. 187 


క. అంతట నగ్గోవిందుం 


డెంతయు( గనకుండం బడుకయిలు సొచ్చి తద 
భ్యంతరమున వస్తుసమా 
క్రాంతం బగు నటుకమీందం గదలక యుండెన్‌. 188 


తే. అంతటను గేశవుం డూరి యలబలంబు 
మట్టుపడం జూచుకొని మాటుమణిగె ననుచు 
గటికి చీకటి నెజనేస్తకాండుం దాను 
ధృతి యెసంగంగ దానిమందిరము. జేర. 189 


చ. ఎదురుగ వచ్చియు న్పడుకటింటికిం దెచ్చియు మోవి యిచ్చియుం 
గుదురు మెజుంగు గబ్బివలిగుబ్బల గ్రుచ్చియు నాతగానికిన 
ముద మొదవించి యమ్ముదిత మున్పటిక్రైవడిం గేళిగేహముం 
గదియం దలంచి లేచి చని గ్రక్కున రాకటు తామసించినన్‌. 190 


క. న న్నిచట నుంచి చనియెం 
గన్ని య మటీ రాక తడసెం గపటోపాయం 
బెన్నె నొకొ యెవ్వం డెజుంగుం బ్ర 
సన్నాంబుజముఖుల యింద్ర జాలము లెల్లన్‌. 191 


తే. అనుచు. దద్భూసురుం డెంచునంతలోన 
సురియ నిప్పులు రాలుకప్పెరయు మొగము 
మీంద మసిబొ, ట్టుమించ నమ్మెలంత రాగం 
జూచి దిగులొంది యిదిగో బిశాచి యనుచు. 192 


తే. అతండు పరువెత్త నిదియేమి యౌర పోకు 
పోకుమనుపల్కుతోడ నప్పు డది నడచి 
వెంటనే యంట నీదయ వేగంగాలి 
పోవనిమ్మంచు( దనగేహమునకు నేగ. 193 


తే. అంతలో దానిపెనిమిటి యటుక డిగ్గి 
గూఢముగ నేగి పెరటి బల్లోడ దాంటి 
వెలుపటికి వచ్చి యెవ్వరే తలుపు తెజివ 
వేయనుచుం బిల్వ నచ్చెల్వ వేషమడంచి. 194 


క. గడియ సడలింప నతం డ 
య్యెడ నవ్వగలాడిం దప్పకీక్షించి యిదే 
మడం. బరపురుష వాసన 
చెడుగా నొడువుమని కాలంజేతం దన్నెన్‌. 195 


చ. అది మొద లవ్వధూమణి పరాప్తికి దండము వెట్టె వాసనా 
భ్యుదయము నాయకు డెణుంగురో యని యెంతయుం గేశవాఖ్యసం 
విదితతదీయమూర్తులయి వేడుకకాండ్రది తల్లి తోడుగా 
మది గణియించిరో చెలి సమర్పణమయ్యెనె వానినైపుణుల్‌. 196 


క. అననం బ్రభావతి యిదిగా 
దనవచ్చునె పురుషులే యుపాయపరుల్‌ వా 
రిని గెలువ దరముగా దని 
యినుం డుదయింపంగం బడుకయింటికి నరిగెన్‌. 197 


క. అంతం గ్రమంబున నలినీ 
కాంతుం డపరాబ్ది మునుగ౦గాం బుణ్యజనా 
త్యంతార్తికరణపాపం 
బంతయు వెడలె ననం దిమిర మడరెం దణచై. 198 


చ. అనుపమలీల నప్పు డసితావరణాంబరదీప్తిగుప్తయై 
తనులత మబ్బులోని తెరతళ్కులమించు నదల్పుదూలిం దో 
డ్కొని చనుదేరవచ్చునల కోమటికోడలికొమ్మం జూచి యి 
ట్లను శుక ముత్పలాశముకుళాంచలచంచలచుంచుచంచువై. 199 


చ. పనివడి రాజు: జేర జలపట్టినదానవు చేరకుందువే 
విను మణి రాచవారు మదవిహ్వలు లించుక నేరకున్నం గో 
పనియతిచేత మొక్కపబిపం దమకింపుదు రట్టులైన నా 
థునియెడ బొంకంగా వెరవు దోచినం బొమ్ము సరోజలోచనా. 200 


పదియవకథ 


తే. అమ్మ దీనికి నొకయితిహాస మలరు 
వినుము ధనపాలు( డను రాజు పెనుప వెలయు 
మేదురో దృటభటసింహనాదచలిత 
దిగ్గజవరంబు పద్మావతీపురంబు. 201 


క. అందు సువేషుండను ధృతి 
మందరనిభుం డొక్క: డమరు మరుక్రొవ్విరితూ 
పుందెగడి సుమతియనుపే 
రందినసతి యందగత్తెయై వర్తింపన్‌. 202 


తే. ఆతం డిల్లాలిపై మోహ మతిశయిల్లం 
బెల్లుగాం జెల్ల విడిచి వర్తిల్లు కతన 
నరయం బాటించుకొని గణనాథుం డనెడి 
బంటువానికి మానము. బ్రాణమిచ్చు. 203 


తే, కూర్మి. జూపట్టుం జేపట్టుగుంచ మగుచు 
వాడు వర్తింప నెజనీటు పగలుపూన 
నెంచి యించుక యైన నాసించ దొరుని 
రతుల కాసించ దాచేడె ప్రాణవిభుని. 204 


క. తలనొప్పి కడుపుకుట్టుం 
బలుగురుపుం గాళ్లుతీపు పాటించుచు న 
చ్చెలి మూల్లు( బాన్సుమీ(దం 
జెలువుండు దత్తచ్చికిత్స చేయన్నగుచున్‌. 205 


క. [61మున్నె కొలువున్నవానికి 
జన్నె విడిచి యన్నెలంత చక్కనివరు నే 
మన్నా రావన్నా పో 
వన్నాయనుంగాని యోయి యన దెంతైనన్‌. 206 


క 


ర్‌ 


తే. 


కనుచాటుతిండి నడిపిన 

పనులం గండలును బెరి(గి బకుతండ్రిహిడిం 

బుని కొడుకన గణనాథుండు 

ఘనబలమున బిరుదుజెట్టి కైవడి మెలంగున్‌ . 207 


. చెప్పనిపని నీళ్లు చేదెదనని పోవు 


సంతకుం బొ మ్మన్న( జింతసీయు( 

జేంటం గైకొని యాళ్లు చెరిగెదనని పోవు 
దండు వొమ్మన్న సంతాపమందు 
వలదన్నం గందులు గొలిచిచూడంగం బోవు 
నగరికిం బొ, మృన్న దిగులుపడును 
నొనరవే(పగ నెండుసెనంగ లెత్తంగం బోవు 
నూరికిం బొ మ్మన్న నులుకుం జెందు 


నింటిలోపలి పనుల నెన్నైనం జేయు. 
గడపదాంటెడు పనియైనం గళవళించు. 
బెట్టుపోోతల సొగసాని సెట్టిసాని 
యింటికడనుండి నజ్జాడు 'బంటువాండు. 208 


యిది యేమి సెట్టి యెబుంగండె 

కద పెంచినచనువుబలిమి కడ(బనిముబై స్స 
యెదురాడుచున్నవాః డని 

మది నెంచుచు( బొడము కినుక మగుడ నడంచున్‌. 209 


. అంత నయ్యూరిదొర ముత్తియములం జూచి 


తెమ్మని సువేషు దవ్వులదీవి కేగు 
మనుచు. గట్టడసేయంగా నతండు వచ్చి 
పయన మెజీగింప సుమతి సంభ్రమము నొంది. 210 


.[(7]మలయుచో మధురాతిమధురాధరలవా:డి 


చిన్నారిగోరు నీచెక్కుమీంద 

నానుచో రంగస్థలాబ్దగంధులగుబ్ల 

మెయిగుజందోయి' నీయురముమింద 

మించుచో గాంచికాచంచలాక్షుల ముద్దు 

మొనపంటినొక్కు నీమోవిమీందం 

జేరుచో నెల్లూరు నారీమణుల కెంపు 
పసమించు టడుగు నీనొనటిమీద 


తే. [8]నింటనుండిన నీసౌఖ్య మేల కలుగు 


తే. 


ననుచుం గన్నుల నూరార్చి యక్కు. జేర్చి 
మోవిచిగురంట నొక్కి తాంబూల మొసగి 
పోయిరమ్మని పనిచె నప్పూవు(బోడి. 211 


అంత బుడిబుడి యేడ్సుతో నడలుదాని 
బుజ్జగించి సువేషుం డప్పుడె ప్రయాణ 
భయసముత్కంపితగ్గాని బంటువాని 
నింటికడ నిల్పి పైనమై యేగుటయును. 212 


చ. ఇపుడుగదా తపంబు ఫలియించెనటంచు మహానురక్తిభా 
వపరత రేబవళ్లు తలవాకిలి వేసినయట్టులుండ స 
న్నపువిరిదమ్మితేకువసనన్మరుతూపులందుప్పు మించంగా 
సపరిమితప్రమోదరసులై రమియించిరి వారలిద్దజున్‌. 213 


క. ఇంటి మగ డయ్యె దానికి 
బంటుతనం బుడిగి వాండు బానిస యయ్యెన్‌ 
నంటున బోటియు వానికి 
నింటన్‌ మేలువడి సాగ నిచ్చం బరంగున్‌. 214 


క. ఈరీతి మెలంగువారల 
దారు ల్విని రాజుకొడుకు ధవళాఖ్యాకుం 
డౌరా గగ్గొలుగన 
న్నారిపయింబడుదు నని ఘనం బగుప్రేమన్‌. 215 


క. ధనముల జాలెలు రతనపు 
బనితగు నొాకవరుససొమ్ముం బనిచిన గణనా 
థున కీవచ్చు(గదా యవి 
యని కోమటికొమిరె వాని యప్పనంగొనుచున్‌. 216 


ఉ. అమ్మకచెల్ల నేను వెలయాలనొ త్రిమ్మరినై పురంబునం 
దిమ్మర౦ జూచెనో తనకు దేటమిటారపునిండు.బ్రాయపవుం 
గొమ్మలు లేరొ నాముదుకగోకయు. గోమటియెడ్డెవీశయున్‌ 
సమ్మతమయ్యెనే యని యసత్యపుందక్కులుతక్కి వెండియున్‌. 217 


క. రమ్మను మిచ్చటి కిది 
కానిమ్మని యనకున్న నగరమేలెడిదొర దా 
నెమ్మది గనలుచు దండుగ 
దెమ్మనిన న్సెట్టి యేడం దెచ్చు న్వెజితున్‌. 218 


క. అని పనిచిన దూతికయుం 
జని తెలుప న్రాజసుతుండు చరమాంబునిధిన్‌ 
మునుంగ రవి నెజయుచీశటి 
గనుంగొని కెలుట్టిపడంగం గట్టాయితమై. 219 


చ. తలవరు లింతనంత వెడదా(టులతో గగనంబు చించులీ 
అలవిలసిల్లి వెంట బదిలంబుగ రాం జని యూడిగంబులన్‌ 
వెలుపల నిల్పి తానొకడ వేగ నగారము సొచ్చి యోరవా 
కలియయియున్న తల్లలితకేళినిశాంతము. జేరి యచ్చటన్‌. 220 


క. కనియెం బాన్సున( గినుకం 
బెనంగొని కొ ట్లాడుపికిలిపిట్టలచందం 
బున సుమతియు గణనాథుడు 
మనసిజరణకరణకేళిమగ్నత నుండన్‌. 221 


క. కనుగొని యిది నను బిలువం 
బనిచియు వేజొకనిం గూడం బాడియెయని యె 
ట్ఞనికను(గవతో ముడిచిన 


కనుబొమ్మలతోడ( జేరంగాం జని వేగన్‌. 222 


క. బెడిదపుటడిదము. గైకొని 
గడితపుటొజుడుస్సి వాండిఖడ్గము చేతం 
దడంబడ మొదలంటంగా 
జడ(గోసి యతండు వేగం జనియె లతాంగి. 223 


క. అమ్మజఖునాండె సువేషుండు 
క్రమ్మరీ యయ్యూరియేటికడ నుండి ప్రమో 
దమ్మున దనరా కనుగుం 
గొమ్మకుం దెలుపుమని బంటుకొడుకుం బనిచెన్‌. 224 


ఆ. వాండు వచ్చి మగడు వచ్చినా డనువార్త 
దెలిపినపుడె భీతి( గల(గె సుమతి 
నెఖులపోకకింక వరునితో నేమని 
బొంకవలయు. దెలుపు పువ్వుబోడి. 225 


చ. అనిన బ్రభావతీరమణి యడ్డార యయ్యెడ బొంకు టెట్టు నే 
కనినదిగాదు విన్నదియుంగా దీది తెల్పినం దెల్పు లేకయుం 
డిన మణియూరకుండెదవు నేనిటువంటి వెబుంగ(జాలు చాల్‌ 
దినమును రాజు జేరజనందీరక నీకథ వించునుందునే. 226 


మ. అనినం గీరము కోపమేల వినవమ్మా కొమ్మ యమ్మాడ్కిందె 
ల్పినబంటుంగని యూరుజాబ్ద్బముఖి మే ల్వేయేండ్లు వర్ధిల్లు చ 
క్కనినానాథుండు వచ్చెనంచు. మునుగల్లన్వచ్చి యామేలువా 
ర్తనిజంబొందంగ దెల్పితంచు మది మేరల్మియిధైర్యంబునన్‌. 227 


తే. కాకి కట్టనె( దోడనె గౌలి పలికం 
బొలిచె 'నట్టింటం గుమ్మరిపుర్వు మెలంగి 
యిన్నియును గల్ల గాకుండ నేగుదెంచె 
హృదయనాయకుః డోయన్న యిదియె చాలు. 228 


క. అని పతితో నేనటకుం 
జనుదెంచినదాక మీరచటనే యుండం 
బనిగలదనుమని పనిచిన 
జనియె న్వాడంత నవ్విశాలేక్షణయున్‌. 229 


క. ఇల్లలికి మ్రుగ్గువెట్టి మ 
హోల్లాసము పల్లవింప నొక్కమెయిగుం 
బళ్లెమునం గోసివైచిన 
యల్ల జటాఖండ మిడియు నలరులతోడన్‌. 230 


ఊఉ. ఐదువరాండ్లతోగదలి యాత్మమనో, విభుం డాయంబోయి య 
ప్పైదలివేణితో జెలంగుపళ్లెర మారతిభంగిం ద్రిప్పి యా 
మోదము(జూపె నాతండది ముందట దెల్ప్దుమటంచు వేడగా 
నాదయితుం గనుంగొని దృగంచలమం దుదయించు సిగ్గునన్‌. 231 


చ. చెడుకల గాంచి దానిం జని చెప్పితిం బెద్దలతోడ వారల 


య్యెడ ననుం జూచి నీదుహృదయేశుండు వచ్చె నటంచు విన్న నె 
క్కుడు నెనరొంద గిలుజడం గోసి నివాళి యొనర్సు మప్పుడే 
కడమయు లేదటంచనిరి కావున నిత్తజి నట్ల చేసితిన్‌. 232 


క. నెఖు లనంగ నెంత టేపే 
పురిగొని తెగబారెండేసి పొడమెడు మీరే 
మురువుగ జడ యల్లెదరీ 
కరణి న్మీ రరుగుదేరంగాంచుట చాలున్‌. 233 


చ. అన నత డింతభక్తిగలయంగన యింట వసించి నాకు శి 
భనములు గోరగాగద యపాయము చెందక క్షేమలాభము 
ల్లని యిలు చేరుటంచును దలంచి వధూమణియుక్తుండై నికే 
తనమున కేగె వింటివి గదా సుమతీస్ఫుటచాతురీస్థితుల్‌. 234 


చ. అనవుడుం జిల్బజూచి వణిగగ్రణిరాణి సుపాణిముత్తెపు 
న్మినుకులు రాల నవ్వి యొక నీరజలోచన యట్లొనర్చినన్‌ 
వనితల కెల్ల వచ్చు నపవాదశతం బని పల్కునంతలో 
నిను డుదయింపంగాం బడుకయింటికి నేగె నసిద్ధయత్నయై. 235 


ఉ. అంతం గ్రమంబున న్రవి నిజాంతరశౌరిని మామగారిగే 
హాంతము( జేర్చుదారి నపరాంబుధిం గ్రుంక నవారితోత్సుక 
స్వాంత ప్రభావతివికచవారిజలోచన చేరి నిల్పినం 
గంతుపఠాణియుం గతలకారితనంబున మీటి యిట్లనున్‌. 236 


క. చనియెద వక్కజతో న 
య్యినుప్రక్కకుం ద్రోవ నొక్క యిక్కట్టైనం 
గని మొక్కవోక గ్రక్కున 
జనుదేజ నుపాయ మెజుంగంజాలుదె బాలా. 237 


వ. ఏతదరసమాయాతం బగునొక్కపురాణవృత్తాంతంబు గలదంచు మాటలా బీ(టవెట్టి 
యాసెట్టిపట్టితో జలపట్టి పచ్చచట్టుపలపిట్టదిట్ట యిట్టనియె. 238 


పదునొకండవకథ 


క, [9]నలినావాసం బనంగాం 
గల దొకపుర మబ్ధికన్యకామణికిం దా 
వలమై మదసారంగో 
జ జ్ఞ్వాలఘీంకారవి దళి తదిశాభాగంబై. 239 


క. ఆనగర మేలు దుర్దమ 
సేనుం డనునృపతీ యతనిచెంతను శూరా 
ఖ్యానుం డనునొక్కరౌతు మ 
హానతరిపుభీతిహేతు వై వర్తిల్లున్‌. 240 


సీ. గీణునామము చిన్నికోరమీసలు చెంప 
బనిమట్టుసిక బొందు పట్టునూలు 
వెనుకకట్టురుమాలు వెడ.దగాయపుగాయ 


దారిం గాన్సించు గందంబుబూంత 
కమ్మిపంచెయు గట్టికమ్మిదుప్పటి వల్లె 
వాటు కెంగేలిలో వంకవంకి 
పట్టుచేనపరంజిపరుజుతో దగుకత్తి 
పలుచని బచ్చినపావుకోళ్లు 


తే. చికిలిచౌకట్టు సరిపెణ ల్రక మెసంగు 
నుంగరంబులు నొకనింత యొజపు నెజప 
నేలి నాతనికొలువున కేగుదెంచు( 
జూపు నుతింప నయ్యాయుధోపజివి. 241 


క. అతనికి గలహప్రియ యను 
సతి గల దయ్యతివ నడచుచందము లెల్లన్‌ 
మతినరయ నతనిపాలిటి 
ప్రతిబంధపుం బేరాలు పంకజవదనా. 242 


క. ఆరమణినడత యొకటియు( 
బేరొకటియుంగాక యుండ బెనుదుఃఖముగాం 
బోరాడ విసివి వేసరి 
శూరుండు స్తీహత్యం జేయం జూడనికతనన్‌. 243 


తే. వెడలనడిచినం బ్రతిరాజవీర మనెడి 
పురమునందున్న పితృగేహమునకుం బోవం 
దలంచి యయ్యింతి డింభకద్వయముతోడ 
నరిగె బథికులచే మార్గ మరసికొనుచు. 244 


వ. ఇవ్విధంబునం గతిపయప్రయాణంబుల నరిగి యొక్కనాంటి పయనంబున నది 
మార్గంబుదప్పి కాలిత్రోవంబడి 
యక్షుద్రనిద్రావిరామసమయస ముదితహర్యక్షకిశోరక్షుధారావసమాకర్ణ నాతిభిత గర్భస్రవదర్భకానవ। 
దదీయశ్రవణపవ నచలితకీచకాన్యోన్యకర్షణజనితధనంజయశిఖాభిముఖధావనాశార్దూలంబును, 
దదీయభీషణాకారవికారావలోకనమాత్రత్రస్తతటాకగాహనపరాయణవరాహంబులును, 
దదీయపతనచలితజలజాగ్రసము 
త్పత ద్రథధాంగసముత్తుంగపక్షపుటప టకటాత్కారసంభ్రాం తసకలశకుంతంబును, వెండియు 
వలిముఖపరికంపితశాఖాగళితకుసుమరసవిసరంబులపై 
ముసురుకొనునసమభసలంబుల వినీలంబైన నేలయు. 
గురంగనాభికాసద్యస్స్రుతమృగమదపంకిలం బైనభూమియు నభేదత్వంబుం జూపం 
బరిస్తుతప్రసవపరాగంబును, సప్తచ్చదరంభాస్తంభపతితరజోవ్రజంబును వేజు లేక మీజం 
దరణికిరణవిదారితవేణుముక్తముక్తామణులును నచిరప్రసూతకుండలివనితాండంబులు 
నఖండంబులై మెండుకొనం గాసరంబులకు వాసరంబులును, గవయంబులకు 
నిలయంబులును, దుప్పులకు నెప్పును, జమరవాలంబులకు విభ్రమస్థానంబును, 
భల్లుకంబులకు నుల్లోకంబును, ఖడ్గసంతానంబునకు నిశాంతంబును, మయూరంబులకు 
జయారంభస్థానంబును నై సురసరణ్యానీతాగ్రయగు నొక్కయరణ్యానిం బ్రవేశించి 
కించిచ్చలనంబులేక యయ్యాకాశమధ్య యభ్యగ్రరయురీమధ్యంబునం గూర్చుండి 
మార్గాన్వేషణంబు సేయుచున్న సమయంబున. 245 


తే. చెంతబారెడులో నికుంజాంతరమున 
నొక్కబెబ్బులి యుండి యయ్యువిదం జూచి 


కూర్చె నాహార మాశలిగొన్ననాకు 
దైవమని యంతలో వేబుతలథ్వు వొడమ. 246 


క. ఇదినాపద మిదినానద 
మిదినాపొద చేర వెజతు రెవ్వరు నేండీ 
మదవతికి నెన్నిగుండెలొ 
కదలక నే యున్నయునికి కార్య మెజుంగన్‌. 247 


ఉ. ఈవన మెల్ల నేలెడు మృగేంద్రుండుసైతము సాపరాధు(డై 
సేవకు డార్తీనా మలు(గు( జెందినచో మదనుజ్ఞమీంద స సం 
భావితుం జేసీ వాని బహుమానముత్తో గొనిపోవీ(గాని తే 
జోవిభవంబు చూప వెజుచుం బలవంతుండ నేను గావునన్‌. 248 


తే. అట్టి నన్నును జేరి భయంబు లేని 
పొలుపుతోనున్న దిపువుంబోణి చెంత 
ననుచుం గవుకునం బట్టరా దరయవలయు 
యోజన యొనర్చి సేయుట రాజనీతి. 249 


క. కార్యాకార్యము లెజింగిన 
యార్యుండు నామంత్రి జంబుకాగ్రేసరుం డా 
ధైర్యనిధి సుమతినాయకుం 
డర్యమపదభక్తుం డెచటి కరిగెనొ యెఖింగన్‌. 250 


తే. అతని రావించి నావిచారానువృత్తి 
జెప్పుదునొ దీని నేటి విచార మింకం 
గమిచి నా మేనిరక్తమాంసములం బీల్చ 
సాంగె నతిగాఢతరలుఠజ్ఞారరాగ్ని. 251 


క. అని తెంపు చేసి కనకనః 
గనుం/ొనల న్నిప్పు లురలంగా వాలము భూ 
మినిం దాటించుచుం దద్దళ 
మును జూచుచు గుఖిక యుఖుక బోనటు లున్నన్‌. 252 


క. అబ్బెబ్బులి గన వచ్చిం 
దబ్బిబ్బు లిశేమినేయుదాన ననుచు న 
బ్బిబ్బోకవతి మనంబున 
నబ్బురమును భయము. ద్రొాక్కులాడంగ నుండెన్‌. 253 


క. ఆకలహప్రియ పులిచే 
నేకరణిం బ్రదికి యూరి కేగ.గవలయున్‌ 
రాకేందువదన తెల్చంగ 
దే కందముగాని నీయతిస్థిరబుద్ధిన్‌. 254 


క. అనిన బ్రభావతి యిక నే 
మని తెల్పుదు నాకు జూడ నగపడియెన యా 
వనితపులివాతి; కేగతి 
వినిపించెదొ దాని బ్రదుకువిధ మింకమీందన్‌. 255 


ఉ. నావుడు( జిల్క పల్కు లలనా విను మత్తజి నవ్వధూటి ప్ర 
జ్ఞావతియౌట నిప్పులి నిజంబుగ నన్గనుగొన్నయప్పుడే 
చేవదలిర్పం బైబడేక చింతయొనర్చుచుం బేలుపోయె నే 
నేవగదాననో యనుచు నీయెడ భితియుం జూపంగాందగున్‌. 256 


క. అనుచు దనూజులనిద్దజ 
గొనగోటంగిల్లి వారు కోయని యేడ్వం 
గనుంగొని యూరార్చువిధం 
బున నిట్లను విసివినట్టిపూనిక దోపన్‌. 257 


తే. ఏల యేడ్చెద రాశటి కేమియొల్ల 
కకట పులిమాంసమేకాని యన్నలార 
మీకొజణకు వ్యాఘ్రములం జంపిమిలుకతన 
దూజణుమజీవ్యాఘ్రహంతయ నేర్పుంగంటి. 258 


క. ఇలువాసి మీకు గ్రాసపు 
పొలవాసిం గూర్చ రోసి భువిఘోరమృగా 
వలికిందలంకక యడవిం 
బులికిం బులినగుచుం దిరిగి పులివులినైతిన్‌. 259 


తే. ఐన నేమయ్యె నిచ్చోట నరయుచున్న 
దానం బులులున్నవో యని కాన నింక 
రెండుగలిగిన మాయిద్దజికిని జాలు 
గాక యొకటుండినం జెజీసగంబు గలదు. 260 


క. అని పలుక జళుకు మది బెనం 
గొనంగా మేనెల్ల ముచ్చికొనుచుం బులి మె 
ల్లనె యవలికిం జని వెసం జం 
గున నచ్చటిలతలు ద్రెంచికొనుచుం బాటెన్‌. 261 


క. అనినం బ్రభావతి మదింబ 
ర్విననివ్వెణఖ ముక్కు మీద వ్రేలిడి తలయూం 
చి నిజంబుగ మగువలెపో 
ఘనసాహన లనుచుం బ్రొద్దుంగని పల్లవితోన్‌. 262 


క. కనుంగొంటివె యదిచక్కన్‌ 
మనసిజనృపకీర్తిరుచిసమాజపుమొక్కన్‌ 
మినుకులకులములయిక్కన్‌ 
వినుచక్కింజొక్కమైనవేగుంజుక్కన్‌. 263 


తే. అనుచు. గేళిగృహంబున కరిగె మటిీ గ్ర 
మక్రమంబున( దరణిబింబంబు వ్రాలె 
నపరవారాశిం దనుజూచి యచటిమీన 
కోటిపలలం బటంచు ముక్కులను బొడువ. 264 


మ. తన మేనం దగందోదుసొమ్ము లయినం దజ్జో కతి లోగొంచు న 
ల్లని మేలౌ బురునీసుకప్పడము చాల న్మించ నతెంచెం బ 
చ్చనివిల్కానిజయాస్పదం బగుజిరాసంజోకతేజివిధం 


బున నవ్వేళం బ్రభావతీసుదతి చూపు ల్వన్నెలంబర్వంగాన్‌. 265 


క. చనుదేరం జిల్క తత్కర 
మున వ్రాలి మెయింగుబోడి ముక్కుకొనం జుజు 
క్కున గీరి కడమకథయున్‌ 
విని పోయిన లెస్స గాదె విమలేందుముఖీ. 266 


వ. అని పలికి రాజసంభోగసమారంభవిజృంభమాణాధీనం బగునమ్మానవతీమానసంబు( 
ద్రిప్పి చెంగటం జెలంగు మెుంగుటపరంజిపీ(టపయిం గూర్చుండిన యక్కురంగనయన 
తరంగితనిజవాంఛాఫలరసవీచికలం బ్రార్థింప నింతింతతరితీపు చూపుచుం గీరపుంగవం 
బిట్లనియె. 267 


మ. విను మారీతిం బదాభిఘాతపతితోర్వీజాతమై భీతివీ 
డని శీఘ్రంబున దూర మేగి దగదొట్టనే వ్యాఘ్రమాదండ ను 
న్ననిగండోపల మెక్కి యక్కలికి యందం బందు నల్టిక్కులం 
గనుపింప న్వెడగుండెకాయ లదరం గాలూంద లేకున్నెడన్‌. 268 


తే. కనియెం దన్మంత్రి యైనసృగాలమౌళి 
సుమతినామకుం డారీతి జూచి యచట 
కేమిటికి వచ్చెనో వానినేలినాతం 
డనుచు( జెంగటిపొదం జేరి యాత్మలో న. 269 


పి తనయుని యెజుంగ కుద్ధతిం జెంతం జను లేటి 
కొదమపైం బెట్టదు క్రూరదృష్ద 
దగ్గజ గంతులు తగవేయుచున్నట్టి 
కుందేళ్లం బట్టని యందమేమొ 
చెంగట దిరుగుచుం జెంగున దాంటెడు 
దుప్పులం బట్టక తప్పెనేమొ 
మొక్కలంబునం జేరి సొక్కుచుం దిరుగాడు 
మనుబోతుం బట్టంగ మజచెనేమొ 


తే. యనుచుం దనలోన నూహించి యాత్మం జెదరి 
చూచి ధైర్యంబు వదలక చోద్య మంది 
చెంతం జెరగ భయమంది చాలం గలంగి 
తజుచు భ్రమవొంది యంతటం దానె తెలిసి. 270 


ఉ. నాలుక వ్రేలవైచి వదనంబు వివర్ణవిధంబుం జెందంగా 
మ్రోల జెలంగియాడెడు రురుప్రముఖంబులమీంద నేమియున్‌ 
వ్రాలనిచూడ్కి గుండెయదర న్నిలుపోపక యున్న యట్టిశా 
ర్దూలకులేంద్రుం జూడ భయదోషము౦. జెందినరితి గన్ఫడన్‌. 271 


క. నాయంతమంత్రి యుండి య 
పాయం బగునట్టి వేళ నధినాథుసుఖ 
న్రీయుతు( జేయక యుండుట 
నాయమె యిదిపోదు పతిమనంబలరింతున్‌. 272 


క. అని తలంచి సుమతి చేరం 
జని పులికిం గేలు మొగిచి సవినయముగ న 


వ్వనినుండి యుబుసుపోకం 
జనుదెంచితి రేమొ యిచటిజాడలు చూడన్‌. 273 


క. దొరయైనయతండు మజచియు. 
బరభూమికిం బోవరాదు పనిగట్టినచో 
నురుతరనిజభటయుతు(డై 
యరుగందగు లేకయున్న నాపద లొదవున్‌. 274 


క. అసహాయశూరులరు గను 
క సముత్సాహంబు వడమంగా వచ్చితిరి 
వ్వసుధయును గంటిరేకద 
వసతికి బోవుదము తడయవల దిచ్చోటన్‌. 275 


చ. అనం బులి యాతం డచ్చటిమృగాక్షికరోరవచోవి శేషముల్‌ 
వినినది లేదు గాన బహువింతలు తెల్సేద వంచు నెంచి నె 
మనమున దోచుభీతిని నమందతరస్వర మొప్ప నాతనిం 
గనుంగొని పల్కు దైన్య మధికంబుగ దిక్కులు పాజంజూచుచున్‌. 276 


క, విను తల్లికి నే మరలం 
జనియింబితి నేండు నీదుసల్లాపకథా 
వనధిం దేలంగం బుణ్యం 
బునికిం బ్రదికితిని కిర్ణిభూషణమూర్డీ. 277 


ఉ. సిగ్గులచేటుసు మృది వచించిన నాప్తుండ వౌట నీకు నే 
నిగ్గురుభితిహేతు విపుడింతయు, దెల్పెద నన్యు లెవ్వరీ 
డగ్గణ లేరుగా మనదిటంబుం గనుంగొన నంచు మెల్ల నే 
యగ్గజయాన పల్కిన మహాకటుభాషలు నీన్నవించినన్‌! 278 


క. ఆంటదిగా దది మృగముల 
వేటాడ న్వచ్చుమృత్యువే తప్పదు నో 
రాట మిదియేల యిచ్చట 
నేటి క3డయొనర్చుకొనుట నీతియు కాదో. 279 


క, అని పలుక సుమతి యెంతయు 
విని యకటా యెవ్వతెయొ వివేకవిహీనుం 
డని యితని బేలుపటీచెం 
జనదు గదా పిజికిదొరల సరసం గొలువన్‌. 280 


క. పతికి భయమడరుచో నది 
యతిశయముగ జేసి మాన్యుండై బ్రదుకుం గు 
తితమంత్రి యతనిం గైకొను 
నతిదుర్శతి యైన నాథుం డాపుండు గాంగన్‌. 281 


వ. కావున నేకాచారంబగు నమాత్యపథంబునం బ్ర బ్రవరిల్ల నాకు నకారణభయభ్రాంతుండైన 
యతని కనుగుణంబుగా నడుచుట కర్తవ్యంబుగాదు. బహుకాలం బేతదర్ధంబునం 
బోషితుండనై యుండి యివ్వెరవుం దెలుపకుండిన సామాన్యులలో గణ్యుండనగుదు 
నితండు మదీయవచనంబులు వినియెనేని మేలట్టు గాక దుర్చుద్ధియై 
మదీయస్థానహానిపర్యంతంబుం దలంచినం దలంపనిమ్మని నిశ్చయించి యాసృగాలంబు 


శార్దూలంబున కిట్టనియె. 282 


తే. ఎలుంగులకు వేరువిత్తు దుప్పులకు గండ 
మేదులకు మిత్తి లేళ్లకు నెదురుచుక్క 
కాసరంబులపాలిటి కంటినొప్పి 
యసదు గాదుగదా భవదన్వయంబు. 283 


చ. అలవి యెజుంగ కొక్కపులి కల్గినవాండయి భీతి. జెందయ 
క్కొలపగందీర్చుకోదలంచి కోడెివయాళివజిరుం డెప్పుడున్‌ 
మెలంగెండు వ్యాఘ్రచర్శ్మమను మీనెజిడాగు ధరించి శూరతా 
కలన భవత్కులంబునకుం గల్లదు జోడు మృగాన్వయంబునన్‌. 284 


క. భిన్నేతరమగు సకలన 
మున్నతవిభవాభిజాత్య మున్నదె కద ని 
న్నెన్నుతజీిం గొంచగాండవె 
యన్నన్న నఖాగ్రనిర్ణితారివి గావే. 285 


తే. ఇట్టినీ వొక్కభామ యేమేమొ పలికె 
ననుచు వెజచితి ననుటెల్ల నరయ నాకు 
బుద్ధి శోధింపంగాం బోలుం పొ్‌సంగ దొరలు 
తలప సేవకహృదయభేదకులు గారె. 286 


తే. కాక వెజచినమాట నిక్కంబ యేని 
నేడు నీవంక శార్జూలనికరమునకు 
జెల్లంబో మాంసకబళంబు బెల్లమయ్యెం 
బ్రాతపరివారముల నోట బగ్గిపడియె. 287 


క. మనుజాంగనయ(ట తనయుల 
కనవరతము పులుల ద్రుంతు ననెనంట యిదియే 
వినినంత శరీరముతో 
జనుదెంచితె యకట నీదుశౌర్యము గూలన్‌. 288 


తే, రమ్ము నా వెంట గంతదూరముననుండి 
దంటతనమున నను వెన్నునంటి చూడు 
నీకు. రైకాన్క జేసెద నేడు దాని 
దత్తనూజులకంఠరక్తంబుం గ్రోలు. 289 


క. అన విని శార్దూలం బను 
విను మిచ్చటం బ్రేలవచ్చు వెన దాని గనుం 
గొననంత మాట వెడలునె 
నినుయట్‌[టికి నే నెజుంగనే నీబలమున్‌. 290 


క. తగిలించుకొన్నపిమ్మట 
నిగిలించుటె కాని కార్య మే మున్నది యా 
మగువ జననిమ్ము పోవుద 
మగునె యసాధ్యమున సాహసాదృతి సలుపన్‌. 291 


క. చలమున నది పైబడినం 


జులుకనివాండ నని యుజుకజూతువు మణీ మాం 
సలదేహుండ ధావనచే 
నలసితిం బరువెత్తంజాలనా నిటమీందన్‌. 292 


క. నావుడు గోమాయు వనున్‌ 
నీవిటు తప్పించుకొన గణించెదు కాయం 
బీవగల డాంచికొని యా 
హా విను మెన్నేండ్లు బ్రదుకుదయ్య మృగేంద్రా. 293 


క. బలవన్మృగమంత్రులయెడ( 
దలవంపుల కోర్వలేక తణీమెద మదిలో 
దల(పకు బహుభీతిని లె 
మ్మలఘుపరాక్రమ మొనర్చ నందుం గీర్తుల్‌. 294 


క. నను నమ్మవేని యిచ్చటి 
వనితీ(గెలు చుట్టి పెనంచి నాకున్నీకుం 
బెనవైచికొమ్ము రమ్మిక 
నిను జూచిన నవ్వధూటి నేలం గూలున్‌. 295 


తే. అనుచు నక్క నిజాధీశు నతులశౌర్య 
మెనయ బోధించి పెనవై చికొనుచు( దెచ్చె 
గురుబలావళిం జేర నుత్తరుని ధైర్య 
శోభితుని జేసి తెచ్చు నర్దునుండు వోలె. 296 


క. ఈలీల వచ్చు నాశా 
ర్దూలసృగాలముల భయముతో గనం జేయం 
జాలుట గలహప్రియ కిం 
కేలాగునం గలుగవలయు నిందునిభాస్యా. 297 


తే. అనుచు జిలుక పలుక నాప్రభావతి యిట్టి 
యవగడంబు మాన్ప నది యెజుంగు 
నిపుడు నీ వెజుంగు దింతియే కాని యీ 
తెంపువగలు మాకు దెలియ వనిన. 298 


శా. కీరం బిట్లను నట్లు ఘోరతరభంగిక వ్యాఘ్రగోమాయువుల్‌ 
చేరన్రా దిలకించి యవ్వనిత కించిద్భీతియు న్లేక ధై 
ర్యారూఢిన్‌ మృగధూర్తముం బలుకు నాహా సత్యవాక్యత్వ మీ 
డేజిం దబ్బణకాండ వైతి గద యింకేరీతి సైరింపుదున్‌. 299 


తే. పులుల రెంటిని దెత్తు నీపుత్రయుగళ 
మునకు నని నమ్మిక లొసంగి పోయి యిప్పు 
డొక్కశార్దూలమును దెచ్చి యొప్పగించె 
దొల్లంబో కాననేండు నీయుసుజుం గినురు. 300 


మ. అనుచుం దిగ్గునలేచుదానిం గని యవ్యాఘ్యంద్ర మౌరౌర ఛ 
ద్మననేసం గద నక్క యెక్కరణి నమన్వచ్చు నంచున్భయం 
బున దాని న్వెన నీడ్చికొంచుం. బజచెన్‌ భూభాగ మల్లాడంగాం 
దనకంచుం బరువెత్తుచో గలవె కాంతావంచనాసంపదల్‌. 301 


క. అనం జిలుక కాప్రభావతి 
మునుపటి వగకన్న నధికముగ వెజపించెన్‌ 
వినుమా కలహప్రియ యిం 
తనిరూఢంబైన నేర్చు దానికె చెల్లున్‌. 302 


వ. అని పలికి విరహిజనమథనంబున మనసిజుండు పట్టించు 
[10] ధర్మదారోదయంబునుంబోలి మిక్కుటంబగు కుక్కుటారవంబున నరుణోదయం 
బగుట యెజింగి యక్కురంగనయన యంతఃపురంబునకుం జనియె: దదనంతరంబ. 
303 


క, వనజరుచింగొనగ సమయం 
బనుచొరుండు రోదసీగ Pos జొచ్చి భయం 
బున బజవ నడచు 
బున బోల్పంబడుచు. బ్రొద్దు పొటుకున గ్రుంకెన్‌. 304 


చ. ప్రవిమలమౌక్తికంబుల తురాయి నిగన్నిగల న్మెబుంగు చ 
నవ మనుగెంపుదండల దగద్ధగలం బయలొందనీక నీ 
అవసనపున్ముసుంగు పొదలుగం బ్రభావతి వచ్చె నత్తజిన్‌ 
గవిసెన లోకలం జకచకల్గల దర్పణలక్ష్మి గేరుచున్‌. 305 


క. వచ్చుటయు నిచ్చలంబున్‌ 
బచ్చలపంజరము వెడలి పడంతీ యిదె యే 
నిచ్చట నున్నానని యను 
పచ్చనివిలుకానితేజిం బరికించి వెసన్‌. 306 


క. నిన్నటికథ మణీ యింకను 
నున్నదియో యుండెనేని యుచితవచన్సం 
పన్నతం దెలిపెదె గ్రక్కున 
నన్నరపతిపొందు నేంటికైన న్వలయున్‌. 307 


క. అన శుక మిట్టను గుతుకం 
బున గథ కొదవ యన నెంత మూండేమాటల్‌ 
వినిపొమ్ము పోయి యచ్చట 
జనపతి రతిం జొక్కి తామసము చేయకుమీ. 308 


మ. అని యాశావశం జేసి యాశుకసుధాశాధీశ మీశానశీ 
ర్లనదీశో భికుశేశయాంతరరసశ్లాఘావిశేషాపనో 
దేనశీలావిశాలశీతలగుణోదారోక్తిధారానిగుం 
భనగంభీరము గాంగ నిట్టనుచుం దెల్పంజొచ్చె నచ్చెల్వకున్‌. 309 


క. కాంతా వింటివెకద వి 
భ్రాంతపుయబులి నక్క గొనుచుం బజిచుట మునుపే 
యంతం గలహప్రియ త 
త్కాంతారము వెడలి తల్లిదండ్రుల జేరెన్‌. 310 


శా. నిర్దాక్షిణ్యమనస్క యవ్వనిత యంటె న్వెంటనే యంచుం ద 
చ్చార్దూలం బతిభీతి( బాజిను లతాసంబంధమౌట న్మహా 
దుర్దాంతోగ్రశిలాభిఘాత వి గళద్దోరాస్రధారాతిస 


మృర్దాధ్వంబగు నక్క నీడ్చుకొని సంభ్రాంతాన్యజంతుత్వరన్‌. 311 


క. ఈరీతి( బజచి పరచిం 
తారంభము మజచి ధావనాయాసమునన్‌ 
నోరెండ నిలిచె నొకకాం 
తారమునం బిజీకిగుండె తటతట నదరన్‌. 312 


క. నిలిచి దగదీర్చుకొని హె 
చ్చిలుకో, పముతోడ నింతచేసినదీనిం 
దలవ్రచ్చుక మ్రింగెద నను 
తలపున జంబుకముం గ్రూరతరముగ జూచెన్‌. 313 


క. అప్పుడు సృగాల మద్దిసం 
దప్పించుకొనంగ నేమి తలంపంగ వలయుం 
జెప్పుము ప్రభానతీ యన 
నప్పులుంగున కాసుధాకరానన పలికెన్‌. 314 


తే. కాలిసంకెల లతికానికాయబంధ 
మప్పులి యటన్న నాగ్రహవ్యగ్ర మింక 
జాజీపోరాదు సాంత్వనసరణిం గూడ 
దెట్లు తప్పించుకొను నక్క యిట్టియెడను. 315 


వ. కావున సృగాలంబునకు శార్దూలవదనగహ్వరంబె యవశ్యంబు భావ్యంబని తలంచెద, 
గాని తత్సాణగోపాయనంబునకు నుపాయంబు దోపదు మదియశేముషీవిశేషం 
బింతియ, యనంతరకథావృత్తాంతంబు. దెల్పు మనిన గీరం బిట్టనియె. 316 


క. ఇది తెలియకున్న బుద్ధికి 
గొదవనుట ల్లాదు జారుం గూడంగం జనుతో 
యదకచ కిట్ట విపద్దశ 
యద నెజింగి యడంపవలయు ననియనుట చుమీ. 317 


క. అవ్వలి కథ వినుమా యెల 
జవ్వని యారీతిం జూచుశార్దూలపతిన్‌ 
నివ్వెజ గనుంగొని జంబుక 
మవ్వళకు నొకనుసాయ మాత్మందోపన్‌. 318 


మ. వులికిం గేలు మొగిడ్చి పల్కు విను మంభోరాశిగంభీర నా 
పలుకు లోహ మొనర్నెరా యనుచు నాపైం గోపమే కాని రాం 
గలకార్యం బెళు(గంగలేవు సముదగ్రక్రోధయై యావధూ 
తిలకం బిచ్చటి కేగుదెంచుం దనుజోద్రేకక్షుధల్‌ మాన్సంగన్‌. 319 


క. మన మున్నచో టెజుంగునె 
యని తల(వ న్వలవ దుపలహతి గళితాన్మ 
త్తనురక్తధార త్రోవం 
గనుంగొని యదె యడవిజాడంగాం బజితెంచున్‌. 320 


క. మున్నొనరించిన నేరం 
బెన్నకు తత్సలము( గంటినేకద యి శమీ 


ద న్నీకు శుభ మొనర్చెద 
న న్నరయకు మింక వంచనాపరుంగాంగన్‌. 321 


క. పెనం ద్రెంచి యెచటికేనియు. 
జనుమా శార్దూలహంత్రి జాడ మెయిం గ్ర 
క్కున వచ్చిన నినుం బొరిగొను 
ననఘా జైవాతృకత్వ మందుము నీవున్‌. 322 


క. అని పలికినపుడె నఖముల, 
బెన పటుకున౦. ద్రెంచివైచి బెబ్బులి పజచెం 
జనియె న్నక్కయు వేజొక 
వనమునకున్‌ దెలియ వింటివా తెలిగంటీ. 323 


క. అనిన బ్రభావతి నివ్వెర 
గున మ్రాన్సడి యుండి తెలిసికొని చిలుకా యీ 
యనపాయోపాయస్థితి 
నను నడిగిన నాకు దెలియునా యెంతైనన్‌. 324 


క. అని యంత దెల్లవాణుటం 
గని యంతపురము సేరెం గాంతామణి యా 
దినకరబింబము గ్రుంకిన 
దనుకాకిరమణి యొప్పిదంబున నుండెన్‌. 325 


క. అంతట జీళటి గని య 
కాంతామణి నృపతిం జేరంగాం బోవుతమిం 
జెంతకుం జేరినం గనుంగొని 
కంతునినెజితేజి ముద్దుగాజంగం బల్కెన్‌. 326 


తే. ఎంతవేగిర మమ్మ పూర్ణేందువదన 
మాటుమడిగినం జనుము యమ్మనుజవిభుని 
ధామసీమకు నిపుడు నందాశ నొక్క 
యమలతరమైన కథ వినుమనుచుం బలికె. 327 


పండ్రెండవకథ 


క. ధరపై రాజపురంబునం 
బరంగెడు నొకరెడ్డి గలండు పరిహితనామ 
స్ఫురితుండు కృషీకార్యధురం 
ధరుం డలరున్‌ హాళికావతంసుం డగుచున్‌. 328 


క. ఆరెడ్డి కిద్దజాండ్రు ప 
యోరుహబాణుని శరంబులో యనంగా శృం 
గారిణియు సువేషయు నను 
పేరుల మెలంగుదురు సొంపు బెంపెసలారన్‌. 329 


తే. చెలువు( డెప్పుడు( బగలెల్లం జేసి పనులు 
కోరి మెలంగుట రేలెల్లం గుంభకర్ణ 


నిద్రం బాల్పడి రతికి సంధింపకునికి 
వార లిద్దజుం గడిదేణీ జార లైరి. 330 


ఉ. చామనిమేనులు న్ననువుం జల్లెడుమోములలోనం గల్లుబల్‌ 
గోములు మానపుం బొడవులుం బిడికింట నడంగుకౌనులుం 
గోమలబాహువు ల్మరులుకొల్పెడుచూపులు ముద్దుమాటలుం 
గాముని కొక్కచేవ యెనంగ న్విహరింతురు వార 'లిద్దయన్‌. 321 


౧. గొంటుపూసలు రెండుగుండ్ల ముంగరలు మై 
టై. పెనసన్నగొలుసు 

పెద్దమట్టెలు మట్టిపిల్లాండ్లు బొబ్బిలి 

కాయ లొత్తులతోడి కకియములును 
గప్పుపల్వరుస లుంగరములు తూలెడు 
గొంగులు బలుచెంపకొప్పు లంచు 

కమ్మగవ ల్సన్నకాటుకరేకలు 
నాభినామంబులు నానుచుట్టు 


తే. పసుపుబూంతలు గుబ్బలబాగుదెల్పు 
బిగువుజవికలు చిగురాకు. బెదవులంటు 
వీడియపుంగప్పు లెప్పుడు వెలయ రతుల 
బేరమాడుచు( గాంపుగుబ్బెతలజో డు. 332 


క. పనుల కొడ ల్వంగక కా 
మిను లిద్దయిం గూడి గోళ్లుమీటుచు దాదుల్‌ 
దినదినము మిసిమియిడంగాం 
గనుపింతురు గున్నగచ్చగాయలకరణిన్‌. 333 


చ. దిటమున రెడ్డి పాటుపడి తెచ్చి యిడంగను గూటిప్రొద్దు సం 
కటితజివెన్నమజ్జిగలు కంకటిపై( బవలింటి నిద్రలున్‌ 
బెటుకులు. జెల్లిరా సొగగు పెట్టుచు మన్మథకేళిమింద నె 
క్కటివడి జారసంగమసుఖంబునకే తమకింతు రిద్దయిన్‌. 384 


చ. పెనిమిటి చేని పాటుపడి పేర్చు శ్రమంబున నింటి కేగుదెం 
చినతటి దాలితోకపయి+ జేర్చిన కాగులనీరు మజ్జనం 

బున కమరించి దేవతలపుట మొసంగుచు బొడ్డుగిన్నెలో 
మనుతురు రాగిసంకటి తలోదరు లద్భుతభక్తి- జూపుచున్‌. 335 


ఉ. ఒక్కతె రెడ్డిప్రక్క వినయోక్తుల వింతలం గౌగిలింతలన్‌ 
జక్కిలిగింతీల న్మెజిసి జంతతనంబునం బ్రొద్దుపుచ్చుచో 
నొక్కతె జారుప్రక్క మెలుపొందిన టెక్కుల(జూపుచొక్కుల 
న్మిక్కిలి చొక్కుచు న్మదనునిం జరితార్థుని జేయు రాత్రులన్‌. 336 


చ. చెలువునిముందట నవతి చిక్కునం బోరు ఘటించి లేని యీ 
సులు ప్రకటించి మోసమునం జొచ్చెద రొడొరు మీది చాడి మా 
టల మణి మాటమాట జగడంబులు చూపి యతండు పోయినం 
గలకల నవ్వుకొండ్రు తమ కౌశల మాతం డెజుంగలేమికిన్‌. 337 


క. ఈరితినుండి యొకనాం 


డారెడ్డన పసికి దలుగు లమరించుటకై 
నారలు గావలెనని పొరు 
గూరికినై పోయి మజ్ఞియూడలు దేరన్‌. 338 


వ. తదనంతరంబ. 339 


చ. చిటిపొటిమబ్బు లాకసపుసీమం గనంబడ గొప్పగొప్పలై 
పటపట మ్రోయుచు న్నలినబాంధవబింబముం గప్పికొంచు జిం 
కటి ఘటియించి యధ్వగనికాయము బెండగిలం దటిల్లతా 
కుటిలతం గొంచెపాటి చినుకు ల్లొరంగించె ధరాతలంబునన్‌. 340 


క. అనవధివనధివిహారం 
బున నధికవ్యధల కార్యమును బొందుతటి 
న్మనసిజుం డేయుశరంబుల 
యనువున నవ్వేళం జినుకు లడరె న్నదులన్‌. 341 


సీ. గంగడిముసుంగుతో గొల్లలు చట్రాతి 
పైని బందారాకు. బజచికొనంగ 
నాలమందలు మేంత కరిగి యేతెంచి యం 
భారవంబులతోడ మందగొనంగం 
బొదుగుదూటుల మాని యొదింగి క్రేపులగుంపు 
జననీనికాయంబు చాంటుం జేర 
నొకటి నొక్కటి చూచి యుటీకి మేశలు చెట్టు 
నీడలం గుమిగూడి నెమరువెట్టం 


తే. దనరు నంబుదకాండవేదండయూథ 
గర్జితోర్దితభూరిభూత్కారగళిత 
వమధుశీకరవారదుర్వార మగుచుం 
జలువతెమ్మెజ లేతేర సన్నతూర. 342 


తే. అప్పు డాకాపువలిగుబ్బలాండ్రు పథికు 
లుసుఖుమన ముసురుకొన్న యము సురులోన 
రాండు పతి యంచు నిర్భరరతులం © 
మందిరమునకు. దెచ్చిరి మాుమగల. 343 


తే. తెచ్చుకొని యిచ్చలోపల హెచ్చుకోర్కు 
లెన్నిగల వన్నియును దీజి నెనసి చతుర 
రతుల కజవునం బడినట్టు లతులసౌఖ్య 
వారినిధి దేలుచుండిరి వారలంత. 344 


క. పరహితుండు మిన్ను గనుంగొని 
దురుసౌ నికమీంద వానతూర ల్నిజసుం 
దరు లెదురెదురే చూతురు 
మరుబారికిం జిక్కి కాన మగుడన్వలయున్‌. 345 


క. గ్రక్కునం జని యక్కణతో 
జక్కెరవిలుకానికేళిం జతురుండనై నేం 
డక్కాంతలనిద్దజ నిరు 


ప్రక్కలనునిచికొని మేలువడసెద ననుచున్‌. 346 


క. తలపై నూడలమోపున్‌ 
మొలంగత్తియు నింటిమీంది మోహము మదిలో 
దలకొనం జలికి- జలింపక 
బలుబూతమువోలి పెద్దపరువునవచ్చెన్‌. 347 


తే. వచ్చి యాత్మీయమందిరద్వారసీమ. 
దెప్పునను మోపువైచిన చప్పుడు విని 
నరకం డదె వచ్చెననుచు నాడ్‌, రులతోడ 
గుసగుసలువోయి రాతని కూర్మిసతులు. 348 


వ. ప్రభావతీ యనిర్గమసావకాశం బగునిజగ్భృహంబునం దల్లడిల్లు నుపవల్లభుల 
నప్పల్లవాధర లెవ్వడువున వెడలింపవలయు నిది యెజింగిన యంగనలకుం 
బరపురుషసంగమంబును బతిప్రమోషంబును సులభంబగునని పలికినం దెలుపనేరక 
వెలవెలంబాజు నముద్దియనెమ్మొగంబు( గనుంగొని యయ్యనంగతురంగం 
బవ్విధంబును నేన తెలిపెదనని యిట్లనియె. 349 


. ఆరీతి బతి వచ్చెనని వేగ శృంగారి 
ణీవధూటి నువేషతో విచార 

మేటికి నీవు కవాటంబు. దెజీచి వా 
డింటికి రాకుండ నేర్పుతోడం 

గడప కడ్డముగాంగయబడి సివమాడుము 
కొ దవకార్యము చూచికొ, నంగవచ్చు 

సని యుపదేశింప నది యట్లసేయ వి 
బభ్రాంతుండై నిలిచినభర్తం జేరి 


తే. మజ్జియూడలనుండి యమ్మగువమీంద 
గాలిసోశెనొ యనుచు శృంగారిణియన 
నంతలోన సువేషదంభాతిరోష 
ఘోషయై వానిపై బండ్లు గొజికికొనుచు. 350 


శా. ఓరీ నాపదమైనమజ్ఞి మదరేఖో ద్వృత్తి ఖండించి త్రీ 
వేరా యిప్పుడె పోయి మ్రైక్కుణడీగొ నీయూడలా చెట్టునన్‌ 
దధిరోదారతం గట్టి రార మదిలో దేవేరిపైం గోర్కె నిం 
డారంగల్లిన న 'న్నెణుంగవె పిశాచాధీశవిఖ్యాతునిన్‌. 351 


క. అనవిని పరహితుం డాత్మన్‌ 
వనితామణి బ్రదికియుండనం జాలు వటా 
వనిరుహము కడకు నిటపో 
యిన నేమగుననుచు దాని కెరంగి వినీతిన్‌. 352 


క. ఇదె మజ్జీమీంద నిడి వ 
చ్చెద నూడ ల్నేర కేను జేసినసేతల్‌ 
మది నుంచకు వటభూరుహ 
విదితనివేశా పిశాచవిబుధాధీశా. 353 


క. అని యతడు మజ్జిపైం గ్ర 


ర్‌ 


క్కున నిడంజన మారుకేళి కొదవ ల్లిజం 
బనిచి రుపనాయకుల నం 
గన లిక నిటువంటి నేర్చు గావలె నీకున్‌. 354 


తే. అనిన జిలుక జూచి యాప్రభావతిచెల్ల 
నే నెబుంగ నయ్య యిట్టి నేర్చు 
లిద్దబిగుట వార లింత చేసిరి గాని 
యొకతె కెట్టుగూడు నో శుకేంద్ర. 355 


మ. అని యక్కోమటికొమ్మ దేవనిలయప్రాంచన్మహామర్దల 
ధ్వనిచే వేగు టెటీంగి యత్తటీ నిశాంతం బొంది యాసంజసం 
జనితానంగశరార్తి వేగుచుం దమిస్రస్ఫూర్తి వీక్షించి త 
జ్ఞానపాలాయతనంబు( జేరంజనుచో శౌకశ్వరం బిట్లనున్‌. 356 


పదుమూండవకథ 


ఉ. అక్క పరాకు నీకుం బ్రమదాప్తి ఘటింపందలంచి పల్కు దే 
నొక్కకథత్తమంబు విను ముజ్జయినీపురి నొక్కజెట్టివాం 
డుక్కునం దీరినట్లు కఠినోగ్రశరీరముతోడ మీటు నే 
దిక్కునమాజులేక బలదేవుం డనం బలుపేరు దాల్పుచున్‌. 357 


సీ. శీర్ణవర్తులశిలాస్థిరమైన కేకినాం 
జిన్నారిపొన్నారి సిగపొసంగం 
దనుమెరుగిరిమింది తరుణాతపంబునాం 
బలుచని మట్టిదుప్పటి యెసంగం 
గమనీయముఖచంద్రుం గబళించుచిల్వనా 
డంబైన బవరిగడ్డము చెలంగ 
బాహుభుజంగమపతినాలుక యనంగ 
జేత సాణాకత్తి చెలువుమీజ 


తే. మైల వీణయు సాధన మురువునడలు 
బిరుదు టందియ వెంబడి పిల్లజెట్టు 
నమర దొరకొల్వు చేసి గేహమున కేగు 
మత్తరిపు శైలదంభోలి మల్లమౌళి. 358 


క. ఘనన్తీ బొందియు నాతడు 
దినదినమును గొంతకొంత దిరుగుచురాంగాం 
దనవారు శత్రులై రట 
గనుగొనంగా వానిలక్ష్మి కడచనిపోవన్‌. 359 


సీ. ధనవారములు చోరతతులపా లయ్యెను 
సొమ్ములు కుదువను సొగిసి చనియె 
గాదెలధాన్య మెల్కలకయ్యె గుత్తకై 
యెనసిన గ్రామంబు లెల్లనెండె 
నప్పులిచ్చినచోట నటమటించిరి డాంచి 
కొనినపత్రంబులు చినింగిపోయె 


వాడకంబులు గొన్నవార లేగిరి తోట 
లెల్లను బరులచేం గొల్లవోయె. 


తే. గప్పడంబెల్ల గాలిచేం గదిలి యురియు 
నింట దొర్లెడు కుండలు నినుపకట్ల 
మానిముంతలు నిలిచె నమ్మల్లపతికి 
వార్థికన్యాకటాక్ష మవ్వలికిం జనిన. 360 


వ. ఇవ్విధంబున నక్షుద్రదరిద్రత్వంబు వహించియు నతండు కుటుంబభరణాదరుండై. 361 


ఉ. మాసిక వైచికుట్టినరుమాలును జాలనిదట్టిబట్టయు 
న్మాసినయెడ్డెదుప్పటి దనర్చంగం గోమటివారి జేరి శం 
కాసమవాప్తి నొల్లమనంగాం దనుమర్దనమాచరించుచుం 
గాసును గీసు దూసికొనుగాని విడం డతం డేమి చెప్పుదున్‌. 362 


ఉ. కూలికి నూనె లంటి కలగూరలకై పొలమెల్లం జుట్టి పా 
ల్మాలక యాత్మబంధుజనులన్‌ దరియం జని ప్రాతబట్టకై 
కూళతనంబునం బ్రభులకుం దనుమర్దన మాచరించుచున్‌ 
వ్రాలుడుప్రొద్దుతోడ గృహవాటికిం జేరు నతండు నిత్యమున్‌. 363 


క. ఈరీతి నుండు నాతని 
గారాబు మిటారి తలిరుకైదువుల దునే 
దారి కటారి సులక్షణ 
పేరింటి వధూటి లేమి [11](బిమ్మిట్సి గొనుచున్‌. 364 


తే. కుడువం గూడును గట్టుకో గోక లేక 
యితని కిల్లాలినై యుండనేల యనుచు 
సొగసు గనిపింప వల్లంబుం జూపి నిలుచు 
జారులకు నయ్యొయారి యాస్పద మొసంగి. 365 


ఆ. కలిగినప్పుడెల్లం జెలువుని చెంగట 
నడంగి మడ(గి యుండు టరిది గాదు 
చేరి లేమి యప్పు దారీతి నుండెనా 
యది పతివ్రతాజనాగ్రగణ్య. 366 


క. ఈలీల జారరతివాం 
ఛాలాంఛన మొంది పింఛసమకచ వికచ 
ల్లోలస్వాంతత సద్గుణ 
లుం బ్రేమ గల మగని. జేకొన కలరున్‌. 367 


సీ, చేయప్పు లడికి తెచ్చెదనంచు( జని కాంచు 
గోడెమిండని తప్పుకోలు మ్రొక్కు 
జెజువులో నీళ్ళు తెచ్చెదనంచు. జని తెల్పు 
నుపభర్త కాత్మవియోగవహ్నిం 
జీర చాకింటం దెచ్చెదనంచు. జనిచేరు 
దరుణపల్లవు డున్నతాపిచోటుం 
జిక్కంటె యెరవు దెచ్చెదనంచు. జనియిచ్చు 
గమనాతురున కింపు కౌగిలింపు 


తే. నిట్లు జారో పభుక్తయై యేగుదెంచి 
మగడు వినలేమి చెంగట మందిరంబు 
వెడలి తిరుగాడవలసె నివ్వీట విధిని 
దూజవలదా యటంచు గన్నిరునించు. 368 


చ. పురమిది చూడనింత చెడిపోయె నయో మణీ యా(డుతోడ(బు 
ట్టరె ననువంటిసాధ్విని బడాపగలం గనుగొండ్రు జారు లె 
వ్వరు గనుంగొన్న లేమిం దలవంచి రయంబున వత్తునమ్మ యో 
పొరుగుపొలంతియంచు. బువుటోడి యను న్విభుం డాలకింపంగన్‌. 369 


క. పడియుండ( గంటి నని యీ 
యెడల న్మామేనమామ యిచ్చెనటంచున్‌ 
బడంతి యుపనాధథుం డొసంగిన 
తొడవులు చీరలు ముదంబుతో ధరియించున్‌. 370 


తే. నీవు మజీయింటిలోన గుండ్రించుచున్న 
గడుపునిండునె దొరం జేరి గ్రాసమడుగు 
పొమ్మనుచు బల్కు నాథు నప్పాలంతి జార 
కాంతుం బొందుటకై సందు గలుగవలసి. 371 


క. ఈగతి మెలంగునంగన 
లా గాబలదేవుం డెజీంగి లలనా రావే 
బాగాయెంగద చిన్నెలు 
నీగరితతనంబుంగంటి నే నివ్వేళన్‌. 372 


ఉ. ఓసి గయాళికాన నను నుగ్రు నెఖుంగవె రోసమెత్తినం 
దోస మెజుంగ వీట గలతొయ్యలులెల్లను గుంపుగూడి న సం 
త్రాసము చెంద నీగళము రాట్నమునం బిగియించి యొంతునో 
కోసుకతిందునో యనినం గోమలి నిశ్చలధైర్యధుర్యయై. 373 


ఉ. గొంటుందనంబునం గులుకుగుబ్బలపయ్యెద చక్క. జేర్చి యే 
మంటివి నన్ను వంటి సుగుణాకర కాచెడుబుద్ది లెస్సగాం 
గంటివి గాక నాదునడక ల్కలగంటివా కల్మివోవ వె 
న్వెంటనెపోవునే మజీ వివేకము లోకములోనివారికిన్‌. 374 


ఉ. లేవడిమీ(ద బానిసలు లేనికతంబున నూరకుండినం 
బోవమి నప్పుసప్పులకుం బోవుట వేజుగం దోచె నేమొకో 
కావలె నట్టులైన నవుంగా దననేటికి నేటినుండి నా 
థా వెలికేగం 'బ్రాణవిభుం డల్గినకార్యము సేయవచ్చునే. 375 


తే. ప్రతిన వలికెద నేను నీపాదమాన 
యకట మోసంబు లేదు కొండంతపనికి 
నైన బతిమాలి నీవు పొమ్మన్న వెడలి 
పోవ నూరక యుండు మీపోరుచాలు. 376 


క. అన విని ముదితల హృదయము 
గని యెఖుగమి నతడు నిజముగా నెంచెం ద 
ద్వనితయును మదనవేదన 


దినశేషము దీర్చె యుగము. దీర్చినరీతిన్‌. 377 


చ. లకుచకుచాలలామ శుభలక్షణలక్షితకౌతుకప్రదా 
యకమగు జారుగోరు దరహాసము మీసము మీది కేలు నా 
త్మకు( దమినించు మ్రొక్కు పగతక్కులు చెక్కులు లేనిమోహమూ 
రక కలహించి మించు పెనురాపులు చూపులు నేచ నెమ్మదిన్‌. 378 


ఉ. ఎప్పుడు పోదు బోయి హృదయేశ్వరుమాటలు వాని కెప్పుడేం 
చెప్పుదు. జెప్పి వాని మది(జిత్రపుమోహముచేత నెప్పుడే 
గప్పుదుం గప్పి వానియెద గబ్బిచనుంగవచేత నెప్పుడే 
గుప్పుదుం గుప్పి వాని రతికోరుట యెప్పు డటంచు నెంచుచున్‌. 379 


వ. ఇవ్విధంబున నూహించుచు నాచంపకగంధియు నొక్కయుపాయంబు పెంపున. 380 


ఉ. ముంగిటనిల్పి యో పొరుగుముద్దియ నాపతి నెత్తిమాసి నే 
సంగడి కేగ లేనిపు డహర్ముఖమౌత టి. దెచ్చి యిచ్చెదం 
జెంగటిగోడం జేరి యొకచిట్టెడునూన యొసంగలేవె య 
భ్యంగ మొనర్తునం చడిగి యాకె యొసంగంగం దెచ్చి వేడుకన్‌. 381 


మ. తలమాసెం గద రంగదాప్తకులయూథానాథ నాధన్యతా 
కలనాధర్మముచే నసంఖ్యముగం బ్రేంఖ ద్వైభవారోగ్యముల్‌ 
గలుగం గాంతునె యంచుం దేనియలు చిల్కంబల్కి యక్కల్కి వె 
న్నెలలో నాయకు నుంచి నిల్చి తలయంటెం దాళమానంబులన్‌. 382 


తే. ఇట్లు తలయంటి యటకలి యిడి సులక్ష 
ణాసరోజాక్షి యి(క నెట్టు నాథ జలము 
తెరలియున్నది దొరలింప. దెచ్చికొనంగ 
బాగుగా దూరి యవ్వలిబావినీళ్లు. 383 


క. ఏ నరుగరాదు గద నీ 
పై నానలు పెట్టుకొనుటం బడుపాటులుగా 
కేనాంటివారికైనం 
గానీ గేహమున బావి గలుగ న్వలదే. 384 


క. అన విని బలదేవుం డో 
వనితా యానలకు నేమివచ్చెంబో వే 
కొనితేవే జలములు గ్ర 
క్కున నీచలిచేత నిలువగూడ దటన్నన్‌. 385 


క. ఓనాథ సతులగుణముల 
నేనాలటికిం బురుషు లెజుంగ రే నెచ్చటికిం 
బోనేల నీకు గోపము 
రానేల యటంచు నదిపరాకై యున్నన్‌. 386 


క. బలదేవుం డబల నాపై 
జలమా నానేరమెల్ల సైరించి జల 
ములు దెమ్ము వేగం బొమ్మని 
పలుమబు వెడుకొనం గపటభయ మెనయంగన్‌. 387 


ఉ. మంచిది నీవు పంప ననుమాన మిదేటి కటంచు. బల్కి య 
క్కాంచనగాత్రి రజ్జఘటకమ్రకరాంబుజయుగ్మయై కటా 
క్షాంచలచంచలాలత యొయారపుంగొప్పు మెజుంగునుబ్బుల 
న్మించంగ నేగె ముద్దునడ నీటునం గూపసమీపభూమికిన్‌. 388 


మ. చని యాచేరువం జారుభూరుహలతాసంతానతంతన్యమా 
ననవీనాఖిలసూనసౌరభనిశాంతంబైన పూదోటలో 
దనమేకోలున వచ్చియున్న యుపనాథప్రాఢు నాఢౌకమా 
ననిరూఢద్రఢిమానురాగ మిగురొదంగూడి క్రిడింపంగన్‌. 389 


తే. అలరె వేగుంజుక్క యది చూచి భయమంద 
దనరెం బక్షిరుతము దాని వినుచు 
దిగులుపడ(గ( దూర్చు తెలతెల గావచ్చె 
వారి కిట్లు తెల్లవాజి నంత. 390 


క, విను మో ప్రభావతీ సతి 
తన నేరం బెట్టు తప్పదాట న్వలయున్‌ 
మనమున దీని కుపాయము 
గననేరని నారి జార గారాదుసుమీ. 391 


క. అని పలుకు చిలుకపలుకుం 
గనుంగొని వైశ్యాంగనాశిఖామణి యిచ్చో 
నను నడుగు టుడుగు బెడంగుగ 
ననఘగుణా నీవె నొడువు మవ్వలికథయున్‌. 392 


ఉ. నావిని కీర మిట్టను ఘనాఘనవేణి సనాతనప్రవి 
ణావలిం గేరు నీకుం దెలియంబడకున్నదె యైన మద్వచః 
న్ఫీ వెలయింప( గోరి తిక జెప్పెద నప్పగిదిం బ్రభాతవే 
లావిభవంబు మీజుండుం గలంగుచు జారుడు లేచిపోయినన్‌. 393 


ఉ. అచ్చపలాడి యింటిమగం డంపంగ నిప్పుడె బావినీటికై 
వచ్చితి వచ్చి జారరతివాంఛల నుండితి నింతలోనం దా 
నెచ్చటనుండి వచ్చె రవి యీతని కెక్కడం బ్రొద్దువోదు నా 
యిచ్చ గలంగసాగెనిక నేమని యేను గృహంబుం జేరుదున్‌. 394 


వ. అని వితర్కించి ధైర్యం బవలంబించి యొక్కకార్యంబు. గాంచి యాయుపాయంబున 
కీయుపాయంబ యుచితం బని తలంచి నిశ్చయించి కుంభంబు జలపూర్ణంబు గావించి 
సరజ్ఞాకంబుగా దిగవిడిచి తానును మెట్టవెంబడిం గూపంబులోనికిం డిగ్గి కటీదఘ్నంబు 
అగుజలంబులం గలపడుకు లూంది ప్రభాతసమయోచితంబుగా వికసించు 
కమ్మనితమ్మియుం బోలె నెమ్మొగం బెగయించి మీందం జూచుచు దృశ్యంబగు 
భయపారవశ్యంబున నున్న యవసరంబున. 395 


ఉం. ఒక్కకృషీవలాచలపయోధర నాయకుప్రక్క నిద్రకుం 
జిక్కి విహంగమధ్వనులచే వెడ మేల్కని తాఖుమాటుగా( 
గ్రక్కున గట్టుకొన్న చిటికమ్ముల చీర తగంగం దత్కటీ 
భాక్కుచకుంభ కుంభమునబాగొనరం జనుదెంచె నూతికిన్‌. 396 


తే. వచ్చి జలములు చేద నవ్వామనయన 


యాసనాబ్దంబు వాంచి నిజాధినాథు 
తోడిపాలయల్కం దోయంబుం దొలంగివచ్చు 
వరుణసతివోలు నమ్మల్లతరుణిం గనియె. 397 


క. కని మొజపెట్టినం జెంగటి 
జనులొక్కట మూగ వారి సందడిపలుకు 
ల్విని యాడువారు సేరం 
జను దెంచెం జెట్టి దట్టిచల్లడములతోన్‌. 398 


తే. వచ్చి నిజభార్య చేసిన వగలు గాంచి 
దిగులుపడి మున్నుగా నరుదెంచి యున్న 
దాని యుపభర్తతోడుగాం బూని వెడలం 
దిగిచి తోడ్కొనిపోయె నమ్మగువ నతడు. 399 


క. ఏవంవిధ చాతుర్యము 
నీ వెజీంగితివని మెదినీవరుం జేరం 
బోవచ్చుం బోయి క్రమ్మర 
రావచ్చుం బ్రభావతీ పరాకా యనినన్‌. 400 


క. నా కేమి తెలియు నని య 
క్కాకోదరవేణి కమలగంధాంధమరు 
త్సాకము రాకనిశీథిని 
పోకడ గని యంత నంతిపురమున కరిగెన్‌. 401 


క. చని దిన మను వననిధినీం 
దినయదియై రాత్రి పేరి దీవిం గని య 
వ్వనజాక్షి యూజడిలి నృవు 
నెనయం జనుదేజం జిలుక యిట్లని పలికెన్‌. 402 


శా. కాంతా సంతసమయ్యె నామది వధూకందర్చు(డౌ నద్ధరా 
కాంతుం జేరంగ నుత్సహంచియును మద్దాథాసుధాలోలుప 
స్వాంతత్వంబునం జేరవచ్చెదు భవత్సౌలభ్యసాద్దుణ్య మే 
నెంతంచు న్లొనియాడ నేర్తు మణీ నీవే నీకు జో డిమ్మహిన్‌. 403 


క. [12]క్రమ్మణ నొకకథం దెలిపెద 
ధమ్మిల్లోత్సుల్లకుసుమధామంబులపై 
దుమ్మెదలు చిమ్మిరే(గం 

గొమ్మా తలయూంచి మెచ్చికొమ్మా పిదపన్‌. 404 


పదునాలుగవకథ 


చ. అని తెలుపందొడంగె విను మంబుధి మోహపురాణివాసమై 
తనరెడు కృష్ణతీరమున( దామ్రపురం బనుకావుటూరు భూ 
వనరుహగంధి నెమ్మొగము వైఖరిమీజు విశేషకాంతి వ 
ర్తనము వహించి మించు విదితంబుగ జూపటి కిం పొనర్చుచున్‌. 405 


చ. కొలుచు సమగ్రభంగి నొనగూడ దివాణవువారిచేతికాం 


తే. 


తే. 


కలుహుసివోవంగాం గజివుకాల మెజుంగక పూసబొట్టులం 
బలికలినీళ్లుం జందనపుమానిక. గొ! ల్చినమాళ్లు గల్లి శో 
భిలుదురు' రెడ్డిబిడ్డలు కుబేరుని పిల్లలనంగ 'నచ్చటన్‌. 406 


తే. [13]అచట నొక రెడ్డి వెలయు హలాంకుం డనెడి 
పేరుగలవాండు కులములో బెద్దయింటి 

వాండు బొంక నెజుంగనివాండు "వాడు 
పట్టినదియెల్ల బంగారు పనులపట్ల. 407 


. అచ్చమై వాకిట రచ్చజాయి మెజుంగు 


పంచతిన్నెలు గొప్ప పారిగోడ 
కంపతెట్టులును రాకట్టు ముంగిలి మల్లె 
సాలెదేవరయజచవికె యొకటి 

కోళ్ల గూండ్లును గొట్టు కుబుగాడి యేడికో 
లులు కాడి పలుపులు గలుగు నటుక 
దూడలు పెనుమూవకోడెలు కుబుకాడి 
గిత్త లీనినమేటిగిడ్లదొడ్డి 


. యిజుకుమ్రానుపెరంటిలో నెక్కుబావి 


మునుంగలును జొప్ప ప్పపెనువామి జనము రుబ్బు 
టోలు పిడకలకుచ్చెల దాలిగుంత 
దనర నిరతంబు వెలయు నాతనిగృ్భృహంబు. 408 


అతనికి సుకేశి యనియెడు నాలి వెనుక 
నబ్బె గుణవతి యనంగ నిల్లాలొకర్తు 
చిత్తసంభవు చేకత్తి చివుకుపోవం 
జేవదొరకినమాడ్కి నచ్చెరువు గాంగ. 409 


. సాక్షాత్కరించిన జలదేవత యనంగ 


నీలాటిరేవున నీటుచూపు 

రథముపై గనుపించు రతిదేవి యన జొ, న్న 
చేనుం గాచుటకు మంచియ వసించు. 
గేళికాగళితమౌక్తికము లేజిడు వనాం 
బుజపాణినా నిప్పపూవు లేజు 
గాలచక్రము. ద్రిప్పు కమలనాభునిశక్తి 

నా నూలువడుక రాట్నంబు. ద్రిప్పు 


మేంతగొని వచ్చు తమ్మిరుమ్మీపిరంగి 
దొరతురంగివిలాసంబు దొరయంగొ! ల్బు 

గంప లింటికిం దెచ్చు నాకాపుబిగువు 
టొగవగల గుబ్బలాండి యొక్కొక్క వేళ. 410 


సీ. తిరునాళ్లకై పోయి తిరుపతిలో గొన్న 


నొక్కుపూసలపేరు టెక్కుసూప 
జిగికుందనము+ గూర్చి మగడు చేయించిన 
మెజుంగుకమ్మలు వింతయొజపు నెజప 
దనుం జూడవచ్చుచో దల్లి తెచ్చిన యట్టి 


యల్లికనాను సోయగ మెనంగ 
మొదటికోడలి దంచుం దుది నత్తయిచ్చిన 
చుట్టుమెట్టెలజో డు సొంపునింప 


తే. గడియములు కెంపురవలయుంగరము వెండి 
కుప్పు సౌరంబు కులుమాపుకూనలమ్మ 
చీర కుడిపైటలోపలి సిస్తుజవిక 
యెసంగం జరియించు నిట్టు లయ్యెమ్మెలాయడీ. 411 


తే. దానివలలకుం జిక్కి మోదమునం జొక్కి 
యుండెడుహలాంకు. డొక్కనాం డుదయవేళ 
మితి యెజుంగక తుంపురు ల్మీదంబడంగ 
జొన్నకూడును మజ్జిగ జుట్టి లేచి. 412 


సీ. మొలకు సగంబును దలకు సగంబుగాం 
గట్టిన యయగారి కరలచీర 
పైనల్లకముల పచ్చడమును దోలు 
పావలు చేతిలో బట్టుకట్టి 
కత్తెంంగడ్డంబు కటికు జుంజురు మీస 
ములు రోమశంబైన పలకటొమ్ము 
మొలయుంగరము వ్రేల వలముగాం దీర్చిన 
నాభినామము బీదనరము లమరు 


తే, గడుసుంబిక్కలు గలిగిన మడమలమర 
వెంట నిరువంకం బెంపుడువేయు లరుగం 
గెలన దగు నెడ్డకొట్ట మీక్షించికొనుచు 
నింటివెలుపలి తిన్నియ కేగుదెంచె. 413 


చ. దుసికిలజాజు కోరసిగ దుప్పటినీటు లలాటిపట్టికం 
బొసంగు విభూతిపై( బసుపుబొట్టును దొట్టిన కల్లు చొక్కు వె 
క్కసముగ నెజ్టవాణీన వికారపుం జూపులుగాం గనంబడ 
న్వెసం జను దెంచె నొక్కబవనీండు తదీయసమీపభూమికిన్‌. 414 


తే. పచ్చి జమలిక వాయించి వరునతోడం 
దాతతండ్రుల చౌదరితనము లెల్ల 
నెన్ని కైవార మొనరించి యింపు నెజప 
నతని గూర్చుండనిడుకొని యాదరమున. 415 


మ. కలలో దేవర చెప్పె రేయి యెదుటం గన్పించి నెయ్యంబు వా 
టిల నీపాలికి దేవుం డింక బవనీండే యంచు. దానాండగా 
వలె నేబాపనమొప్పెలైన సరియే వారెల్ల సాత్కాలు నీ 
వలె గోరించిరె నిన్నె కొల్లు ననుచు న్వర్ణించుచో నంతటన్‌. 416 


తే. ముదుక తలపాగయును బాహుమూలమందు 
గవిలె చర్మపుటొజలోని కత్తిగంట 
మలతి నీర్కావిదోవతు లమరి గ్రామ 
కరణ మేతెంచి రెడ్డిచెంగట వసించె. 417 


క. ఈరీతి నెల్లవారలు 
జేర హలాంకుండు రచ్చసేయః దదియాం 
భోరుహముఖి సరికాయుటొ 
యారులం గూడుకొని నిజగ్భృహాంతరసీమన్‌. 418 


తే. దివసమంత వితాపోయె నవుర రారె 
గుంపునంపును లేకుండ గుండుపోగు 
గాం బదాజీింటితరమునుగాంగ నూలు 
వడకరే యంచు నొడొరు ల్నొడివికొనుచు. 419 


క. వడిదారము చెవులుం ద్రొ 
క్కుడుపలకయు దిండు కదురు గుంజలును ద్రా 
క్కుడుబొమ్మయునుం ద్రిప్పుడు 
పుడకయునుం గలుగు రాట్నములు గైకొనుచున్‌. 420 


తే. ఎడమదెస దొడ్డుగా వైచి యేకులెల్లం 
గెలనం బలువగో వేంపుడుగింజ లునీచి 
చేవపీ(టలమీ(ద నాసీనలైన 
వారలై వావివరుసలు నదరికొనుచు. 421 


సీ, గుంపునంపును లేక కొనసాగం బ్రో గువెం 
ట మెజుంగుఆజూపు పేరెములువార 
బ్రాయంపుపడుచులం బనిగొంటివే దూది 
యనెడి పాటల దేనెచినుకు లీన 
నేకుతో జెలంగు కేలెత్తుచో భుజమూల 
కాంతులు బయలు బంగారు సేయం 
బుడుకం ద్రిప్పెడురయంబునం బైటజూచుచో 
మినుకుగుబ్బలు తళుక్కని రహింప 


తే. ముడిచికొన్నట్టి తెలిగంజి మడతచీర 
లరిదితొడనిగ్గుచే పను పంటినట్లు 
పొసంగం జరణాభ త్రొక్కుడుబొమ్మమీంద 
బచ్చెన ఘటింప వడికి రప్పద్మముఖులు. 422 


సీ, పోలిరెడ్డికి మగపోొండిమి లేదుగా 
గాది కేలాగునం గడువునిక్కె 
వదరకే మగవారు వచ్చెద రదె చక్కం 
జెక్కుకో పయ్యెదచెయింగుక్తొడి 
యోసి లేవే మల్లి వేసాలు సేయకు 
మగవార లెజుంగని మర్మ మెద్ది 
నీ కేటి సిబ్బితి నెరరాగవై మించి 
యడంగందొక్కినదాన వత్తగారిం 


తే. బెద్ది వినలేదె మనసుబ్బు పెరంటిగోడ 
దాయగా మామ గనెన(ట యేటి సుద్ది 
యెసంగి మగం డొల్లకున్న నదేమిసేయు 
ననుచు గసివోవం బలుమాటలాడికొనుచు. 423 


తే. ఎన్నికలుపట్టి పుంజంబు లేర్చరించి 
పంటకట్టలు 'మజితోడుపడగ లూంచ 
కండె లొ వరించి చాలించి కాచుటింతు 
లున్న యవ్వేళ నద్భుతం బుట్టిపడగ. 424 


సీ. నునుపుగా దువ్వి తీర్చిన కెంపుబాలేందు 
పసమీజు నొసటి కెంబసుపుబొట్టు 
మెడతోలు పావాలు నిడుదగవ్వలదండ 
సన్నంపు జికిలిదర్శనపుం బేరు 
నెడమచేం బళ్ళిక నిడినబండా రన్య 
పాణిం బట్టిన నాగపడిగకోల 
కటిం గాసెకట్టుగాం గట్టిన చెంగావి 
నిద్దంపుగుబ్బల నీలిజవికె 


తే. పదయుగంబున గజ్జెలు బాగునెజఐపం 
బరశురామునిపైం బాటం బాడికొనుచు 
సొంపుమీజంగ నెక్కలో జోగటంచు 
ముంగిటికి వచ్చి నిలిచె మాతంగి యొకతె. 425 


తే. దానికై యిల్లుగల రెడ్డిసాని జోగు 
పెట్టుటకు బోయి పొదిగిలిపట్టి నిలిచి 
గణకుం గని వానిప్రాయంపు కలిమియెల్లం 
గొల్లలాడుదునని యెంచికొనియె నంత. “426 


సీ. మెలిపెట్టి చుట్టిన తెలిపరంగి ముడాసు 
పైలవేటాడబ్బు పనుల జెలంగు 
బంగరువ్రాతలపట్టు హిజారు కం 
బరు చీనినిమతానీపాడునొసలు 
తనుకాంతి గనుపింపం దనరు నంగీజోడు 
వలిపెంపు శాలువ వల్లెవాటు 
పడుదలలోన డాబాకత్తి వదలుపా 
పోసులు గోరంటంబొలుచు గోళ్లు 


తే. నడుమసీలున్న తోలుడా ల్చెడంగుసూప 
నభయముగ వెంట నరుదెంచు సభరువాండు 
నమరు ముస్తెదుతేజితో నరుగుదెంచె 
దారుణాకారు(డైన యుద్దారుం డొకండు. 427 


తే. వచ్చి యయ్యూరివెలుపలి రచ్చరావి 
క్రేవ దుర్వారుంజై “తలారికి బులావు 
ధగిడికే యనుమాటకుం దలకి రెడ్డి 
తోడివారలతో జేని త్రోవంబట్టె. 428 


క. అంతట దదీయగేహా 
భ్యంతరముం జొచ్చెం గరణ మతిభయమునం ద 
త్కాంత తదాకృతి గంతకు, 
గొంత విలోకించి మించి గుణవతి యాత్మన్‌. 429 


తే. కోరినప్పుడె యీతనిం గూర్చవచ్చె 


నొక్కొ నాపాలి యాదేవుం డొకరిపాలి 
బంటుగా కిట్టు తురకరూపంబు దాల్చి 
యనుచు దలపోసి యేకాంతమగుటం దెలిసి. 430 


అళుకక రమ్మని భయముం 

దెలుపుచు దద్భూమినురుని దేవర యజలో 
పలనుంచి కమ్మలూ(గం 

గులుకుచుం దాం గడపమీందం గూర్చుండె వెసన్‌. 431 


. కలికిచూపుల మాటల కందువలను 


జేరిక లొనర్చి మేకొనం జేసి వాని 
నెనసి యప్పుడె దేవరయిల్లు పడుక 
యిల్లు గావించె నంత. బూర్లేందువదన. 432 


. అది మొదలుగ నాతనిచే 


వదలక మణి తాననంగ వాండనంగా నె 
మది వేజులేక తమి న 
మ్మదవతి మన్మథునిలంకె మానిసి యయ్యెన్‌. 433 


. కలికిమాటలు కిలకిలనవ్వు లోరచూ 


వులు మోవిజుజుపులు గులుకునడలు 
బెళుకునందములు గొబ్బిళ్లపాటలు కొప్పు 
సవరించు నేర్చు చేసన్నవగలు 

గోటిచిమ్ములు తెచ్చికోలు నివ్వెజలేని 
వెఖుపును నెచ్చెలి వెన్నువజపు 
మోముద్రిప్పులు బొమముడి టజొమ్ముతాటింపు 
రానిజంకెన కావరంవు( బొవరు 


3 మొలకసిగ్గులు వట్టి కొంకులును వలపు 


చాటునిలకడ లలంతివేసటలుం జూపు 
గడియలో వాని దారునం గన్నయపవుడె 
కొమ్మ మారునిజంత్రంపుబొమ్మకరణి. 434 


. పొరుగూరి సంతకు బోవువారలచేతం 


దెప్పించు( బోకలు తెల్లనాకు 

మితీలేని కూలి చాకెత కిచ్చి కైకొను 
గడియకొక్కటి గాగ మడుపుంజిర 
లూరినంబికి మోహ మూరించి తెప్పించి 
పూను మాపటివేళం బూవుటెత్తు 
లగసాలె కేమైన నర్పించి పలుమాయి 
మెజుంగుపెట్టించు. గ్రొమ్మిసీమికమ్మ 


. అనుదినంబును దలగడు గవధరించు 


నరిది గందపు నెజపూంత లలవరించు, 
గమ్మసారాయికై సంచకర మొసంగు 
చిత్రజాయత్తయై కాపుచిన్నెలాండి. 435 


వ. ఇవ్విధంబున నున్నంత. 436 


క. ఆపల్లె నుల్లసిల్లెడు 
కాపులకు బురోహితత్వగౌరవమునకుం 
బ్రాపగుచు నొకమహీసురుం 
డేప్రొద్దు సుశర్మ యనంగ నింపెసలారున్‌. 437 


ఉ. అక్కట పొట్టచించిన నొకక్షర మైనను రాదు టెక్కులుం 
డక్కులు గానీ య మ్మనిన డ మృననేరండు వేదమందు సొం 
పెక్కిన యన్నివిద్యల నహీనుండ నేనని కాపువారిచే 
మ్రొక్కులు గొంచు నాతడు సమున్నతగర్వము హత్తివర్తిలున్‌. 438 


చ. తెరువరు లైనయట్టిపరదేశమహీసురు లర్థవాంఛ ద 
త్పురమున  కేగుదేరే వెడదోస్యములం బచరించి వారి ని 
ర్పరగతినోడం గూయు( దమబాపండె గెల్బెనటంచుం గాపుల 
చ్చెరుపడ నాదుకంటికి దిసింతురె వీరని యాతం డుబ్బునన్‌. 439 


క. జలముల మొసలియు గుహలో 
బులి గందపుమ్రానిమింద భుజగముబలె నా 
హలిక గ్రామంబున నతం 
డలరుం బరు లెవ్వరైన నడుగిడకుండన్‌. 440 


క. అతని కుటుంబిని పతిదే 
వతయై వర్తిల్లు శీలవతి యనంగ నరుం 
ధతికిం బ్రతియై గుణసం 
తతికిం గతి యగుచు( బురజనంబులు మెచ్చన్‌. 441 


తే. అమ్మహీసురు? డొక్కనాం డాహలాంకు 
డెలమి వింతటి పండుగ కలిమి వెలయ 
జేయునార్తలు వినుచుం దాః జేనికడకు 
నేగు తత్తజ మొనగూడ నిల్లువెడలి. 442 


సీ, అజఖుతం గీల్కొన్న ముత్తరములథావళి 
యంసాగ్రమున గోనె యసిమిసంచి 
కట్టినముతకనీర్కావిధో వతియునా 
పై బిగించినయది ప్రాంతబట్ట 
తలచుట్టుకొన్న చింపులబైరవాసంబు 
చెమటచెం గరంగెడు సేసబొట్టు 
మారేడుబుజ్జిలో మంత్రాక్షతంబులు 
పదములవిజ్డో డు పాదరక్ష 


తే. లొడిసి పంచాంగ మొకకేలం బొడుపువ్రేల 
వెండియుంగరమును మెడవ్రేలుముజికి 
జందెములు నవ్యయాచ్యుతస్మరణమాస్య 
సీమం గనుపింపం బజతెంచెం బెనికడకు. 443 


ఉ. వచ్చిన బెద్దరెడ్డి సుగవాసివి మేలిపుడైన నీడకున్‌ 
వచ్చితె యంచు బావయనువావిని ద్రస్తరలాడి బాపం డా 


యిచ్చటం జల్లువిత్తు ఫలియించునె వేళగుణం బెజింగి నా 
యిచ్చకు మెచ్చుగా వదరు మిప్పుడ నన్విని యాత డుబ్బుచున్‌. 444 


ఉ. చెప్పిన నేమి లేదుగద చింపులదోవతిం జూడు మేను మీ 
కెప్పుడు మేలు(గోరి మణీయెక్కలిదేవికి గ్రామగంగకుం 
జప్పిడిం దించు మ్రైక్కుకొనుజాడ లెఖుంగవె యిట్టిపట్ల నే 
చొప్పున నాశ్రితుం గరుణంజూడరుగా కదియేల యిత్తటీన్‌. 445 


ఉ. నిన్నటిరేయి నాయెదుట నిల్చె(జుమీ కలలోన మీకు మే 
ల్పన్నెడు పేరటా ల్నిలిచి బాపండ రెడ్డికి. దెల్బరాదె న 
న్నెన్నండు దిన్నె బెట్టి నుతియించుచు గొల్వరటంచుం బఠ్కె నా 
కన్నుల నీరు దొట్టి పులక ల్లనుపట్టెడుం జూడు మిప్పుడున్‌. 446 


క. అన రెడ్డి మనసు గరంగం 
గనుగవ నీరొదవి జాజంగను బాపయడ నే 
వినలేను తాళు చెప్పకు 
మని మునుపటి దానిచిన్నె లాత్మకుం దోపన్‌. 447 


క. ఆలని యెంచక మనియెడు 
కాలంబునం దల్లిమాట గడవక దానం 
నేలనిడి కాలరాచితి 
నీలాగున వచ్చుననుచు నెవ్వం డెజుంగున్‌. 448 


తే. అనుచు ధైర్యంబు( దాల్చి యాయమ్మసత్య 
మప్పుడేకంటి నింక దా నడిగినట్టె 
తీనెం బెట్టుక కొలిచెదంగాని నేడు 
మొదలు నామాటుగా నీవు మ్రైక్కికొనుము. 449 


తే. అనియె నీరితి. దానికై యవనిసురుండు 
సివముపుట్టించి యపుడు చేంజేతందిసి 
కొనియె బుట్టెడువిత్తులు కొలుచు మంచి 
వేళవ చ్చితి ననుచు భావించుకొనుచు. 450 


వ. అయ్యవసరంబున. 451 


చ. తలపయిం బైటచుట్టపయిం దాల్చినపుట్టికలో నం బొల్బునం 
బలిగల పంటీయుం జిలుమువాయంగ దోమిన కంచము న్నము 
జ్ఞ్షలమగుచూపు డాలు ముఖవారిజవైరికి వెల్లపాపడ 
ల్బలెం దగరెడ్డికోడలు విలాసముతోడుత నేగుదెంచినన్‌. 452 


తే. అప్పు డవ్విప్రు డలికఘర్మాంబుపటలి 
జాజీ వీడెంపుచొళ్లుతో సంధి సేయ 
బెరుంగు నివ్వెరతో నోరు తెజచికొనుచుం 
దప్ప కిక్షించె దానినౌందర్యమహిమ. 453 


తే. చూచినప్పుడే విలుపాజవై చి సరస 
తామరసభీమతరగదాదండ మెత్తి 
దండహత్తి మనోజుండు దండవెట్టె 


నమ్మహీదేవు నెమ్మది రిమ్మవొడమ. 454 


ఉ. అంతట రెడ్డి పంపంగ మృగాక్షిగృహంబున కేగ దాని యా 
ద్యంతశరీరసౌష్టవమునందు మెలంగు మనంబులోపలం 
గంతులుగోరి కోరికలు గంతులు వైవం గృషివలాజ్ఞ గే 
హాంతర మొంది చెందు విరహజ 9 జ్వర ముజ జ్వ్వలమైనం గుందుచున్‌. 455 


తే. అద్ధరాదేవుం డాహలికాబ్బ్దవదన 
గన్న కన్నుల కింటిలో గరితరూప 
మెట్టులుండునొ కాని సహింపండయ్యెం 
దదృహుకృతోపచారవిధంబు లెల్ల. 456 


సీ, కీలుగం టిదియేల పోలంగా నునుంగొష ప్పుం 
గీల్కొల్పు కొమ్మంచు. గీజుపోరుం 
బసుపుబొ ట్టిదియేల నొసటవిభూతిరే 

ఖ యమర్చికొ మ్మంచు గంటగించు. 
గాసెక ట్టిదియేల కపురుగా మైజారు 
చీరదాల్బు మటంచు జిమ్మ రేగు 
లక్కాకు లివియేల చొక్కంపుటంచు క 
మలు ధరించు మటంచు నలుక గాంచు 


తే. భార్యతో నాయమయు వెట్టిపట్టె నేమొ 
యనుచు నాలాగె కావింప నతండు హలిక 
లికుచకుచవేషమేకాని యకట దాని 
యొరపు లేదని యాత్మలో బరితపించు. 457 


తే. గేస్తురా లొక్కపరి రతికేళిమీంద 
మనసుపాజీనం గంకటి మైలచీరం 
బటిచి విడె మొల్లరే యంచు. బలుకరింపం 
ee వలదంచు వెక్కిరించు. 458 


సీ. ఒడిలోన బంచాంగ ముంచుకొ, న్నది గాన 
కటుపోయె ననుచు నూరెల్ల వెదకు. 
బనిలేనిపని వీథి. జనుచుం గ్రమ్మరు నాత్మ 
గృహమంచు నెంచి యిళ్లిల్లుం దూజు 
నపుడు భుక్తి యొనర్చి యవునషే సంకటి 
తింటినా యని యింటి తెబివ నడుగు 
గురుచదోవతి గట్టికొని యెవ్వరో యిట్లు 
గట్టిపోయి రటంచు( గలవరించు 


తే. గడియలో. దెల్లవాజె భాస్కరుండు గ్రుంకె 
జాగు లేలంచు సందెపై సందెవార్చుం 
గంతుమాయల నుమ్మెత్తకాయ దిన్న 
పొలువు సారెకు దెల్పు నప్పుడమివెల్పు. 459 


వ. ఇవ్విధంబునం బునపునఃప్రవర్ధమానమన్మథోన్నాదుండై యమ్మేదినీదేవుం డొక్కనాం 
డహర్ముఖంబున సంధ్యావందనార్థంబు తటాకలితవిటపిచ్చటాకం బగుతటాకంబున కరిగి 


తదీయతోయజామోదమేదురమధువ్రతవ్రాతతీవ్రతతారవంబులు బొలుచుచున్న 
సమయంబున. 460 


క. మేలికడానిసడాకల 
పోలికగల యిరుగుపొరుగు పొలంతులతో నా 
హాలికబాలిక శశిరే 
ఖాలిక యచ్చటికి నీటికై యరుదెంచెన్‌. 461 


క. వచ్చిన మేనికి: బ్రాణము 
వచ్చిన యట్లెన మెచ్చి వనుథావిబుధుం 
డచ్చపలాక్షిమ్‌ణికి 
ముచ్చటతో జేతులెత్తి మైక్కినయంతన్‌. 462 


తే. అయ్యవా రెవ్వరికి మ్రైొక్కెనంచు. బలుక 
నెవ్వతెకు నేల మ్రైక్కునో యెమ్మెలాండి 
నమ్మి యేదేవరకు మ్రైక్కినాడా యనుచు 
నవ్వుచేడెలం గూడి యన్నాతి చనియె. 463 


క. వాలాయము దినదినమును 
బాలామణి వచ్చుననుచుం బాజుండు ప్రాతః 
కాలమునం దత్తటాకము 
కూలంబున ముక్కు పట్టుకొని కూర్చుండున్‌. 464 


తే. ఉండి నీటికి వచ్చు నయ్యువిదం జూచి 
సన్నగా మ్రొక్కు మ్రైొక్కం దజ్జలజనయన 
తనకు మ్రైక్కుటం దానాత్మం దలంచితలంచి 
యేటి యాలోచన యటంచు నింటికరుగు. 465 


క. అంతట విను మొకనాం డ 
కాంతామణి యతని మనసు గనవలె ననుచుం 
జింతించి జోడుప్రాయపు 
టింతుల నెడయూసి నీటి కేతెంచుటయున్‌. 466 


తే. అతడు గనుంగొని యిది సమయం బటంచు 
మజియు మజియును మ్రైక్క నమ్మందగమన 
కడవ యట డించి తెలిసెదగాక యనుచు. 
జెంతకేతేర నాతండు చేర నరిగి. 467 


క. ఆశీర్వాదము మేరుధ 
రాశాస్‌భవత్కుచద్వయంబునకు సుధా 
వేశలహాసాననరా 
కాశశికిన్‌ నీకు మేలుగావలె నబలా. 468 


క. ఇన్నిదినంబులు సనియె 
న్మన్నన నీ వెన్నుడైన మము నమ్మినవాం 
డున్నాం డీబాపండని 
వెన్నెలచూపులను జూడవే కద నన్నున్‌. 469 


చ. అనవిని నవ్వి యవ్వికసితాంబుజలోచన పై(టకొంగు కే 
లున నులివెట్టుచుం దళుకుతళ్ళ్కునం జూపులంజూచి రెడ్డి నీ 
ఘనత యెజీంగి తా నడవంగా నదిగాదని యేను జేయంగ 
ల్లినపని యేమియున్న దవులే దయంబల్కితివేమొ యీగతిన్‌. 470 


క. అది యుండనిమ్ము నే నడి 
గద నొక్కటి నీవు దినము. గేలెత్తి ముదం 
బొదవంగ మ్రైక్కు ఘటింతువు 
గద యది యెొవ్వరికిం దెలుప(గావలె ననినన్‌. 471 


తే. ఆతం డిట్లను నోజనజాస్య నీకు 
గాక యింకెవ్వరికి మ్రైక్కంగాం గడంగు 
సతులధర్మపవిత్రంబులైన నాక 
రంబులనుమాట లీక నేల త్రవ్వవలయు. 472 


క. అతిథినయి వచ్చినాండ 
న్రతిభిక్ష యొసంగి నన్ను రక్షింపంగదే 
సతి నీపితృ దేవతలకు 
గతి గల్గెడుననిన హలికకామిని కలంకన్‌. 473 


తే. అమ్మనేంజెల్ల బాపనయ్యా మటేమి 
రజ్జులాడెదు మంచిగురస్తువగుదు 
చేరిమాటాడినపుడే నాసిగ్గువోయె 
నౌరయంటివి లెస్సబాగాయెం గాదు. 474 


తే. ఓడ కిటువలె నీ వింతవాండ వేని 
మించి తగినట్టి బుద్ధి చెప్పించవచ్చు 
గ్రామమున కెల్ల మాలిమికాండ వగుట 
బ్రతికిపొతివి పోర బాపనగరాస. 475 


క. అనుమాటలు చెవినిడ కా 
యన యిట్లనిపలుకుం దన్మృగాక్షీమణితో 
జనుమనుచుం ద్రోయ విస్తరి 
జ వలపు చెడ్డది సుమ్మీ. 476 


సీ. పట్టెవర్ధనము నీపాదాబ్దములు సోక 
టా! ముద్దుగుమ్మ 
జందెము గుబ్బచన్ను లఅంటంగం గౌగి 
లించినంగాదపి మించుంబోడి 

వేల్మి వేల్చినచేత వెన నీకు వక్కాకు 
లిచ్చినంగాదషే యిందువదన 
వేదము ల్లడు జదివిననోట నీమోవి 
యానినగాదషే యబ్దనయన 


తే. యింతకంటెను నన్ను నీ వేమి సేయు 
దనుచు నొడాడవేని ప్రియంబుంగంటి 
నీవు తెచ్చినకడవలో నిళ్లు దెమ్ము 


ధారవోసెద నావిప్రధర్మ మెల్ల. 477 


క. వేదము చదివినఫలము 
న్వాదించినఫలము సంధ్య వార్చినఫలముం 
బైదలి నీకు నొసంగెదం 
గాదనినం బ్రహ్మహత్య కట్టెదునుమ్మీ. 478 


తే. అని యతడు వల్క నచట నేకాంత మగుట 
మరుండు ప్రక్కలు పొడిచి సమ్మతము; జెందు 
మనుచు నిర్బంధ మొనరింప నతని కనియెం 
గలికి నాలుగుదిక్కులు గలయంజూచి. 479 


రక్త నసగొట్టు బాపనయ్యా 
పిసవెల్డికిం దగులుపడి తపింపంగనేలా 
బసవద్దు గదలకుండెడు 
వసతికీ రమ్మచటి కేను వచ్చెద బొమ్మీ. 480 


తే. అనిన సంభ్రమమంది యయ్యవనిసురుండు 
శీఘ్రమేవ త్వదీయేష్ట సిద్ధిరస్తు 
స్వస్తిరన్తు తథాస్తు తథాస్తు హలిక 
వనజగంధి యటంచు దీవనలొసంగి. 481 


సీ. వలుదలై మెజయు పార్వణపుముద్దలవంటి 
వలిగుబ్బ లెన్నండు వ్రచ్చికొందు 
బంచపల్లవముల మించినపెదవి యా 
కలిదిర నెన్నడు గఅచికొందుం 
గొనలుగల్లినదర్భకోటినేలిన కురు 
ల్లట్టిగా నెన్నండు పట్టుకొందుం 
బంచామృతము( గ్రెందుపజిచు వాక్సుధచవు 
ల్రనివంద నెన్నండు ద్రావికొందు 


తే. ననుచు గోరుచు నవ్వుచు నాడికొనుచు 
సారె గేరుచు( జూచినవారు వీని 
పుట్టు కిష్కంధలో ను గాటోలుననంగ 
నాసుశర్మయు నాత్మగేహమున కరిగె. 482 


తే. ఇవ్విధంబునం దనయింటికేగి హలిక 
కాంత రమ్మన బసవద్దు గదలకుండు 
చోటికక్కట యదియెట్టుచోటు తెలియ 
నడుగలేనైతినని ఖిన్నుడై కృశింప. 483 


ఉ. శీలవతీశిరోమణి విచిత్రతరంబగు భర్తహర్ష మ 
వ్వేళనుదోచు తద్య్యథయు వేమజుగన్లొని చేరి దినతా 
శ్రీలలితంబుగా నతీ(డు చెప్పిన నించుక చింతనేసి వా 
చాలసమానమాధురి విశాలము గాంచి రహించ నిట్లనెన్‌. 484 


క. బసవద్దు గదలకుండెడు 
వసతియు నన్నదిది యన్న వనజారికళా 


లసమానమౌళిగోవెల 
మసలక యటు పొండు నేంటి మాపటి కనినన్‌. 485 


క. పరమామోదత నెంతటి 
వెరవరి విది తెలిసినపుడె విద్వాంసునికూం 
తురవగు దని యతండా సుం 
దరి వడ్డింపంగ భోజనము దీర్చి వెసన్‌. 486 


సీ. సోలనీటను నీడ జూచుచు బట్టెవ 

ర్గనము నిండ(గ నక్షతలను మెత్తి 
యడుసులోబడు వరాహముచంద మొదవంగ. 
దగ వేపచెక్కగందం బలంది 

నరసినసిగలోన నంబివాం డిచ్చిన 
గన్నేరుపూవులు కొన్ని తుజీమి 

తడియాణి యాజకుండెడు ప్రాంతదో, వతి 

బట్ట వేమజుం బింజవెట్టి కట్టి 


తే. కూర్మినతి పెట్టెలో దాంచికొన్ననల్ల 
గరలపండుగుచిరం బై గప్పుకొనుచు 
నతనుం డెసకొల్ప దేవాలయంబుం జేరి 
ప్రొద్దుగ్రుంకకమున్న సొంపులు జనింప. 487 


క. ఈదారిం జేరి యేచెలి 
రాదాయె నిదేమి యనుచు బ్రాహ్మణుండు బహి 
ర్వేదికి వచ్చుచు గోవెల 
లో దూజుచునుండె నంతలోనం దలారుల్‌. 488 


తే. అతని తహతహ గనుంగొని యౌర యీతం 
డేవధూమణి రాకకో యిచట నున్న 
వాడు మంచిది యదియును వచ్చినపుడె 
పట్టుద మటంచుం బొంచి రో పద్మనయన. 489 


ఉ. హాలికబాలికామణియు నంత నిజాంగముమీందనున్న ని 
ద్రాళుమనోధినాథుని కరముల మెల్లనె డించి సాహస 
శ్రీలసమానయై వెడలి శీఘ్రగతిం జనుదెంచి చొచ్చె దే 
వాలయము ) న్మనోరథపరాయణుండైన సుశర్మ మెచ్చంగన్‌. 490 


క. గురికాడు రాక మన మీ 
తరుణీభూసురులం బట్టందగదని చుట్టుం 
బురిగొనుచుండిరి యాతల 
వరు లంతట నదియు నతనివాంఛలు దీర్చెన్‌. 491 


క. ఆలోన యామికావళి 
యాలోచన యెటీ(గి మగని హలికాళికచం 
జాలిజడకుండ( గావంగ 
నీలవతీకాంత కొంతచింత యొనర్చెన్‌. 492 


క. అని మజీయు నా ప్రభావతి 


గనుగొని యచ్చిలుక పలికె గలికీ యిక న 
వ్వనితామణి వారలనే 
యనువునం గావవలెం దెలియ నడిగెదం జెపుమా. 493 


క. అని యడిగిన కథ కద్భుత 
మున మునుంగుటం బలుకలేని ముద్దియమొగమున్‌ 
గనుగొని యదియుం దెలిపెద 
వినుమనియెం జిలుక యమృతవిధమధురోక్తిన్‌. 494 


తే. అట్లు తలపోసి యొకయుపాయంబు. గాంచి 
బళ్ళెమునం బెద్దజోతి యేర్చుచుకొనుచు 
నిల్లు వెలువడి దేవతాగృహము చేర 
దెగువమై వచ్చి శీలవతీలతాంగి. 495 


క. ఆనాతి( జూచి తలవరు 
లేనెలతయొ గండదిప మెత్తంగ వచ్చిం 
బో నిమ్మని కనుగొన న 
మానిని గుడిసొచ్చి కనియె మగని న్మగువన్‌. 496 


క. కని వచ్చితి వెజివకుం డని 
తనచేలము దాని కిచ్చి దానిపటంబుం 
దనకటి ధరియించి రయం 
బున బళ్లెర మీవు గొచు బొ, మని పనిచెన్‌. 497 


క. [14]పనిచిన మెచ్చుచు హలికాం 
గన యీశ్వరుమ్రైక్కు చెల్లెగద యింక మము 
న్మునపటివలె మనువుము దయ 
నని చని పతిప్రక్క ముగ్గయై పవళించెన్‌. 498 


ఉ. అంతం దలారు లాత్మవిభుం డచ్చటికిం జనుదేర జారవృ 
త్తాంతము దెల్పం బట్టుండని యాతండనం గుడిసొచ్చి దివ్వటీ 
ల్పెంతకుం దెచ్చి చూచి యిది శీలవతీసతి యూత డెంచం ద 
త్కాంతుం డటంచు సిగ్గువడి తప్పెం బ్రయోజన మంచు బోయినన్‌. 499 


తే. రమణు. దోడ్కొని తనమందిరమున కరిగె 
నీఅవతియంచు వచియించు చిలుక జూచి 
యాప్రభావతి యప్పుడే యదిగొ దెల్ల 
వాజటినని యేగెనంత నగారమునకు. 500 


క. చని నాంటిరేయి నరపతి 
నెనయం దద్దేహసీమ కేగెడుదానిం 
రగనుగొని యొకకథ వినుమని 
యనియెం గీరంబు పలుకు లమృతము దొలశన్‌. 501 


పదునైదవకథ 


క, [15]కుముదబిలం బనునొకపుర 


మమరు సురవ్యజనితధ్వజానీకమద 
భ్రమదప్రమదప్రమదా 
సుమదామకటాక్షజనితసూనశరంబై. 502 [116] 


తే. అందుం దనరారు వీరాఖ్యు(డైన యొక్క 
రౌతు వానికి దోసిటిప్రాలముద్దు 
గుమ్మ మదవతి యన నొక్కకొమ్మ( గలదు 
కమ్మపూవులరెమ్మ బంగారుబొమ్మ. 503 


క. ఆలలన నాయకుని యుప 
లాలనమున( దనివిలేక లలితాకారా 
వాలములగు జారుల కను 
కూలముగా మెలంగుచుండుం గోర్కులుదీరన్‌. 504 


సీ. అత్తగారికిని దీర్ణాయువిచ్చినయట్టి 
బ్రహ్మదేవునిమిఃదం బండ్లుకొతుకు 
భర్తకు బొరుగూరుపయనంబుం జెప్పని 
ధరణీధవునిమీందం దప్పులెంచు 
జంద్రసూర్యులప్రకాశము మాయం జేయని 
కటికిచికటిమిందం మెటికవిబుచు 
బసులగోడలునాన్సి వసుధపైంగూల్పని 
ముసురువానలమీందం గసరుజూపు 


తే. పదినెలకు రేలు మణి పారవశ్యగరిమ 
నెనయంజేయని నిద్ర నేమేమొ దూయు( 
దవులుకోర్కులచే వెలిచవుల కరుగ 
సందుగానక కుందు నయ్యిందువదన. 505 


చ. కడకుం దొలంగినం గెలన(గాపుగనుండెడు చేడెతోడ నీ 
వెడపక వింత వానిరతి కేగతి నేగుదు వమ్మచెల్ల యె 
కుడుభయ మయ్యెడుం దలంచికొన్ననె యంచని యిట్టిసౌఖ్య మె 
క్కడం గలదంచు విస్తరముగా నది చెప్పిన గోరుజారులన్‌. 506 


చ. జననము నందినం బురుషజన్మము కావలె గాక యా(డుధై 
నను గుడిముద్ర వైచికొనినం దగు లేక కులాంగనాస్థితిం 
దనలినం గామరూపమయిన న్వలదాయని చింతసేయు న 
వ్వనరుహపత్రనేత్ర తలవ్రాతకుం దప్పులుగల్లనేర్చునే. 507 


క. పెనిమిటియు నత్తవదినెలు 
కను(గలిగి మెలంగ వెడలంగా నెడ లేమిం 
దినదినము. దత్తలోదరి 
మనముననే యిట్టి నేలమాలెలు ద్రవ్వున్‌. 508 


చ. వరునింగన్ను మొజంగి యిల్వెడలి పోవం బోయి జూరోపభో 
గరతింజొక్కంగం జొ క్కుచ దలవరు అద్దించినం డాంగ డాం 
గి రయోదారత నిల్లు సేరి సతిభంగింగుట్టుతో బంధుమో 
హరముం జెందంగ | నవ్వధూమణి యుపాయం బెంచు నెల్లప్పుడున్‌. 509 


మ. ఇది జారుం డిలు సేరంగాం దగినతా విచ్చోటం దత్సంగమా 
భ్యుదయార్హం బిది యింటివా రెజీంగినం బొ, మ్మంచు వానిన్రయం 
బొదవం బంపంగవచ్చు త్రోవయని తానూహించు గేహంబున 
న్మదవత్యంబుజలోచనామణి మదోన్మాదం బుదారంబుగన్‌. 510 


క. ఈరీతినుండి యయ్యం 
భోరుహముఖి మగడు మోసపోవనికతనన్‌ 
జారరతి కొకమహోపా 
యారంభము౦ బూని దీనయైనది పోలెన్‌. 511 


క. ఒకనాంటిరాత్రి నిజనా 
యకుతో గురుభూమిం దగుమదంబ జనానం 
దక యెటువలె నున్నదియో 
యకటా మాయన్న ధవళుం డరుదేండేమో. 512 


తే. తొమ్మిది పదేండ్లు గావచ్చె( దోడుం జూచి 
గురుతుసైతంబు మజచితిం గోరి యటకు 
మీరు నన్నంపంగాయో! రు వారు నిటకు 
రారుగా చూచుటెట్లు వారలను నేను. 513 


క. అని పలుక న్వరు( డూరా 
ర్చినమాటలు వారితిన్నెంజేరిన పధికుం 
డనుపమధూర్తుం డొక్కండు 
విని చూతము గాక దీనివిధ మని యంతన్‌. 514 


తే. వేగ మయినాండె యంగటివీధి కేగి 
పచ్చడము చీకయును బండ్లుం బసుపుంగొనుచు 
వచ్చి వారింటి కేగి బావా యటంచు 
వీరునకు మ్రొక్కి యతని నివ్వెరగుం గాంచి. 515 


క. తివిరి జనానందక గా 
రవమున నీయనుజం జూచి రారా పోరా 
ధవళాయన వచ్చితి నన 
నవహితుండై వీరు డద్భతానందమునన్‌. 516 


క. ధవళుండ వీవేనా యని 
కవుగిటం గదియించి నెనరుగలబంధుండవా 
దువు నేంటికైన వచ్చితి 
వవసర మివుజైనం గలిగెనా యని పలుకన్‌. 517 


తే. వారిమాటలు విని మదవతి మదీయ 
వచన మేజాణయో విని వచ్చి యిట్లు 
సందుకొన్నా(డు కార్యంబు చక్కనయ్యెం 
గాంక్ష యొనంగూర్చ ధగళుండే కలండటంచు. 518 


తే. వచ్చి కల్పితసంభ్రమావార్య యగుచు 
మ్రొక్క దీవించునాతనిమోము( జూచి 
యన్న యాశీర్వదించినయంతఫలము 


నీవు వచ్చినకతమున నేండు గలిగె. 519 


సీ. మనయమ్మ కడుసుఖమున నున్నదే యయ్య 
వెదవా డయ్యెంగా పేర్మి నతని 
బోషీంతురే మీరు పొరచూపు లేక నా 
యరిది చెల్లెలి వచ్చి యత్తవారు 
తోడ్కొని పోయిరే దూరంబుగాన యే 
వార్తయు వినము మావదినె వేక 
టని వింటి నేబిడ్డం గనియెను మగవానిం 
గనియెనో యది మేలుగాక యాండు 


తే. దాననై పుట్టి మిము జూడ గానకిట్టు 
లేను బడుపాటు చాలదా యెన్నండైన 
దలంతురా నన్ను మీరు డెందంబునందు 
నేల తలంతురు మజచిపోయితిరి నన్ను. 520 


చ. చెలియలి పెండ్లి చేసితిరి చిల్లరపబ్బము లెన్నియైన శో 
భిలె నను నెన్నం డైనం బిలిపించితి పిలిపింపకున్న నే 
మలరెడుకూర్మి నాండుంబడు చాసపడుం గద యంచు. బచ్చపోం 
గులు గలచీర యంప నొనంగూడకపోయెనె యేమి చెప్పుదున. 521 


తే. ఇపుడు మీపుణ్యమున నాకు నేమి కొదవ 
యుండె నేను ధరింపంగా నొకరి కీయ 
గలదులే యందులకు నంట గాదు మీద 
యాతిదాక్షిణ్య మిటువంటి దంటి నింతె. 522 


క. అనవలసి యంటి నిన్నుం 
గనుంగొనుటే చాలు బడలికలు కనుపించెం 
జనుదెమ్ము కంచ మిడినది 
యనుచుం గను గీటి పిలువ నాతడు మదిలోన్‌. 523 


తే. కల్లవగజూదకత్తెలం గంటింగాని 
యింతమాయల జగజంత నెండుగాన 
నెట్లు నమ్మెడి దొర యీయింట దీని 
కడమనడతలు తెలుతముగాక యనుచు. 524 


క. చని యది వడ్డింపంగ భో 
జనకృత్యము. దీర్చి యంత జలజాప్తుండు గ్రుం 
కిన దానికన్ను సన్నం 
గని కూటములో వసించె గంకటిమీందన్‌. 525 


చ. మదవతి యంత నాత్మవిభు మన్మథకేళిని దేల్చి కూటి చా 
క్కొదవంగ నిద్రంజెందు పతి నొయ్యన నారసి లేచి చెంబుతో 
నుదకముం గొంచు ధూర్తమణి యుండెడి చోటికి నేగి మాయపు 
న్నిదురవహించి యున్న యతనిం గరసంజ్ఞల లేపి యిట్లనున్‌. 526 


క. ఏమోయి నిన్న నడిచిన 
నామాటలు పొంచి విని ఘనంబై తగుమ 


తేమ యొన(గూర్పవచ్చిన 
సామివి గద నిన్ను మెచ్చం జనదే నాకున్‌. 527 


ఆ. అందగాండ వగుదు వప్పుడె కంటి నీ 
దారి మగడు నిద్రం దేజీ నన్ను 
వెదకు నటకుమున్ను వేగం బోవలయు నీ 
జోలి యేల ప్రక్కం జో టొసంగు. 528 


చ. అన విని వాంయడుపల్కు భవదద్భుతచాతురిలో శతాంశమై 
నను గలదా మదీయనిపుణత్వము నేర్చరులందు నిన్ను నె 
న్నినం దగు మున్ను నాగుజుతు నీవు నెజఖుంగవు నిన్ను నే నెజుం 
గనెకద యిట్టిచో నిజముగా నిలనాడితి గాన మాననీ. 529 


క. అది యెంతయైన నున్నదె 
కద యీయద్భుతము జోక గలుగుట మేలౌ 
ముదిత కొజిగానివా వి 
ట్లాడవినచో మదనకేళి కొడంబడం దగునే. 530 


క. అన విని యది యిట్లను నా 
మనము గనన్వలసి పలుకుమాటలు చాలు 
మన యిద్దణీ ఘనసాహస 
మునకు నృల మతనుకేళిమోదము గాదే. 531 


క. చక్కనివనితా పురుషుల 
కెక్కడి వావులు మనోజుం డెక్కడ నున్నా 
డక్కడ: దగవులు నడచునె 
మొక్కలితన మేల మేలములు వల దింకన్‌. 532 


క. అని పలుక మటీయు నాతడు 
మనసీయక యున్నం జూచి మంచిది పతిచే 
నిను దునిమించెద నను గను 
గొనరా యని బోటి పోటుకూంతలు వెట్టెన్‌. 533 


క. గడగడ వడంకి యతం డో 
పడతతీ నీ వానతిచ్చుపనిం జేసెద నా 
కడ నెగ్గు దలయవద్దని 
యొడంబడిన న్మంచిదని సముత్సాహమున్‌. 534 


క. మది నాతని రక్షింపంగ 
నది యెందె బ్రభావతీ మహామతి వౌదే 
కద యెట్లు కావవలె బది 
పదిగ విచారించి తెలియంబల్కు మ టన్నన్‌. 585 


క. కోమటిమిటారి చిలుకా 
నామతివిస్తార మేమనన్వచ్చు వచ 
న్ఫ్రీ మెబియ నీవె తెల్పుము 
నా మంచి దటంచు( గీరనాధథుం డనియెన్‌. 536 


వ. ఇవ్విధంబున నమ్మదవతీవరారో హ యుపాయపరాయణయై యుండె నంతకమున్న 
కర్ణనిర్భేదనం బగుతదాక్షో! శంబు నిద్రాభంగంబు( గావించుటయు నవ్వీరుం డదరిపడి లేచి 
కృపాణపాణియు వికటీకృతభ్రుకుటినిటలుండును నగుచు వచ్చు నంతకమున్న 
యయ్యింతి సమంతికప్రవర్తియగు నాధూర్తుని సవికారంబుగాం బడియుండు మని 
బోధించి యగాధవ్యధాబాధితయుం బోలె నిజనాథుని కెదురుగాం బజతెంచి 
సాక్రందనంబుగా ని ట్లనియె. 537 


క. పని గల్లి నీరపాత్రము 
గొని ముంగిటి కేగుదెంచి కోయనుకూంత 
ల్విని చేరిన వికృతాకృతి 
గని యున్నాం డన్న యమి కతమో యెజుంగన్‌. 538 


క. ఇన్నాళ్లు రానివాండే 
యెన్నీక లొనగూర్చ నిచటి కేతెంచెనొ మా 
యన్నను గనుంగొన్‌ రావే 
ని న్ననీ వచ్చుట నుపేక్ష నించుట తగునే. 539 


క. అన విని వదరకువే యా 
తని కేమియు లే దటంచు దాని పిఖుందం 
జని వీరు డతని యాకృత 
గని త్రోవం గాలి సోశకె గావలె ననుచున్‌. 540 


తే. వెన్ను చజచి ధవళ వెఐవకురా యంచు 
బలుక నంత నతడు తెలివి నొంది 
వారిం జూచి లేచి మీ రేల వచ్చితి 
రేమి యెజుంగనైతి నింతతడవు. 541 


చ. అనవుండు నవ్వి వీరుడు నిజాంబుజలోచనం జేరంబిల్సి మం 
తనమున నీతం డొంటికి మనంబున భీతి వహించెనేమొ నీ 
విను డుదయించుదాశ వసియింపు సహాయముగాంగ నంచుం బో 
యిన నగి ధూర్తుతోడ రమియించె వధూమణి యాన దీజంగన్‌. 542 


క. అంతట దెలతెలవాణిం 
గాంతాయని పలుక వైశ్యకామిని యిచట 
న్వింత గదె తెల్లవాణి శ 
కుంతల యని యంతిపురము గుట్టునం జేరెన్‌. 543 


తే. చేరి రేయి మహీకాంతుచెంత కరుగు 
దానితో బూని తోయజోద్యన్మరంద 
ధార లూరంగం గీత మోతరుణి యొక్క 
కథ విను మటంచు వెన నరికట్టి పలికె. 544 


పదాణవకథ 
క. ఏలానగరంబున గో 


పాలుం డొకం డమరు విష్ణుభక్తుండు ధర్మా 
లోలమనస్కుండు తంత్రీ 


పాలుం డనువాండు నిఖిలబంధుప్రియు(డై. 545 


స. పులుల వాకట్టుమందులు పాముబదనిక 
ప గోడె 
దామెనపగ్గము ల్తలత్రాళ్లు నురిత్రాళ్లు 
చిక్కంబులును జల్టిచిక్కములును 
మాజఖుమానిసింగన్న దూజువేపులజోళ్లు 
కొలికిచెప్పులు జమ్ముగూడ లలతతి 
పిల్లగ్రోవులు నెక్కువెట్టినవిండ్లు కం 

బళ్లు దుప్పట్టును వల్లెతాళ్లు 


తే. మొదలుగాగల పరికరంబులం గొజుంత 
లేక భూమీరుహచ్చాయలే గృహాళి 
గాంగ వాడాలమందలం గాచుబాళి 
నడవిమానిసియై తిరుగాడు నెపుడు. 546 


చ. పిదికిన యాలపా ల్వెదురుబియ్యము కావడికుండ నించి య 
య్యదుపతి కింద్రియంబుగం దదాహృతవహ్నిసమిత్పరంపరా 
భ్యుదయము నొదజేసి పయిపొంగీలి వెట్టి భుజించు నాత డిం 
పొదవంగం డేకుటాకుల వనోర్విని మందల గాచువేళలన్‌. 547 


సీ, మేర లెంచక సూరివారిండ్ల కేగి పా 
ల్పెరుంగు వెన్నలు మ్రుచ్చిలించె ననుచు 
నీరాడుతణీ నాండువారుకట్టినపాంత 
లెత్తుకపోయి చెట్టెక్కె ననుచు 
బ్రతుకుభాగ్యము క్రిందబడంగ బాపనయిండ్ల 
కరిగి యాశటికిం గూ డడిగె ననుచు 
గడపటం జుట్టాల గరితలపై(టలో 
జెయి వేసి యేమేమొ చేసె ననుచు 


తే. వ్రాసికొన్నారు బాపనబైసిగాండ్రు 
కొలముస్వామి విచారించుకోక యిట్లు 
చేయునే యంచుం పెద్దలచేత వినెడు 
కృష్ణకథలందు నిటువంటి వెల్ల వినడు. 549 


సీ. తులసిపూసలు బోడితలయు నడ్డాదిడ్డి 
పట్టినామములు సంభ్రమము నొప్పు 
బరువు లెత్తిన యెద్దుపై నొటి తముకురా 
నములును వేణునౌదములు పొసగ 
రచియించు తపముద్రలును బభై(పై(బల్కు 
గోవిందలును హాస్య మావహింప 
నతిరసంబులంబుట్టి యవనతులైన వా 
రలకొసంగెడు దీవనలు సెలంగం 


తే. గొలమువా రెంచంగల గొ ల్లకొ డుకు6. గనంగ 
బంటులునువోలె. జుట్టము ల్వెంటనంటః 
గోరి మ్రొక్కులు చెల్లించుకొ 'అకు6గాంగ 


నాతం డేటేంటం దిరుపతి కరిగివచ్చు. 549 


క, వానికి మనోహర యనం 
గా నకయంగన యెసంగుం గంతునితేజీి 
కూనయన వానిగేదగి 
జీనీజముదాళి యనంగ నేమ మెసంగన్‌. 550 


క. శోభితముఖదారితశని 
వైభవ యాలోకన గురుప్రవర్థితమదన 
ప్రాభవ యెవ్వరితరమ 
య్యాభీరగభీరనాభి నభినుతి సేయన్‌. 551 


చ. చనుగవయొప్పు నెన్నడుము సన్నదనంబు మెయుంగులీనుమో 
మునంగలతేట నెన్నడలముద్దును మాటలనేర్చు కోపుచూ 
పునంగల యందముం బిఖుదుపొంకము( గల్గినదానిం జూడగొ 
బ్బునం బదివేలమన్మథులు పుట్టుదు రప్పురి( బల్లవాత్మలన్‌. 552 


శా. మైనిగ్గు ల్రరయెత్తగా నమృతకుంభంబంది యేతెంచు మా 
యానారాయణిలీలం దక్రఘట దీవ న్మస్తయై చూపుల 
జ్ఞానమ్రత్వముం జెందం జల్లం గొ నీ చల్లంచు నేతెంచుచో 
దానింజూచిన కంతు(డైన రతిమిందం దప్పు గల్పింపయడే. 553 


క. ఆలీలావతి తంత్రీ 
పాలుండు దినదినము మందపాలై తిరుగన్‌ 
జాలిపడి మనసు, బట్టం 
జాలక పరపురుషభోగసంగతిం గోరెన్‌. 554 


సీ. అరిది సిబ్బెపుగుబ్బ లన్యుచేతికి నిచ్చి 

నప్పుడే చనదె శుద్దాన్వయంబు 
పవడంపుజిగిమోవి పరుపంటిమొన కిచ్చి 
నప్పుడే చనదె గుణార్జవంబు 

మితీలేని మెజుంగుమే నితరుకౌగిటి కిచ్చి 
నప్పుడే చనదె మహాభిమాన 

మతనిం గన్‌ లగి యీగతి జారుంబొందిన 
సుద్దెజీంగిన రాజు బుద్ది చెప్పు 


తే. నింత యేమిటి కాజారుం డేలు టెంత 
తెవులుగొన నమ్మరాదంచు. దెలిసికొనరె 
యకట తిమిరంవునిండుప్రాయంబు కతన 
నెజుంగ రింతియెకాక రాకేందుముఖులు. 555 


ఉ. అమ్మహిళలలో లలామ వినుమాగతి జారులం గోరి కానికా 
ర్యమ్మగునైన మాకొలమురాధకు వచ్చినదూయు నాకు రా 
నిమ్మని నిశ్చయించి యెదురింటి గుణార్లవనామధేయునిం 
గ్రమ్మినబాళినంటి యెలప్రాయము చూజలొసంగె వానికిన్‌. 556 


సీ. ఒక తెల్వి వడము నయ్యొజపులాయడికిం గమ్మ 
తమ్మియందము గ్రమ్ము నేమొగమున 


నొకనవ్వు వొడము నయ్యురగవేణికి మిన్న 
గన్న కెంపులవన్న చిన్నిమోవి 

నొకతళ్కు వొడము నయ్యువిదమిన్నకు మంచి 
యంచగుంపులసంచు మించునడల 

నొకనీటు వడము నయురునితంబకు మేటి 
రంగుబంగరపుబెడంగు మన 


తే. నత్తయానతి మజ్జిగ లమ్మువేళ 
దానిదారున నీక్షించె నేని యింక 
జాలిమాటలు తలమీంది చల్లకడవ 
పడుటసైతము నెజుంగ దప్పడంతి యపుడు. 557 


సీ. [17] ఆగుణార్లవునియిల్లాలికి మెలుమెచ్చు 
కూర్మితో వండినకూర వెట్టుం 
గమ్మనేతులు చల్లకడవలోపల డాంచి 
గోనిపోయి పురయామికుల కొసంగు 
నేరంబులోమెడు నియతికానికి గట్టి 
మీగడ కనుక గాంగ నిచ్చు 
నాజ్ఞవెట్టంగం గర్తలైనబంధులకు నె 
య్యంబున నడుగని యప్పు లిచ్చు 


తే. దనవిధంబంత మెల్ల నేతప్పతార్చ 
వలసి యీలీల మెలంగు నవ్వనజగంధి 
జారవిద్యల కొడిగట్టు సతుల కింత 
యెచ్చరిక యుండవలయుం బూర్లేందువదన. 558 


క. వినుము ప్రభావతి నేమ 
న్ననం దెలిపెదం జూపి మోపి యనుటయు. గాదా 
యని తలకు మిక నీకై 
నను హెచ్చరి కింతలేక నడువం దగునే. 559 


తే. తగనవధరింపు మవలికథావిశేష 
మమ్మనోహర యిట్లు గుణార్లవునకు 
మేలునడియున్న నొక్కనాం డేలినాతం 
డనుప నాతడు పొరుగూరి కరుగుటయును. 560 


క. ఆఘోషాంగన మదన 
జ్యాఘోషం బితరవరసమాక్రమనిష్థా 
ద్రాఖిష్టంబై మించెని 
దాఘసమవియోగవహ్ని తనమది ముంచన్‌. 561 


సీ. అదలించి పిదుకని యావులుండంగ వేగ 
దోహనధేనువుదూడ విడుచు 
బానలోపలం బచ్చిపాలుండ మించిచే 
మిరియిడ్డ పా ల్పొయిమీందం బెట్టుం 
బేరి పక్వంబైన పెరుంగుండం గవ్వంబు 
పులిచల్లలో నుంచి చిలుకంబోవు 


వెనలలో మూనాళ్ల వెన్న లుండంగ నాండు 
కాంచి డించిననెయ్యి కరంగంబెట్టు 


తే. దివమునను సంజకడయంచు దివ్వ లెత్తు 
దద్దరిలినట్లు నడురేయి ప్రొద్దుపొడిచె 
ననెడుమతిం బాచిపనులు చేయంగయీను 
వలపువెట్టికి జిక్కి యవ్వనజగంధి. 562 


క. ఈరీతి నుండ మచ్చిక 
దేర న్వలసినవియెల్లం దెప్పించుటకై 
వారసతు ల్పొజుగులతో 
బోరామి యొనర్పం బసులపొంగలి వచ్చెన్‌. 563 


సీ ఇంక నాల్గ్లావంబు లిడనైతి(గా యంచు. 
గుమ్మరి నెమ్మది గుందికొన6గం 
గుడుమురూకలకెల్లం గొననైతి(గా యంచు 
బేరి తేరనియారి వెర మొంద 
గొఖియమందల నించుకొననైతి(గా యంచు 
గొల్లవాం డూరకే క్రుళ్ళుకొనంగం 
బెనుపసుపే విత్తు కొననైతిగాయంచు 
గాయపు నిద్దురలేక కళవళింప 


తే. మొనసి వెలచూపిచూపకమునుపె వారి 
సరకు లమ్ముడువోయె నేజాతివారి 
కేని బాటింపవలసి పేరెక్కినట్టి 
యాదినంబున నంబురుహాయతాక్షి. 564 


తే. అపుడు పొంగటికైన బియ్యంబుః దెమ్ము 
నీఘ్రముననంచు నొకరూక చేతికిచ్చి 
యత్త పొమ్మన నమ్మనోహరతరాంగ్‌ 
సాంద్రమైనట్టి చెంగటి సంత కరిగె. 565 


క. తండులములు గొని పుటిక 
నిండం బెట్టుకొని రాండె నేం డైనను జా 
రుండని మదిం దలంచుచు న 
మ్మిండం డేతేఅం దత్సమీహిత మొదవన్‌. 566 


క. కనుచూపుమేర దానం 
గనుంగొని యమ్మగువ యగునొ కాదో యనుచుం 
జను దెంచి గుణార్లవు( డే 
గినకార్యము చక్కనగుటం గెరలిన తమితోన్‌. 567 


క. అంత మనోహరుం గనుంగొని 
సంతసమున మనను నిలుప(జాలక యపుడే 
కంతురణకేళికై యువ 
కాంతునితో నచట వల్లికాగ్భృహసీమన్‌. 568 


తే. చేరి పుట్టిక వెలుపలిచెట్టునీడ 


డించి పొదలోని కరిగి యమ్మించులోటడి 
జారుతో గూడి తమ్మినేజావజీరు 
దురమునను దన్మయావస్థతో రమించె. 569 


చ. అదిగని యొక్క ధూర్తవరుం డబ్బెర పొంగటి కంచు నెమ్మదిం 
బెదరక మెల్లనే యరిగి బియ్యము+ గైకొని యెంచరానినే 
ర్పొచవంగ గంపలోన సికతోత్కరము న్వెస నించిపోయిన 
న్మదవతి జారు బొందెడు సుమాళమె కాని యెయింగ దేమియున్‌. 570 


తే. అంతం బొదరిల్లు వెడలి గుణార్హవునకు 
బురముం జేరంగం బెజత్రోవం బోవజెప్పు 
సందడిని గంపనయెత్తి మస్తంబుమీందం 
దాల్చి కొనివచ్చె నది యాత్మ ధామమునకు. 571 


ఉ. వచ్చిన నత్తగారు తలవాకిటికిం బజతెంచి యింతసే 
పెచ్చట నేమి యంచని శిరోగ్రమునం దగుగంప డించి నే 
మెచ్చితిం గోడలా యిసుక మేదిని: బుట్టదటంచు నెంచియో 
తెచ్చితివంచు నాగ్రహమతి న్నెమకె న్వలెత్రాండు ముంగిటన్‌. 572 


క. ఆయెడ నాగోపాంగన 
యేయనువున బొంకనలయు నెజీ6గింపంగదే 
కాయద్యుతినిర్దితశం 
పాయన నచ్చిలుకతో బ్రభావతి యనియెన్‌. 573 


క. చిలుకా యీచిక్కులు సం 
ధిలుగాథలు నాకు. గానె నేర్చితివో కా 
వలసి తలంపునం దలంచితొ 
తెలియదు గద యవలికథయు+ దెల్పుము వేగన్‌. 574 


వ. అనిన విని యాభామాలలామంబునకుం గీరసార్వభౌముం డిట్లనియె. 575 


క. ఆదారి నత్త కినిసెనొ 
లేదో యాలోన నుమ్మలించుచు నేనిం 
కేదియు. జెప్పిన నిక్కము 
గాదే కద యనుచు గోపకామిని యేడ్చెన్‌. 576 


క. ఆమాటలు విని యత్త ద 
యామేదురహృదయయై ప్రియంబున నడుగం 
గోమలి యిట్లను గోకిల 
కోమలకాకలిని గేలిగొనియెడి పగిదిన్‌. 577 


తే. ఓపలేనన్న వినక కెం పొదవు చూడి 
నంపంగా నేను మీకు మాజాడ వెజచి 
సంత కేగితి గద యందు సరంగం జెజందు 
ముడి విడువ రూక వెన జాజీ పడియెనమ్మ. 578 


క. వెదకితి నచ్చోం గానక 
కద యంతటం బ్రొద్దువోవగా భయమున నె 


మ్మది నింటికిం జని తూర్చె 
త్తెద నని యచ్చోటి యిసుము దెచ్చితి గంపన్‌. 579 


చ. వెలుపల వడ్డి కిచ్చినను వీసము వచ్చును నట్టు లాయెనో 
బలబ వేగ వచ్చు నలబాపని కిచ్చినయట్టు లాయెనో 
యలయక నాల్గుచట్ల పెరుం గమ్మినం జేతీకి రానిరూక నా 
వలె నలసంతలోనం బడవైచిన వారలం గాన నెచ్చటన్‌. 580 


క. అని పల్క నత్త కనికర 
మున రావే యెంత లేదు పోయిన యవుడే 
మనసొమ్ముగాదు వగవకు 
మని యూరార్చంగ నది గృహంబున కరిగెన్‌. 581 


క. ఇట్టివగం గనినం జనుమా 
గట్టిగ నని చిలుక పలుకంగాం దమితోడన్‌ 
నిట్టూర్పు నిగుడం గోమటి 
పట్టపుదేవేరి కేళిభవనం బెనసెన్‌. 582 


క. ఆపగలు గడవంబడుటయు 
భూపతిభవనంబు. జేరబోయెడుతణీ నా 
కోపనం గనుగొని సుమన 
శ్చాపుని యెకిరింత సంతసం బుప్పాంగన్‌. 583 


శా. కోగ్రగ్రావభిదాదికిర్తితగుణవ్యూఢోహగాఢత్రినే 
త్రర్జావద్ధరణో గ్రబాహుబలగర్వగ్తంధిలంకాధినా 
థర్రీవగ్రసనోజ్ఞ జ్ఞ్వలాద్భుతభుగస్త్రస్థేమవాతూలభు 
గ్భుగ్రాజత్సటుశౌర్యవైభవహృతొంభోధి ప్రభు ప్రాభవా. 584 


క. భోద్రేక బ్రథ్నవచః 
కద్రూభవభూరిభావుకప్రాభవ దై 
త్యాద్రివరధ్వంస సద 
క్షుద్ర కృపావిక్ష భానుకులహర్యక్షా! 585 


హంసయానవృత్తఖడ్గబంధము-- 
దారితారిభూరిధైర్యధామధామభూరుహా 
భారతీశవంద్యశౌరి భాస్వదబ్దలోచనా 
నారదస్తుతప్రభావనవ్యమేఘ సన్నిభా 
భారతీశశాంకకీర్తిభాసుసూరిరంజనా! 586 


గద్య. ఇది శ్రీమత్ధాదిరీ నృసిం హకరుణాకటాక్ష వీక్షణ సమాగతకవి తాధార 
పాలవేకరికులకలశాంభోని ధిసుధాకర తాడిగోల్లకరియమాణిక్యనృ పహర్యక్షపౌత్ర 
పవిత్రచరిత్ర కదురధరామండలాఖండలపుత్ర విద్వత్కవిరక్షణానుసంధాయక 
కదిరీపతినాయక ప్రణితంబైన శుకసప్తతియను మహాప్రబంధంబునందు 
ద్వితీయాశ్వాసము. 


1 


గీ. కలికి యాతని కులకాంత గర్భచిహ్న 
కలితయై చాల ముద్దులు గులుకు మొగము 


. యది మొదలు చిన్నంబోయితి 


రిదియంతయు నాకు బలుకుం డేలా దాంపన్‌ 


. క. పోలెండ యేటిమాటలు 


జాలిం బడనేల మనము సరగున దీనిం 
బోలంగ నొ క్కతెజంగునం 
బాలింత మటన్న సతికి బతి యిట్లనియెన్‌. 


క. బాల యిది యాయు వలరుచు 
మేలిమిగా బ్రతికినట్టి మీదట గదయా 
జోలి యెటులైన నైదువ 

రాలై మనపడుచుగాంగ నమరినం జాలున్‌. 


. అనుదినంబును నిచ్చావిహారమునకు 


5. మగువలవగలునువలపులు 


14. 


మగవాండా నిలుపువా(డు మానమునీవే 


. తిన్ననిప్రాయమువానికి 
ఈపద్యమే 39వ పుటలో వాడినాండు 
. నింట నేయుండ( బెజమచ్చికంటినంటం 


గూడకల్లాడు నీ కనుకూలుం డయ్యె 
నృపతి పయనంబు చెవ్వుట నీవుగోరు 
పోడుములు గల్లు నిక నేమి పోయిరమ్ము. 


. క. గంగాతీరముచెంతను 


బొంగెడుసంపదలచేత౦ బూర్లంబగుచున్‌ 
శృంగారఖనియొ యిదెయన 
జెంగల్వపురంబు పేర జెలంగుచునుండున్‌. 


. ధర్మదార=యుద్ధము మాన్సుటకై పట్టించుకాహళధ్వని 

. *బిమ్మట (పూ) 

. ఇది హంసవింశతిలోగూడ గలదు. 

. ఉ. అందున వానికెల్లను హలాంకుం డన న్నాకపెద్దరెడ్డి చె 


ల్వొందు నుభో గుడ నగరిలోపల వన్నియగన్న యట్టివాం 
డందున బెద్దకాం పనుచు నందటజుం గొల్వంగ లెక్కలేని వె 


ల్లందగుమిన్కులుం గలిగి యాతండు రాజిలుచుండు నప్పురిన్‌. 


క. అప్పు డాశీలవతికేల నొప్పుపళ్ళె 
మెలమి తానందుకొని కావుటింతి శివుని 
మ్రైక్కుచెల్లించువిధమున ముద్దునడల 
గుడివెడలి చేరె నిల్గుల్కుగుబ్బలాడి. 


15. 


16. 


క. జగతి బొగడొందు విద్యా 

నగరంబునం బరమధూర్తనాయకు లగుచున్‌ 
నెగడుదు రిద్దజణుభూసురు 

లగణితులై విందు: డనంగ ననువిందుం డనన్‌. 


సీ, తల్లిబిడ్డలు నన్నదమ్ములకైన నాజనిపోరు గల్పించి రట్టు సేయ 
యామికావళికన్నుం బ్రామి యంతఃపురాంగణములైనను జొచ్చి కన్నవెట్టం 
పతిభక్తి సతి నరుంధతివంటి వాల్గంటినైన బెల్లించి వెల్లాలి సేయం 
దప్పక శకునియంతటివానినైన జూదంబున గెల్చి పందెంబు గొనంగం 


తే. జీరకును గొట్టికును లంజవారితల్లి 
పూంటకొప్పించి తియ్యనిమాటలాడి 
రాయి గరగించుచును నప్పురమున వార 
లొకనికొక్కండు మెచ్చకయందు రెపుడు. 


సీ. పగడసాలలం గోడిపడవులం బుట్టచెండాటల నిష్కారణార్యనింద 
మదిభోగములం జేరి మగడాలిచక్కటికథల దుర్వ్యవహారకర్శకలన 
దీవుల నీరాటరేవుల రచ్చల మాటల జనవశ్యమంత్రశక్తి 
బొమ్మలాటల వట్టిబూటకంబుల వంతుపాటిల కొక్కపఠనశక్తి 


తే. పగటినిద్రల వెలయాండ్ర( బట్టుపనులం 
జాడికూతల పరిహాస సరణినడక 
లేనిదుడుకుల బెట్టుటం బూనికొనుచు( 
బ్రొద్దుపోనిత్తు రెపుడును భూమిసురులు. 
తే. వారలంతట నలకంచి వరదరాజు 
గరుడసేవ నిరీక్షింప నరిగి పోపు 
పరుసవెంబడి జని యన్యభామినీవి 
లోకనాపేక్ష నెమ్మదిలోన హెచ్చ. 


సీ. వృద్ధవేశ్యతనూజవిటుందిట్టుమాటల 
వెలపువ్వుంబోండ్ల నవ్వించుకొనుచు 
నత్తకోడండ్ర కాట్టాటమాటలు 
గులస్త్రీలసిబ్బితిచూసి చెప్పికొనుచు 
వరునిలో నిల్లాలు ప్రతిరాత్రి యాడుమా 
టల గులాంగన గుట్టు కలంచికొనుచుం 
గొట్లకే గొణిగెడు గుందనిమాటల 
కొమిర బానిసెగుంపుం గూర్చుకొనుచు. 


తే. గో డెకాండ్రెల్లం గూడిరాం గంతతడవు 


కథలు మటీకొంతతడవు శృంగారవతుల 
చిత్తము లెజుంగు నేర్చులు+ జెప్పికొనుచు 
నరుగుచో ద్రోవగడపి రయ్యవనిసురులు. 


తే. పరుసడిగ్గినచో దమవంతువగల 
కాసపడి చూచు కొమిరయిల్లాండ్రచెంత 
నగుచు నన్నేల వేల్పు లన్నంబు వార్చి 

కొండ్రు వారలు వండినకూర లిడంగ. (పాఠాం) 


17. ఇంటవండినకూర లిడి సారెకును గూర్మిచెలువునితోడ మచ్చికలు సేయు 


శ్రీజానకీమయూరీ 
రాజన్మేఘాయితాంగ! రతిరాజశత 
భ్రాజితసౌందర్యసుధా 
రాజతగిరికీర్తిసాంద్ర రామనరేంద్రా! 1 


తే. అవధరింపుము సకలరాజాధిరాజ 
నతపదాంభోజుం డగుధర్మనందనునకు 
సరసలౌకికవైదికాచారవిహిత 
హితకథారమ్యు, డగుధౌమ్యు( డిట్టు లనియె. 2 


తే. అటులు నిజగృహమున కేగి యబ్దవదన 
పగలు గడవంగంబడుటయుః. బార్థివెంద్రు 
కేళిగృహమున కరుగునవ్వేళం గాంచి 


మరునియెకిరింత సంతోషభరిత యగుచు. 3 


క. ఒకకథ వినియెదె మణీ పొం 
దికతో నటు నిల్చి తర్ణనీనాసాయో 
గకరణధురీణ మిది యని 
యకలంకసుధావిధోకు లలరం బలికెన్‌. 4 


పదునేడవకథ 


క, ధర శాలివాహనుం డను 
నరనాయకమౌళి పెనుప నలువై విభవా 
కరము ప్రతిష్టానం బను 
పుర మలరు న్వేల్పుటేనిప్రోలుం బోలన్‌. 5 


క. అప్పురిం గుబేరుకలిమికి 
దప్పులు ఘటియించు సోమదత్తుం డనుపే 
రొప్పు నొకవైశ్యు( డలరు గ 
కుప్పటలిని గీర్తివల్లికోటులు ప్రాకన్‌! 6 


స్తీ నవరత్నములు సువర్ణమును వెండియును లో 

హాంతరములు పటలాంశుకములు 
గోవజవ్వాది కుంకుమపూవు పచాక 

ప్పురము+ బన్నీరుచెంబులుం బటిర 
తరుఖండపటలి యందలపుం గొమ్ములు జల్లి 
సవరము ల్పాదరసంబు జాజి 

యింగువ లేలాలవంగము లోడపోొం 

కలును గోరోచనగంధకములు 


తే. కొచ్చికుక్కలు మానిసిక్షోతు లరిది 
పంచెవన్నెలచిలుకలు బహువిధముల 
పారువాతిన్నె లికమీంద బలుక నేల 
పొదలు వానింటం బులిజున్ను మొదలుగాంగ. 7 


క. ఈళయు ముమ్మెంగియు బం 
గాళము పైగోవ మొదలుగా బొదలెడుద్వి 
పాళిగలసరకు లాతని 
కౌలున దిగు మాట నిజముగలవాం డగుటన్‌. 8 


శా. ఏయూరం దనయాపణంబు మజీయిం కేబేరిపేరైన నా 
త్మాయత్తం బగువిత్త మేయడవియందైన న్నిజద్రవ్య మీ 
చాయన్సంపద వృద్ధి బొంద ధనదస్పర్ధాళుండై నిల్బెబో 
యాయూరవ్యుండు గోట్టకుంబడగ లెన్నైనం బ్రమోదంబునన్‌. 9 


చ. వలసిన బేరము ల్లైలియవచ్చినవారలు వాదుగల్గువా 
రలు తెగగుత్తగొల్లలును రత్నపరీక్షలవారు కార్యము 
ల్లలిగిన యింగిలీషులముఖాములు చెంగట నుల్లసిల్లంగాం 
గొలువాసంగు న్మహీశుగతి( గోమటి యాత్మగ్భహాంగణంబునన్‌. 10 


క 


తే. 


అతండు ధూర్తచకోర 

ఖ్యాతంబగు నొక్కచిలుక నతులితగమనా 
యాతేరితవిజ్ఞానస 

మాతులశేముప్విం గృపాళుండై పోషించున్‌. 11 


అప్పురంబునం గామసేనాభిధాన 
యైన వెలచాన మీటు జయైకతాన 
మీనకేతననలినప్రసూనశరస 
మానతానూనవీక్షావితాన యొకతె. 12 


ఉ. కారుమెయింగురాచిలుక కస్తురివీణె పదాజువన్నె బం 


తే, 


గారము నచ్చుకుప్పె తెలిగంబుర వెన్నెలలోని తేట సిం 
గారపుఠివి లేనగవు గల్లిన చక్కెరకీలుబొమ్మ యొ 


య్యారవుజీవగడ్డ యన నచ్చిలి మెచ్చులు గాంచె నెంచంగన్‌. 13 


. ప్రత్యక్షబాహాటపాంచాలనటనలు 


గనుపట్టంగాం బుస్తకములు చదువు 
గనుంగొన్న రూపమచ్చున నొత్తినట్టుల( 
దళుకొత్త భావచిత్రములు వ్రాయు 
నట్టువకాని యందముగాక వింతగా 
గోపులు గల్పించుకొనుచు నాడు. 

జేరి తంబుర మీటి సారసుథాసూక్తి 
దేటలూరంగ వింతపాటం బాడు 


. జాతివార్తలు దొలంక రసంబు గులుకం 


గవిత రచియించు. గల్పించి కతలు నుడువు 
మనసు గరంగంగం దీయనిమాటలాడు 
జిలుకరౌతుకటారి యవ్వెలమిటారి. 14 


. పలుకుముద్దులకుం గోవెలజియ్యగాండ్రెల్లం 


గుంటెనకాండ్ర వెన్వంటంబడంగం 
జనుజక్కవలు గన్న సన్న్యాసులైనను 
దలవరివారితో జెలిమి సేయం 
దళుకుంజూపులకు విద్వాంసులైనను నిజ 
రామలతోడ రారాపొనర్పం 

బొలుపున కాచార్యపురుషులైనను దమ 
వేషభాషలమీంద వెగటు పడంగం 


దెజిపిగని చూచినట్టి పతివ్రతలును 
నిజకులాచారవృత్తిపై నెటికె విఖువ 
వింతయొయ్యార మెసంగం గోవెలకుం బోయి 
మరలి యింటికి వచ్చు నమ్మచ్చెకంటి. 15 


. తొలశెడుతత్తబింబువగతో దొడనిగ్గు హిజారుమీంద మె 


ట్రిలువడినొంటికట్టున ఘటించిన చీరసగంబు మూపుపై 
నలవడబోటి దట్టి మొదలైనవి తే దిరుమంజనంపువే 


ఫలు దటీతప్పెనంచు నవలా భయమందుచు నిల్లు వెల్వడన్‌. 


16 


క. కొడుమెత్తుకొజకు గుడికిన్‌ 
నడుచు న్వెలపడుచు నాభినామమునుం గ్రొ 
మ్ముడిసౌరు న్మడిచారు 
న్వడఉజాబుంబై(ట వింతవగం గనుపింపన్‌. 17 


సీ, తానున్న కేళికంతటికి గణాచారి 
పెక్కుసుద్దులు మ్రోయు పెద్దబేరి 
పేరుకోదగినట్టి యూరలేని యుటంకు 
పరులబుద్దులకు జొప్పడనిమంకు 
కల్లలు పచేరించి గద్దించుతాటోటు 
పూనియొక్కరి కియలేని జూటు 
కలహంబె కూడుగా మెలంగడుగయ్యాళి 
నిష్టురత్వము సూపు నెజకరాళి 


తే. బేరజపుగట్టిజంత పాడూరిసంత 
చలము సాధించు దిట్ట రోసాలపుట్ట 
లోకముల కెల్ల సూచి 'యల్లుండ్రబూచి 
యెంచంగల యుచ్చమల్లి 'యయ్యింతితల్లి. 18 


తే. దాని నుతియింపం దరమౌనె తాటకావ 
ధూటితల్లియొ పూతనతోడంబుట్టొ 
శూర్పనఖమేనగోడలొ చూడ లంకి 
ణీతనూజయొ యనంగ వన్నియకు నెక్క. 19 


సీ. ఇరుగింటిదయ్యంబు పొరుగింటికినిగూబ 

యెదురింటివారల కెదురుచుక్క 
వాడకుంబగ యూరివారలతలనొప్పి 
పెంవుడుకూ(తుండ్ర పెద్దపిడుగు 
పరదేశులకుం బులి బాశులగాలంబు 
యాచకకోటుల కాసవిజుపు 

దాసర్లమిత్తి స సన్న్యాసుల తెరబొమ్మ 
జోగిజంగాలకు సొంటికొమ్ము 


తే. పాఠకులకొ ట్టు నట్టువపాలియదురుం 
గ్రోవి భరతంపుటయగారి గుండెదివులు 
బట్టువాకట్టు బవనీలపాముకూన 
యనంగ విఖ్యాతిం గాంచు నాయాండుంగూచి. 20 


సీ. గూనివీ( పనరాదు కోలమూతినిజాంయం 
గొడిపెమో మనరాదు గొడంగసాగు 
బాకిమో మనరాదు పగసాటి బెదరించు 
నొంటిప ల్లనరాదు కంటగించు 
నరవెండ్రు కనరాదు నాండెల్ల జగడించు 
వాటుగా లనరాదు చేటుందెచ్చుం 
జెవు డనంగారాదు చేట యెత్తుకవచ్చు 
గ్రుడ్డిక న్ననరాదు గొ! ట్టుసేయు 


తే. వెజ్జీ యనరాదు పైడి వెక్కిరించు 
గామీ డన రాదు మొగమున గంటువెట్టు 
పెంకి యనరాదు వట్టిగుంపెనలు సేయు 
ముద్ది యనరాదు గ్రుద్దు నయ్యెద్దుమొద్దు. 21 


క. గడెతడవు వేసటలచే 
సుడివడ కటు తనదు ప్రాతసుద్దులు విన్నన్‌ 
వడినిచ్చు నొక్కపుచ్చిన 
యడగొంటుం బడుకక్రిందియాకులు రెండున్‌. 22 


సీ. రమనేలినట్టి గురస్తునందు రదేమొ 
పన. గొల్వ నేర్చుటరుదె 
మేనకాంగననంటుకాని మెత్తు రదేమొ 
సృష్టికి బ్రతిసృష్టి సేయుటరుదె 
కడవయిట్టినవానిం గడునుతింతు రదేమొ 
పాధోధి పుక్కిట బట్టుటరుదె 
లఅంకంగాల్చినవాని బింక మెంతురదేమొ 
హచ్చుమందులకొండం దెచ్చుటరుదె 


తే. యనుచు మదితప్పితప్పి నీళ్లానిపూని 
తోడిముదుసళ్లం బెక్కండ్ర గూడంబెట్టి 
పట్టి తలనొవ్వ రవ్వగాం బవలురేలు 
వట్టిపగ్గెలు ప్రే ప్రలు నవ్వారజరఠ. 23 


క. అది నెమ్మదివదలని చల 
మొదవంగం దనసుతకుం బై(డి యొకనిద్దురకుం 
పదివేలమాడ లీయక 
కదియంగ నీదెట్టి విటశిఖామణినైనన్‌. 24 


క. ఆకామసేననవబి 
బ్బోకము గనుంగొనుట మదనభూతావేశ 
వ్యాకులితమానసాంబుజు 
డ్రై కుందుచు సోమదత్తుం డతివిరహమునన్‌. 25 


క. అక్కలికి కొనంగవలసిన 
రొక్కము పురహరుండు దానరూపము రతిగాం 
జక్కరవిలుతుండు వెజవు 
న్మాక్కలితన మెవుడుం దన్ను ముంపంగ నుండెన్‌. 26 


ఉ. అంతట నొక్కనాం డత డొయారము మీజంగం గామసేన నే 
కాంతమునందు జేరి మనసారంగం బుక్కిటివిండె మిచ్చి గి 
ల్లింత లెసంగు కౌగిటి బిగింపుల నింపులనింపు పారువా 
వీంతరొద ల్ముదంబు నొదవించునటు ల్కలంగాంచి వేడుకన్‌. 27 


చ. తనచెలికానితో బసిండిదార్చక యేనల కామసేనతో 
నెనసితి నిన్న నంచు వచియించిన నాతండు దానియింటికిన్‌ 
జని మది నిల్ప(జాలక ప్రసంగవశంబున సోమదత్తుం 


డినవచనంబు లెల్ల బ్రకటించినచో వెలముద్ది యుగ్రయై. 28 


క, ఏ నెఖుగకుండ నాసుత 
తో నెనయుట యెట్టు లిట్టిదుడుకులు గలవే 
కానీ రొ క్కం బీయక 
పోనో చూచెదము తనప్రభుత్వం బనుచున్‌. 29 


. న్లేష్మంబు కుత్తుక జిట్టుబుట్టున కట్టు 
కట్టును దగ్గు లగ్గలము గార 

జన్నులు తలగడ సంచులవలె వెల్లి 
పయ్యెదమీంద జంపాల లూంగ 
బీదనరాలతో బెరుంగువాంగడుపులో 

బల్ల నల్లడలందు. దుళ్ళిపడంగ 
బుగ్గలాహిరియూటం బోడము వాసనతోడి 
కంకినోటను జొంగ యంకురింప( 


తే. దిరుకొళములోన(బడిన క్రోతియునుబోలె 
వడకుకొంచును నేచుట నెవ్వారిం గన్న 
గ్రుడ్లు మిడికించుచును గుడ్లగూబరీతి 
వేగం దనయిల్లు వెడలె నావృద్ధవెశ్య. 30 


తే. అంతలోననె శాలివాహను దివాణ 
మునకు నేగుటకై బంధుజనులు గొలువ 
వచ్చునలసోమదత్తు నవ్వారవనిత 
జనని వీక్షించి సందడి జడియ కరిగి. 31 


తే. వెట్టి నీ రానుకతమున వెడలునట్టి 
చొక్కుబోదట్టి యొకకన్ను వెక్కంబెట్టి 
దడిగణవంబోవు వేసిచందమునం బట్టి 
పరుసమెచ్చంగ నూరుజప్రముఖు బలికె. 32 


శా. అయ్యా యల్లుండ యెంతపెద్దజీకమయ్యా నిల్చిమాటాడనీ 
వియ్యంజాలనీ సెట్టివా నెనరు లే దీపట్ల నిట్టైన ని 
వియ్యా లందథీ కేదిదిక్కు మజీ నీ వెన్వెంట్‌నే వచ్చు మా 
యయ్య ల్పెప్పరె నీకు మాకు దగవీయాదాయమే కంటివో. 33 


క. నలుగురిలో ని ట్లాపని 
పలుకంగం దగదైన వెజ్జిపట్టినకతనం 
దెలిపెద నీకేరోసము 
గలిగిన బ్రతికితిమి మంచికార్యం బిదియున్‌. 33 


క. ఇయ్యెడం గలగిన రోవెల 
యియ్యక నా కెజుక లేక యిటు నే నింటం 
దయ్యమువలె నుండంగ మా 
తొయ్యలితో నెట్లు కూడితో నే నెజుంగన్‌. 35 


క. పైండేమి బ్రాతి యిదిగో 
నెండిచ్చెదు మ్రుచ్చు వగల నెలత రమింపం 


ర్‌ 


బోడిమి చెడదే మణీ బురి 
కాండవుం దగ కొదవలే జగంబు లెజుంగున్‌. 36 


తే. నిన్ననే నన్ను మొజంగి నాచిన్నదాని 
నక్కటా యోడరేవున నమ్మికొందు 
వేమిటికొ జాజవిడిచితి వింతెకాని 
యంత దబ్బజకాండ వీవెదొ కావో. 37 


తే. మంచిమణులకు వెల బొసంగించువేళ 
హెచ్చువెలలకు సొమ్ము చేయించుచోట 
నగరి జాలెలు నీయింట నిగిడియున్న 
వింత మాకేల మారొక్క మిచ్చిపొమ్ము. 38 


క. అన సోమదత్తు. డద్భుత 
మున నచ్చట నిల్చి వెజ్టిముద్దియ కలలో 
నెనసితి నీదు తనూభవ 
ననుపమరతి నింతెకాని యన్య మెజుంగన్‌. 39 


తే. అనిన నమ్ముద్ది మంచి దట్టెన నేమి 
నాతనూభవవలన ననంగసౌఖ్య 
మబ్బెంగద నీకు నిదియు లేదన్న నందు 
వర్థ మిప్పించి యవ్వల నడుగుపెట్టు. 40 


క. అని రట్టుసేయ నచ్చటి 
జనములు సొమ్మీయకునికి చనదని వగదెం 
చిన దాని దోడుకొనిపో 
యె నతం డింటికిని రొక్క మిచ్చెద నంచున్‌. 41 


క. చని ధూర్తచకోరమునకు 
దనవృత్తాంతంబుం దెలుప దత్కీరము న 
వ్వి నిజంబుగ గెలిపించెద 
నిను వెజివకు మనియె వైశ్యనీరజగంధీ. 42 


రక్త ఆవైశ్యునిం దత్కీ రం 
బేవిధి wwe నెలతీ(గింప(గదే 
నీవే జాణ వటన్నన్‌ 
భావించుచు. జిలుకత్లో బ్రభావతి పలికెన్‌. 43 


క. ఏలాగున గెలిపించెనొ 
బాళిమెయిం బ్రహ్మలోకపర్యంతము నే 
నాలోచన యొనరించితి. 
జాలదు నాహృదయ మిది నిజంబుగం దెలియన్‌. 44 


వ. అనిన విని యవ్విహంగమపుంగవం బనంతరకథావిధానం బిట్టని తెలుపం దొడంగె 
నవ్విధంబున నాధూర్తచకోరంబు దత్తప్రతిజ్ఞం బైనవిత్తంబు సోమదత్తునిచేత 
మూటగట్టించి దానికిం గట్టెదుర నొక్కనిలువుటద్దంబుం బెట్టించి పెద్దలతో నవ్వెలముద్దిం 
బిలిపించి దర్పణప్రతిబింబితార్థంబు గై గైకొనుమని పలికిన 'నచ్చటివారును 
స్వప్నదృష్టంబునకు నిదియె సమానంబని నిర్ణయింప నప్పణ్యవృద్ధయు నగణ్య 


లజ్ఞానమ్రవదనయై సదనంబునకుం జనియెనని పల్కునవసరంబునం బ్రభాతం 
బగుటయు. 45 


క. అంతిపురంబున కరిగి ది 
నాంతమున నృపతి జేరి నరిగెడుతమితో 
జెంతకు వచ్చినకోమటి 
యింతింగని చిలుకరాయ+ డిట్లని పలికెన్‌. 46 


క. రమణీ యాధూర్తచకో 
రముకథ యింకం గొంత కలదు రాజవియోగ 
భ్రమమడంచి తెచ్చికోల్న 
య్యము తోడుతనైన వినుమటంచుం బలికెన్‌. 47 


క. ఆగతి నింటికి జని యా 
బోగము ముసలాపె యాత్మపుత్రికతో నా 
జాగెల్ల దెలిపి పరిభవ 
యోగంబున మదికి ఖేద మొదవంగ నంతన్‌. 48 


. పుట్టలమ్మ యటన్నంబో యెంతలేదను 
సందివీరుల టన్న జాము గొణుగు 
నెక్కలమ్మ యటన్న నొక్కటికొదవను 
బోతురాజు లటన్న బూతు నుడువు 
ధర్మరాజు లటన్న దబ్బటజిలే తిట్టు. 
గంబమయ్య యటన్నం గ్రాసి యుమియు 
గ్రామగంగ యటన్నం గాదా మరో యను 
దేవాదులన్న గద్దించి చూచు 


తే. నిన్ని దేవళ్లం గొలిచి నేనేమి గంటి 
పోయి పచ్చని పులుగాసిపులుంగుచేత 
మోసపోయితి ననికుందు మొనయుఖేద 
మారట మొనర్చ విసివి యయ్యారిబసివి. 49 


॥ నట్టింట దేవళ్లుపెట్టెం బెట్టినతిన్నెం 

గొ ట్టంచి వెసంబందిగూడు చేసె 
మెడనున్న పాదాలు విడిచి యెవ్వరింగన్న 
మొరుగుతలారికి మురువు చేసె 

బానలో దాంచిన పట్టుపుట్టము చించి 
పొదుగుడు కోళ్లకుం బొత్తి చేసె 

దేవాదుల కడెంబు దిగిచి కమ్మతగాని 
పట్టికానికి మొలకట్టు చేసె 


తే. గాటిటేనికి మీందుగాం గట్టి యున్న 
గట్టివరహాని వరహానిగాంగం జూడం 
కాడయోగూడ కొక్కమాటాడకుండ 
గుండనికి రంగుబంగారు గోరుసేసె. 5 


తే. అంతం దత్సుత్రి కీరమా యింత చేసె 


ర్‌ 


ర్‌ 


దాని నంజుడు దినకున్న నేను సాని 
కూతురనె యంచు దల్లిని గుస్తరించి 
మణియు నవ్వార్త యూరెల్ల మజవనిచ్చి. 51 


క. వలసిన సతికే చిన్నెలు 
గలవో యచ్చిన్నెలెల్లం గనుపించుచు న 
వ్వెలవెలంది సోమదత్తుని 
వలకు న్లోపటీచి మేలువానిం జేసెన్‌. 52 


తే. చేసి యొకనాండు మీయింటి చిలుక కతలు 
చెప్పునందురు నామాట చిన్న(బుచ్చ 
కిపుడె తెప్పించరా దాని యెడను గలుగు 
పొలుపు గనుంగొని మరల నంపుదము గాని. 53 


చ. అనవిని సోమదత్తుడు నిజాప్తులం బంచిన వారు దెచ్చినం 
గనుంగోని కామసేనయు వికాసపుమాటలుగా వచించి యెం 
దును సరిలేక మించు నలధూర్తచకో రశుకాగ్రగణ్యముం 
దనగ్భృహసీమ మంచుకొని దబ్బజి నెయ్యము నిబ్బరంబుగన్‌. 54 


తే. కొన్ని దినములు చన రోషకుటిలహృదయ 
వనజయై దీనిమాంసంబు వండుమనుచుం 
జిలుక నెవ్వరు గనకుండం జేతికొసంగ 
బోనకత్తియ వెస పాకభూమి కరిగె. 55 


మ. అపు డాధూర్తచకోరకీరవర మయ్యాపన్మహాంభోధి యే 
నిపుణత్వంబున నీందంగావలయు నీ నేర్చెల్ల శోభిల్లంగాం 
జెపుమా చూతమటంచు( బల్కి తెలియం జింతంపంగా నవ్వి వై 
శ్యపయోజాస్యకుం జిల్క తక్కిన కథాంశం బిట్లు తెల్చెం దగన్‌. 56 


క. ఆరీతిం బాకగేహము( 
జేరిన యావంటలక్క చిలుకం దజుగం 
గోరి పచనక్రియాచిం 
తారతితో నీలకత్తి నలుగడ నెమకన్‌. 57 


ఉ. అత్తటీ( దాని జూచి శుక మంగన యెంతటిపుణ్యమూర్తివో 
బత్తిజనింప నాదుచెజం బాపెదు( గావున నిన్నువంటి య 
త్యుత్తమ కేను నేర్పెడు ప్రయోజన మున్నదెయైన నామనం 
బుత్తలమందె నీకిటుల యో జరయింతటి పాటొనర్చెనే. 58 


క. ఏను ద్రికాలం బెజుంగుదు 
మానిని పదినాళ్లలో సమంచితరేఖా 
సూనవయి నిండుజవ్వన 
మూనంగా నీకు హేతు వున్నది సుమ్మీ. 59 


వ. ఇంత యెజీంగిన నీ కీయపాయంబు( దప్పించుకొ, నరాదే యని యంటివేని 
యలంఘనీయంబగు విధివిధానం బిట్టి దని నిశ్చయించి యున్నదాన నది యట్లుండె 
నవయౌవనాపాదకం బగు నొక్కమంత్రంబు నా కభ్యాసం బైయుండు; నది నాతోడనె 
పోయెడుం గదా యను విచారంబు తీరకునికి నీకు నుపదెశించెద దానివలన నీకు 


బ్రాయంబు వొడముట కడుగనేల నీవిచ్చినవారికిం గలదు కాలయాపనంబు సేయక 
యిచ్చోట గోమయంబున నలికి మ్రుగ్గువెట్టు మనుటయు నావృద్ధ 
సంభ్రమాశ్చర్యానురుద్ధయై యచ్చిలుకటేన్‌ నచ్చట నునిచి తదుక్తప్రయోజనంబులకుం 
బోయిన. 60 


క. ఆధూర్తచకోరము గరు 
దాదృక్పటపటనినాద మడరం బరదు 
స్పాధంబై వరమానా 
బాధత్వర మెజయంగా నభంబున కెగిరెన్‌. 61 


తే. ఎగిరి చెంగట నీశానగ్భహములోన 
గూళ్లు పెట్టిన చిలుకల. గూడుకొనియె 
దానీ: గానక భయమంది బోనకత్తె 
కార్కవాకవపాకపాకం బొనర్చె. 62 


క. ఆకామనేన మది( జిం 
తాకలుషత మాని సోమదత్తునితో నే 
లేకున్నతజీ బిడాలం 
బాకిరము( బట్టి చంపె ననుచుం బొంకెన్‌. 63 


క. అటుకనుక నేర్చుగలిగిన 
గుటిలాలక నేండు నీవు కోరినపనికే 
గుట తగు లేకుండినచో 
నిటనుండియె మరలు మని శుకేంద్రుడు పలికెన్‌. 64 


తే. అంతలోనన యరుణోదయంబు మించ 
నాప్రభావతి యంతపురాంతరమున 
కరిగి యానాంటి రేయి భూవరునిం జేర 
నేగుచో జిల్క యక్కల్కి కిట్టు లనియె. 65 


తే. అతివ ధూర్తచకో రశుకావతంస 
మంత చేసిన గామసేనాంబుజాత 
గంధిం జెజుతు నటంచు. గంకణము గట్టె 
నెట్లు చెజపంగవలయు నీ వెజుంగం జెప్పమ. 66 


క. అని పలికి తెలియ నేరని 
వనితామణిం జూచు కీరవల్లభుం డదిదా 
వినిపింపం దొడం౧ ననితర 
జనితర సంస్తవ్యవచనసంభావ్యముగన్‌. 67 


క. ఆరీతి( దలంచి ధూర్తచ 
కోరము తత్కియకు వేళం గోరుచు నుండన్‌ 
మారునిచెలిం జెనకెడు నొ 
య్యారముగల కామసేన యంతటిభక్తిన్‌. 68 


క. ఒకనాండు కోవెలకు నే 
గి కపర్దికి మ్రొక్క గర్భగ్భహమునం దన్మూ 
రికి వెనుక డాగికొని యా 


శుక మిట్లని పలికె దద్వచోగతిగాంగన్‌. 69 


ఉ. మెచ్చితి నీదు భక్తికి సమిద్ధవిశుద్ధకళాభివృద్ధికిన్‌ 
దచ్చనగాదు నాపలుకు దప్పదు చొప్పడుం గాయసిద్ది యే 
నిచ్చెద నీవుం దల్లియు మజివ్వరితో నెజింగింపం బోక యీ 
వచ్చునరో జశాత్రవుని వారమునాం డిటు రండు వేడుకన్‌. 70 


క, తొలునాండు బోడలై ని 
శ్చలభక్తిం జోగులకును జంగాలకు మీ 
యిలు చూజవిడిచి యిటురా 
వలయున్‌ వైష్ణవుల కొసంగవల దేమైనన్‌. 71 


క, వారు శివద్రోహులు గద 
యీరసమున శైవమతము హెచ్చంగరా దం 
చేరితినైనం జెజతురు 
నారీమణి వారిమాట నమ్మకు మింకన్‌. 72 


క. అని పల్క నాల్గుదిక్కులు 
గనుంగొని శంకరునిమాటగా నమ్మి కృపా 
వననిధి హర త్రిభువనపా 
వన ధీరస్వాంత యనుచు వర్ణించి వెసన్‌. 73 


క. గుడివెడలి వైష్ణవులు గను 
పడకుండంగం. జెలుల నరిగ పట్టుమటంచుం 
బడంతి తన యింటికడకున్‌ 
పడిం జని నిజజననిం బిలిచి నగుమొగ మలరన్‌. 74 


క. హరుం డానతిచ్చినాం డె 
వ్వరితో జెప్పకుము సోమవారమునాం డి 
ర్వురకు నెలప్రాయ మిచ్చుం 
జరయు న్మృతి లేదు సంతసం బయ్య గదా. 75 


చ. ఆన విని వృద్ధవైశ్య పులకాన్వితయై నవయావనంబు నే 
నెనసితినేని యోపడుకటిల్లు మదీయము నీవు వేజి యిం 
టను బవళింపుమన్న జగడాలకు రాకుమె యూర నీవునే 
నును గడియింపం జొచ్చినం దనూభవ గోడలు పైండిసేయమె. 76 


సీ. ఇప్పుడే తెచ్చి నీ కిచ్చెదం గాని యా 
తళుకుంగమ్మలు నేనె తాల్చికొందు 
నృపులబచే దెచ్చి నీ కిచ్చెదం గాని నీ 
పెద్దముక్కటి నేనె పెట్టికొందు 
నృపునిచేం దెచ్చి నీ కీచ్చెద గాని నీ 
బొగడలజోడు నం బూన్న్చికొందు 
నెటులైనం దెచ్చి నీ కిచ్చెదం గాని నీ 
మట్టెలు నేం గాళ్లం బెట్టికొందు 


తే. నౌర నీవు గడించిన వనుచు నా కొ 
సంగకుండిన మజీ నేను సంతరించు 


తే. 


సొమ్ము మీందట నీ కీయం జూడు నాప్ర 
తాప మని పల్కి యుత్సాహచాపలమున. 77 


. కుణుచనరు బ్దువ్వికొని కొప్పు సవరించు 


బరువెత్తి కాటుకబరిణ వెదకు 

సొంపుతో నద్దంబుం జూచి పండ్హిగిలించు. 
బడంబోవుచును ముద్దునడలు నడచు 
గోరంబుగా సారె గుంటకన్నులు ద్రిప్పుం 
జూప నగు నోరచూపుం జూచు 

గరిడి కేగదనంచు. గాసె దాల్చంగం బోవు 
బాకినో రెగనెత్తి పాటపాడు 


నింటి కరు వచ్చిన నెనయు( దనకు 
నదిగొ బైడయ వచ్చి రటంచు లేని 

బింక మెక్కించుకొని సారె బిగియునపుడె 
ప్రాయ మేతెంచె నంచు నప్పణ్యవృద్ధ. 78 


. ఇప్పు డెట్టున్న దాన మీ రేల చెప్ప 


రౌర లెస్సాయె నని యొద్దివారిః దిట్టు 
గుంపుగొని చూచువారల గొ ట్టబూను 
వెరంగుపడి యింటిబిడ్డల వెక్కిరించు. 79 


. ఇవ్విధంబున బహుప్రకారదుర్వికారంబులు మీజం గుమారిం జేరి. 80 


క. ఏమో తెలుప(గ వచ్చితి 


తే. 


భామా యీలోన మజపుపాటిల్లెం గదే 
యేమీ మజవక తనకు 
న్సేమంబును బ్రాయమిచ్చు శివుం డుండంగన్‌. 81 


. గడువీలో మన మేగతి 


నడువన్వలె నేమి చెప్పినాడు శివుడు నీ 
వడిగితివొ లేదో తెలియం 
బడుచువుగద నీకు: దెలియ(బడ దింతైనన్‌. 82 


పడుచవే గాకయుండినం బ్రాయ మివుడె 
యిమ్మన(గరాదె సోమవార మ్మటంచు 

గడు వొడటియేల యింతలో గాలమేమొ 
దేశమేమొ కదా యంచు. దెలియునటవె. 83 


. అనిన విని కామసేనా 


వనజానన విన్నయట్టి వచనము లెల్లన్‌ 
వినిపించిన నమెమ్‌ 
యని యమ్ముదిజంత చింత యాకులపజపన్‌. 84 


. బ్రదు కెల్లం జక్కనగునని 


మది నమ్మితి గూ(తురా ప్రమాదము రాదే 
తుది నిల్లు చూజవిడిచిన 
నిదియేమో మీది కార్య మెవ్వ డెజుంగున్‌. 85 


తే. ఆశపడి బోడనైన నేనగుదుంగాని 
యింటిసొ మ్మొక్కకాసైన నీయ నొకని 
కొల్ల నే జవ్వనంబు మొట్టో యి దెట్టు 
తగదు నీమాట నే వినుదానం గాను. 86 


క. అనం గామసేన యంతటి 
పని రారాదమ్మ కుముదబాంధవధరుం డా 
డినమాటకు( దప్పటవే 
యని సమ్మతిపజీచి నిర్భరాహ్లాదమునన్‌. 87 


క. త్యాగధ్వజ మెత్తించి న 
మాగతయాచకుల కిశ్వరార్పణ మనుచున్‌ 
బోగముచెలి ధనమెల్లం 
బ్రోగులుగా నొసంగె సకలము న్వినుతింపన్‌. 88 


సీ. పట్టెనామంబుః గీడ్పజీచి నూతనవిభూ 
తినీ ద్రిపుండ్రంబులు దీర్పవచ్చు 
ద్వయము పొంబెట్టి శైవపురాణపద్యపా 
ఠికల వేమాజుం బఠింపవచ్చు 


వనమాలికలు పాజవైచి రుద్రాక్షపూ 
సలపేరు లజుత నెక్కొలుపవచ్చు 
విష్ణుసుకీర్తన విడిచి శంకర హర 
శబ్దము లుచ్చరించంగవచ్చు. 


తే. గాని భుజములు కాయలు గాచి యున్న 
తప్తముద్రలు మజుపెట్టందరమె యనుచు 
వైష్ణవు లభావవైరాగ్యవైభవంబుం 
బొంద నది శైవుల కొసంగె భూరిధనము. 89 


వ. ఇవ్విధంబుగా నిజాంశుకావశిష్టంబుగా గృహప్రముఖంబు లగుధనంబులు 
సకలభూషణంబులును ద్యాగంబు గావించి యమ్మించుంబోడి జననీయుతంబుగాం 
బ్రతీక్షించుచు నయ్యిందువాసరంబు ప్రసన్నం బగుటయు. 90 


చ. తిరుపతి కొప్పు లందముగం దీర్చిన బూడిదబొట్లు మంచి వే 
ర్పజిచిన మించునట్టి రుదురక్కలపేరులు( గావికోకలున్‌ 
హరశివశబ్రము లగ  మృగాంకకలాధరుగేహ, హసీమ కే 
గిరి గుడిమేళము ల్పొదలం గిన్నరకంఠియుం దానితల్లియున్‌. 91 


క. చని భావజారి సేవిం 
చి నిజంబగుభక్తి నాది చెంత వసింపం 
గనుం/ొన వచ్చిరి బహుయో 
జనదూరమునందు. గల్గు జనసంఘంబుల్‌. 92 


తే. ఇవ్విధంబున భూజను లెల్ల జూడం 
బ్రొద్దుకైవ్రాలుదాక నప్పాలతు లుండి 
యేమొ | సర్వేశ్వరుం డిట్లు తామసించె 
ననుచు. జింతీంచుచున్న యయ్యవసరమున. 93 


తే. గోపురముమీంద ధూర్తచకో! రకిర 
మెక్కి ప్రజలార మీకేల' తిక్కపట్టె 
వీరిబగిసీకి మణీ గారవించి హరుండు 
కాయసిద్ధి యొసుగునే కల్లగాక. 94 


క. అని వారు తన్ను దునుమం 
బనుచుటయును వారికొంప చెజిచుటకై దే 
వుని వెనుకనుండి తా నా 
డినమాటకు వార లచ్చటికి వచ్చుటయున్‌. 95 


క. వినిపించిన నింతేనా 
యని యందటు నవ్వ లజ్జ నానతముఖులై 
చని రవ్వేశ్యలు తచ్చు 
మునకుం గేలనెర్చు న బొసంగ న్వలయున్‌. 96 


క. అనిన బ్రభావతి మది మిం 
చిన వెజంగున నిన్నువంటి చిలుకలనేర్చు 
బ్లననగునె యనుచు వేగుట 
గేనుగొని వెసం జనియెం గేళికాగ్భహమునకున్‌. 97 


క. ఆనాంటిరేయి బాళి 
న్ఫ్భూనాయకమౌళిం జేరబోయెడుతతీ న 
మ్మీనాయతాక్షి జూచి ప్ర 
సూనాంబకతురగ మతులసూక్తిస్ఫురణన్‌. 98 


క. వేసారక మద్వచనసు 
ధాసారము మెచ్చ నీకె తగుంగావున నీ 
వీసారి యొక్కకథ విను 
మాసారిజయస్తనద్వయా యని పలికెన్‌. 99 


పదునెనిమిదవకథ 
క. కల దభ్రంకషకేతన 
చలదభ్రంబైన నైమిశం బనుపుర ము 


జ జ్ఞ్వలవిభ్రమపరిపూరిత 
కేలిశుభ్రకరాననానికాయం బగుచున్‌. 100 


క. రజకుం డొకం డప్పురంబున 
బ్రజ మెచ్చం దనర్చు వీరబంధు డనంగా 
నిజవంశోదితధర్మ 
ధ్వజమై తగుపాటివైభవం బలరంగన్‌. 101 


మ. బహిరభ్యంచితరాసభోత్కరము భౌభౌరావభాక్కుర్కురం 
బహరీశోదయకాలధౌతవసనాయాతాచ్యుతాశీర్వచో 
బహుళం బాయతకుంభకంబు గిరికాబాథార్థమార్దాలమై 
గృహ మొప్పు వ్రజకాగ్రగణ్యునకు దూరీభూతదారిద్యమై. 102 


ఉ. వేళమె కోడికూత యగువేళలం జల్టి భుజించి బండ్లు గం 
గాళము కూడునీరుచవుకారముందే* విడియంపుం జొ కుతో 
మైలల మోపు వీవున నమర్చిన రేవుగుజాని నెక్కి వ 
య్యాళిగం బోవు వాండు విమలాపతటాకసమీపభూమికిన్‌. 103 


క. ఆవీరబంధువునకు 
న్భావజభుజవిజయసాధనం బగునిల్లా 
లై వెలయు నొక్కకోమలి 
లావణ్యవరేణ్య యై కళావతి యనంగన్‌. 104 


చ. మినమిన లీను మేను నెజమించుల కొంచెపుటంచు(గమ్మలుం 
గొనంబగుముద్దుమోము సమకొన్న మెజుంగులకట్టదండయుం 
గనుంగవం గల్లుతేంటి యొడికంబును సందికడెంబు మించ న 
వ్వనిత యువాంతరంగమృగవాగురయై మెలంగుం గృహంబునన్‌. 105 


తే. ఆకళావతి నిజనాయకాల్పరతుల 
నీగి మారవికారంబు హృదయ మన్య 
పురుషసంభోగవాంఛతో బొందుంేయం 
దద్వశంవదయై నితాంతంబు మెలంగు. 106 


క. వెలవెట్టి వేజకైకొన 
వలదే కద యింట జారవనితలచీర 
ల్లలుగంగ నందులలోపల 
వలసిన యటువంటి వింతవన్నెలు చూవున్‌. 107 


మ. వటసమ్మార్దనగీతరాసభచయప్రహ్ల్హానశబ్దంబు లొ 
క్కట నోర న్వెడలం బరున్న సతిసింగారంబు వీక్షించి నీ 
విటు నిద్రింపు మటంచు లెచి చన నయ్యబ్దాక్షి యవ్వేళ నూ 
రట చేయు న్మదనాస్త్రకోటులకు జారక్రీడలం బ్రోడయై. 108 


చ. తన సరిచాకెత ల్తనకు దాపుగ వారలకెల్లం దాను గుం 
టెనలు వహించుకొంచు నెజిటెక్కులు నిండు విడెంపుచొక్కులు 
న్మనసుం గరంచు నేర్చువగమాటలు నేరని తప్పుపాటలుం 
గనంబడ నవ్వధూటి పతికన్నులు మూసి చరించు నిచ్చలున్‌. 109 


క. సొగసుం గని దాని పెనిమిటి 
మగటిమి యెజీిం౧ియును మాటిమాటికి నకటా 
సిగవోయినం బోనిమ్మని 
తగులుదు రుపనాథు లాసుధాకరవదనన్‌. 110 


సీ. మిహిరావలోకన మేటికి వీక్షణా 

ప న మడంకున్న 
మృత్తికాస్నాన మేమిటికిం దదీయదే 
హస్పృష్టికలుషాల నడంపకున్నం 
బమిపంచగవ్య మేపనికిం దదీయాధ 
రాస్వాదనైర్మల్య మడంపకున్న 
వేలిమి యది యేల వింతంగా దీనితో 


భోగించు పాపంబు పోకయున్న( 


తే. జటులగాయత్రి యేల తత్సంగమాది 
నాంతదుష్కృతదో షంబు నడంపకున్న 
నిన్నియును నేటికని రజకేందువదన 
వేదవిప్రులు తలంతురు విదితముగను. 111 


క. ఈరీతి మెలంగుదాని యొ 
యారముః గని యొ శూద్రుం డధ్వగుండు మహో 
దారుండు చారణు. డనియెడు 
పేరున దగువాండు మదనభీతాత్మకు(డై. 112 


క, చోరుని బుద్ధిది యైన 
న్సారం బింటికడం దెలియం జని చూచెదంగా 
కీరమణి దారి యని యా 
చారణుం డరిగెం దదీయసదనంబునకున్‌. 113 


మ. చని కాంచెం గుసుమాక్షతంబు స్రదనాంచత్సానపాత్రంబు భా 
సి నిజాసన్నసమున్నతాసనతదాసీనైకవృద్ధాక మ 
ర్థినరాహ్లాదకరాతిసౌరభము మధ్యేకుండవన్యస్త మ 
ర్రనిచోచత్సరిమాణభాజనము నౌ కాదంబరీకుంభమున్‌. 114 


వ. కనుగొని నితాంతోదకంబును నిస్తుములంబు నగుట శాక్తేయమతంబువారును 
బెద్దలమయు(గున మెలుగు కురంగనయన అరుగుదేణం దగిన మదిరామందిరం బని 
డెందంబునం దలంచి నిజమనోవంచనాచుంచుచంచలలోచనాగమనంబుం గోరుచు నత. 
డందుం బ్రచ్చన్నవేషంబున నుండె. 115 


క. సివసత్తులును దలారులు 
బవనీలు న్మణీయు నాటపాటలవారుం 
జవులు నుతించుచు మదిరా 
సవముం గొని యొక్క. డొకండె జరగినపిదపన్‌. 116 


సీ. ఇంటివా రెవ్వరో యెందు గాన మటంచు 
నదిగొ కూర్చున్న దాయమ్మ యనుచు 
నమ్మిక తాను గానక వచ్చితి నటంచు 
నిది యెవ్వరుండెడి యిల్లటంచు 
నంగడి కరుగుచో ననుదెంచితి నటంచు 
వచ్చి జామయ్యెం బోవలయునంచు 
నరిది బిడ్డలకు మందడుగవచ్చితి నంచు 
నే నందులకు వచ్చినా నటంచు( 


తే. జేరి రవ్వేళం దమమునిచెజంగులందు. 
గాను దుడ్డును బంగారువూస వెండి 
తునక మొదలింటి చిజువాండు గొనినదెల్లం 
గొనుచు మగనాండ్రు తమకెల్ల గుట్టు మెజీయ. 117 


తే. అట్టు లరుదెంచి తక్కువ యనుటగాని 
దోసమాడుదురా యని యాసవంబు 


మంచి దని యల్లవృద్ధ వర్ణించి లేఖ 
లొసంగి క్రోలిరి మైరేయ మోపినట్లు. 118 


చ. కనుగవదోరగల్లుల వికారపుజూపుల కోపు లాసుతో 
డనె దళమెక్కు నాలుక తడంబడుమాటల పచ్చితేజ మో 
మున బనిలేనినవ్వుల సముజ్జ్వ్యలచంద్రిక లామతింప న 
వ్వనరుహలోచన ల్సివము వచ్చినయందము. జూపి రందయున్‌. 119 


తే. ఒకతె వృద్ధకు మధుమూల్య మొసంగు టరయ 
లేక కొమ్మనీ మజియొక్కరూక యొసంగె 
నొకతె గ్రోలియు మైరేయ మొల్ల లెక్క 
మరల నమ్మని దాని వేమరునుగనలె. 120 


సి. కసినికోతలు గోసి గారింతు రని బూతు 
తెలియంగా వదినెలు దిట్టువారు 

బురిం బాసి వేజు కాపురము సేయుద మన్న 
వినడని పతి దూణి వనరువారు 

గడుపార మగనికే గంజిపోయ దటంచు 

నత్త దుర్గుణ మెంచి యలరువారు 

దా నెవ్వతెయొ నన్ను దణీమి యీడ్వ నటంచు. 
దోడికోడలిం జెడనాడువారు. 


తే. గేరి యొకకొంద జాత్మల మీజీనట్టి 
మాట లెల్లను మధుమదోన్మాదగరీమ 
నలుక మెజయంగ లక్ష్యసంప్రాప్తవీక్ష 
ణాబ్దముల హాసవిన్యాస మమర మటీయు. 121 


౧. మగని నిద్దురపుచ్చి మజీవచ్చెద విచార 
మడంచి యింటికి నేగు మనియే నొకతె 
నిను జూడంగా నిశే నిలువలే నొకసారి 
యటుచేరి నిల్వరా యనియె నొకతె 
యమ్మ నేజెల్ల సయ్యాట మెందాశ నే 
నరిగెద విడువరా యనియె నొకతె 
బతిమాలి నేనె పైబడు టింతియె కాని 
యాలిపై దయచూడవనియె నొకతె 


తే. యత్తవాకట్టుమంత్రంబు అడిగె నొకతె 
విభునీ జోకొట్టుమందులు వేడె నొకతె 
మధువుచొక్కునం దేలి యామగువలందు 
జారసాన్నిధ్య మపుడు సాక్షాత్కరింప. 122 


క. ఈలాగున నాలాగున 
లీలాలోలలగు నచటి లేమలతో ద 
త్కేళిం దగిలిన రజక వి 
శాలేక్షణ వగలు గాంచి చారణుం డాత్మన్‌. 123 


క. ఇది దాట్లమారి యగునని 


పదపడి మబజునాండె యొంటిపాటున మేకో 
లొదవింపం దాపి యింటం 
దుదగానని ప్రేమ దానితో రమియించెన్‌. 124 


క. వింత లగు లాలనమ్ముల 
సంతన మెసంగించి మించు చారణరజనీ 
కాంతునిసన్నిధి నపుడ 
కాంతామణి మనసు చంద్రకాంతం బయ్యెన్‌. 125 


తే. అంత నయ్యింతి తప్పక యతనిం జూచి 
యెంతనెజజాణయో కాన నిట్టివాని 
వీని బోనీయరా దని మేనుమేను 
నెనయం గూర్చుండి వానితో నిట్టు లనియె. 126 


క. మగవాని నమ్మవచ్చునె 
యగపడి తన కార్య మైనయందాతశ విరా 
లిగదింతు రంత నెక్కడి 
జగజోలి యటంచు నెరసి చనం జూతురుగా. 127 


క. ఆంటది వలచుట యరుదే 
నా(ట న్మణీ వలచెనేని నాధుని బెనుపో 
రాట మొనర్చిన గోసిన 
గాటం బగుంగాని యెడయంగా లేదు చుమీ. 128 


ఉ. అంత యెజుంగ నేర్చిన విటాగ్రణివౌ దటుగాకయున్న నా 
యంతటిదానిం బూని వెలయాలివలెం బతిమాల( జేయదే 
యింతటిలోనె మీవురికి నేగక యిచ్చటం గొన్నినాళ్లు నా 
చెంతనె యుండి నీవలపు చెల్లుబడిం గడతేర్చరా యిశకన్‌. 129 


క. వెచ్చమునకు లేకుండిన 
నిచ్చెద దిన మొక్కమాడ యిచ్చటి మజీనా 
ముచ్చటలీ వీడేర్చినం 
దచ్చనగా దేలమూలధనముం గరమున్‌. 130 


తే. అనుచు మెకోలుగావించి యపుడెపోయి 
తనగ్భహంబున గూటిలోదలుపుమూలం 
బిడతలో నాయకుండు దాంచిపెట్టినట్టి 
మాడ లర్పించి వానితో గూడి మెలం౧. 131 


క. ఆవీరబంధు' డంతట 
భూవరు వెనువెంట దండు పోవుటయు నిజే 
చ్చావిధిం జారణుం గూడి క 
లావతి బహుభోగలీలలం దేలంగన్‌. 132 


క. త్రోవనిటు వచ్చి వచ్చియు 
నీవెలంది న్రతులయందు నెనసినవాండం 
బోవలయు నూరి కనుచుం గ 
లావతితో జారణుం డలంఘ్యప్రేమన్‌. 133 


తే. వచ్చి బహుకాల మయ్యె మావారి: జూడ 
నూరు సేరంగవలయు నీయొద్దవాసి 
పోవ గాళ్ళాడ విశ నేమి బుద్ధి యాన 
తీయవే యన్న బెగడి యయ్యిందువదన. 134 


క. ఏమంటి వూరి కేగెద 
వా మంచిది పోక నిలువవచ్చునె పొమ్మా 
నామాటకు నౌ ననగా 
దీమిక్కిలిమాట లేల తెలిపెద వదియున్‌. 135 


క. కాక నామీంది తమి నీకు గలిగెనేని 
నీదువెంటనె పెట్టుకపోదు గరిత 
నాత్మ గొకుదువేని నీవరుగు మూరు 
నెనసీ నీవు సుఖంబుండు మింతెచాలు. 136 


చ. అనుడు నతండు మోదమున కాడెద వింతియకాక నీవె వ 
చ్చిన గనుసన్న నిపలుకునేయుచునుందు జనంబు మెచ్చంగా 
నిను నజచేత నుంచుకొని నే బదిమాళ్లకుం గొన్నతొత్తు మ 
ద్వనిత కలంచెనేని పెడవాడనె వైవనె యింత యేటికిన్‌. 137 


తే. అనిన నంగీకరించి యయ్యంబుజాక్షి 
యపుడె పైనంబు సంజోక లమరం జేసి 
చారణుని వెంట నింటి విచార ముడిగి 
చనియెం దొలికోడికూంత ప్రొద్దుననె లేచి. 138 


వ. ఇవ్విధంబున నవ్వధూమణి యుపనాథాదీనయై యరుగునెడం 
దృతీయదినప్రయాణంబున. 139 


. పరికరోత్తరయుక్తపాథేయమును సజం 

బీరమై యొకనా(టి బియ్యమున్న 

యసిమిలో జలువ మాయక యుండ మడంతవె 
ట్టిన చల్లడము దుప్పటీరుమాలు 

నొరపుగాం బొలుపొందు నురగవల్లి దళంబు 
పూగపూరితమైన పొరలతిత్తి 

వ్రేల బ్రతిక్షణార్దికృతశంఖచూ 

ర్లంబైన లోహకరండకంబు. 


తే. గాళ్ల బిడివాళ్లు నికటమార్గప్రపాన్న 
రసనము న్మేషజనితమౌ రాగ మమర 
నృపతిచే నంపకము గాంచి యిల్లు సేర 
వచ్చి నాదారిం దన్మనోవల్లభుండు. 140 


క. అపు డారజకాంగన యే 
నెపమున బొంకంగవలయు నీమదిలోన 
న్నుపమగని చూచి తెలియంగ 
జెపుమా చూచెదము నీదు శేముషిబలమున్‌. 141 


క. అనిన బ్రభావతి శుకపతిం 


ర్‌ 


గనుంగొని యపు డెట్టు బొంకగావలె నంచు 
న్నను నడిగితి వింతెకద 
వినిపింపుము తెలియ నట్టివిధమని పలికెన్‌. 142 


క. ఈథ తెలియ నెబుంగుదు 
నాకొక పెద్దజిక మిచ్చినం గాదనరా 
దేకద యైనను వినుమని 
యాకీరం బనియె ననియతాదరగరిమన్‌. 143 


శా. ఆరీతిం బతి చేరవచ్చుటయు నయ్యబ్దాక్షి వీక్షించి చిం 
తారూపం బగుభీతి దోచి దృఢధైర్యస్టైర్య యై వానికి 
న్నోరాడింప నశక్య మౌకరణిం గందోయిం జలం బుబ్బిము 
న్నీరై పాజంగ నేడ్చెం గమ్రకలకంఠీనాదభేదంబుగన్‌. 144 


తే. ఏడ్వ నింతటి యపకార్య మేమి యనుచు 
దిగులుపడి నిల్చుమగని నెమ్మొగము( జూచి 
లెస్సవచ్చితి నిను బాయలేను వేగ 
వచ్చెద నటంచు( బల్కినవాండవయ్య. 145 


క. మజచితివె సుమ్ము శీఘ్రము 
పజతెంచెద ననుట యడుగువాసినచో న 
క్కజణవాయు ననుట నిజమని 
యెజుంగరుగా పతులనమ్ము నిందునిభాన్యల్‌. 146 


చ. పతి పరభూమి కేగిన నపారమనోవ్యథ గుంది ధైర్యవి 
చ్యుతి దివసంబు లెన్నుకొనుచు న్సతులుందు రెజుంగలేం డెకా 
యతం డొకవన్నెలాడి మొగమంటి కనుంగొనుచు న్విరాళి చే 
సతమని నమ్మియుందు రిది సాజమెకా మగవారి కారయన్‌. 147 


తే. మన్న పురుషుని చెడనాడు మగువ మీందం 
బోయి పులుగాసిపురుపయి పుట్టుననుచు 
బా(పనమ్మలు చెప్పినపాట మేలె 
యనుచు నేనుందు నిను దూజుకొనంగ వెజచి. 148 


తే. ఇవ్విధంబున నుండి యింకేమియందు( 
గానికలం గంటి యటుమొన్నం గన్నయపుడె 
యుగము గ్రుంగినయట్లెన నొల్లంబోయి 
నిలువంగూడకయెన్నియిన్నికలొ పొడమె. 149 


ఉ. ఆయన యొంటిగాండు వెలయాండ్రతగు ల్లలవాండు వాండిమిం 
బోయినచోట మాట పొజపొచ్చెము సైంపని రోసగాండు గా 
యీ యెడ నేమిపుట్టునొ సహింపంగరాదు విచార మంచు నా 
థా యిక నేమి యేనగరి యైనను బోయెదనంచుం గ్రక్కునన్‌. 150 


శా. చూపట్టంగలదాన నొటిమెయి నిచో Cc బోవరాదంచు నే 
నీపుణ్యాత్మునితో డమర్చుకొని యిట్లేతేరంగాం ద్రోవనే 
నాపాలం గలదేవుం డీకరణిం జెంత న్నిల్సెగా నిన్ను బే 
ర్చే పెక్కేండ్లు సుఖమున న్మనుము నాచిత్తంబు రంజిల్లంగన్‌. 151 


తే. ప్రాణనాయక మదిదోపం బాపమునకు 
మగడ వింతియకాక నామదికిం జూడ( 
దండ్రివైనను నీవీవ తమ్ముడయిన 
నింక నెన్నంటికిని నిన్ను నెడయవెజితు. 152 


మ. అను నిల్లాలిని గౌగిటం బొదివి నెయ్యం బార నూరార్చి య 
వ్వనితం దోడ్కొని వచ్చి యందజీ నెగు ల్వారించితంచుం బ్రియం 
బున నాచారణు వీడుకొల్పి తనగీముం జేరె నాతండు కా 
మినియుం దానును నిట్టి నేర్చువలె( జుమా నీకుం గోకస్తనీ. 153 


తే. అనుచు గీరంబు వత్కె వైశ్యాంబుజాత 
గంధి నివ్వెజపడి యదిగాక జంత 
యని ప్రమోదించి యరుణోదయంబుం గాంచి 
యరిగే శశికాంత బద్ధశుద్ధాంతమునకు. 154 


క. ఆమాపు వలపుత్రోపున 
భామాపుష్పాస్తు భూమిపతిం జేరుటకా 
రామ యరుదేర శుకము సు 
ధామయమధురోక్తి నద్భుతంబుగ+ బలికెన్‌. 155 


పందొమ్మిదవకథ 


క, కనకాంబరి కనకాంబరి 
యనగా నొకపురము గలదు హర్మ్యాగ్రవినూ 
తనహరిమణిఘృణితిమిరో 
జ్ఞనితరహణేలిసొధజాలం బగుచున్‌. 156 


తే. ఆపురం బేలు నీలవాహనుం డనంగ 
రిపుతమోహేళి యగు నొ క్కనృపతిమౌళి 
యతని చెంగట ధీరు( డనంగ బిరుదు 
నిండు మాస్టీడు నెగడు మన్నీలు వాగడ. 157 


సీ, తలపాగపొరమీంద జెలండునాయుథా 
రృనసల్పినట్టి దాసనపుయీవు 
నెడమచె గొలుసును దొడపుంగత్తియు. బూల 
బిరు దొందు కుడికేలం బెద్దకత్తి 
దట్టితోజెక్కు నిద్దాపంకి కుసుమ పూ 
వన్నియ దుప్పటివల్లెవాటు 
భుజములు విరులచే బూజించు బోడిక 
ల్మురువైన ముందరి బిరుదుడవిణ 


తే. దండహంవీరతలగుండు గండ యనుచు 
బద్యము పఠించు జీతంబు బంట్లు జూడ 
మూగికొను పారజనులగుంపులుం జెలంగ 
నతడు దొరకొల్వు చేసి గేహమున కరుగు. 158 


క. ఇల్లీల నడచు నాతని 


యిల్లాలు దనర్చు నొకతె హేమాంగి యన 
న్వల్లభుని కన్న దీనికి 
జిల్లరవిద్యలకు బిరుదు చెల్లు ననంగన్‌. 159 


తే, పరభయంకరబిరుదవిస్సురితుం డైన 
కాంతు నయ్యిందుముఖి తనకాలిక్రింది 
కసవుగా నెచు వెడమాయగప్పి జార 
ధవులమాటలు వడ(కి యౌదలధరించు. 160 


చ. పతి యతిశౌర్య మెంచి యుపభర్త రతాప్తికిం జేరకున్న న 
చ్చ్యుతమగు ధైర్య మిచ్చుచు నయో మగవాండ వటంచు నెట్లు పు 
ట్టితి విక నేమి తదు జపటిష్టతలో న లొటార మింతె నీ 
వతనికిం గొంక నేలని భయఃస్థితిమాంచి రమించుం దద్రతిన్‌. 161 


క. ధవునకు నుపభర్తకు బాం 
ధవము ఘటియించు జారుదండనె యాత్మీ 
యవివేకవర్తనంబులు 
చెవికింపులు గాగ మగనిచేం బొగడించున్‌. 162 


తే. ఇవ్విధంబునం దనపోక లెజుంగనీక 
మగని జోకొట్టి నెరివచ్చి సొగసుజెట్టి 
వాడలో గూడు జారులవల్లెత్రాండు 
చెలువున మెలంగు నక్కొమ్మ నొలపుగ్రమ్మ. 163 


క. అంతట. బెజరాణువ హను 
మంతుం డను పేర బరంగు మాస్టిని మదా 
క్రాంతుని గెలిచెద నని నిజ 
కాంతుండు చనం దొడుసు మాలెంగద యిపు డనుచున్‌. 164 


తే. అలరి హేమాంగి పతి వచ్చునంతలోన 
వలచి వలపింప నేర్చు జవ్వనవు వన్నె 
కానితో గూడి కడలేనికాంక్ష దిర్చి 
కొనియెద నటంచు మది నెంచుకొనుచునుండ. 165 


ఉ. ఆపురి నొక్కజెట్టి గలం డన్యవధూమధురాధరామృతే 
చ్చాపరతంత్రు డొక్కదివసంబున వీధి జరించువేళ వాం 
డాపువుంబోడిం జూచి విరహాతురు(డై తన సర్వశక్తులుం 
జూపియు దానిగర్వంపునుచుక్కులు గాంచిరిరంసమించంగన్‌. 166 


తే. అర్భవాసరమందు నయ్యంబుజాక్షి 
నడచుతటీ వామపద ముంచు పుడమిమీంది 
యిసుము గైకొని తనయింటికేగి ప్రొద్దు 
గ్రుంకునందాణ వేగి నెక్కొన్నబాళి. 167 


క. తనపడుకటిల్లు గో మయ 
మున నించుక యలికి మీద ముచుదా గొని తె 
చ్చినయిసుము నించి పయిన 
వ్వనితామణి రూప మొనర వ్రాసినవాండై. 168 


తే. చుట్టు యంత్రంబు లిఖియించి శుద్ధహృదయ 
పద్ముడు దిగంబరుండు దిగ్భంధనిప్పుణుం 
డగుచు నర్చించి ధూపదీపాదు లొసంగి 
కోడి బలియిచ్చి కూర్చుండి గురుని దలంచి. 169 


క. మన మేకాగ్రముగా మో 
హనమంత్ర 1 జపం బొనర్చి యర్హ్యము లొసంగన్‌ 
గనబడియె నప్పుడే మో 
హిని నవ్యప్రథమరస విజృంభణవృత్తిన్‌. 170 


చ. కనబడి కొప్పువీడ వలిగబ్బిచనుంగవ పైట జాజ బూ 
సిననెజతావి గందవొడి చిందంగ నందెలు మోయ దీరలో 
చనరుచితోడ వీరమణి జగ్గన వేడుచు ముద్దువెట్టుకో 
జనుటయు నిర్వికారమతి. జాగిలి మ్రొక్కి యతండు నిల్చినన్‌. 171 


క. మెచ్చితి నీకోరిన సతి 
దెచ్చెదం దంత్రంబు కడమ దీర్చుము వెస నీ 
విచ్చట నని మోహిని చన 
హెచ్చిన మోహమున మల్లు; డింపుజనింపన్‌. 172 


క. మకరాంక పంకజాతాం 
బక యని యంత్రంబుం దుడిచి భక్తి మెయిం ద 
ల్సికతోత్కరంబు నవఘట 
శకలంబున నునిచి లేచు సమయము నందున్‌. 173 


మ. ఎనసెం దాప మిదేమొ యంచుం బొగులన్‌ హేమాంగిపై నంత మో 
హిని యావేశ మొనర్చి తెచ్చి నిలుపన్‌ హేరాళ మౌబాళి న 
వ్వనితం జూచి యతండు తద్రతి ననిర్వాచ్యైకనాఖ్యంబుం జెం 
దిన యాపిమ్మట నమ్మిటారి మదినెంతే తెల్విసంధిల్లంగన్‌. 174 


ఉ. ఎన్నండు వీని పొం దెజుంగ నేగతి వచ్చితి వచ్చుమాత్రమా 
కొన్ననవింటివాని యెలగోలు దురం బొనరించి డస్సిన 
ట్లున్నది మే నిదేమిగతమో యెటులైన నిశేమి వీనిం బైం 
కొన్న మనంబు+ ద్రెప్ప నొనంగూడునె యున్నది చాలు నిత్తణీన్‌. 175 


క. తను ముంచినది సముద్రం 
బన వినమే రూపవంతు( డైనం గాకుం 
డిన నామదిగరంచెన్నె 
ర్చిన యప్పుడె యితండు నాకు జిత్తజుం డరయన్‌. 176 


తే. అని ప్రమోదించి తనహృదయంబు, దెలిపి 
వాని డెందంబు దెలిసి యవ్వనితతలంపు 
లేమి సేకులుటకు బాసలిచ్చి వాని 
మొగము వీక్షించి పలుకు నమ్ముద్దుగుమ్మ. 177 


క. ఇచ్చటికే రారా దీ 
వచ్చటి కెపుడైనంగాని యరుదెంచెదులే 
వచ్చునపవాద యంతట( 


బొచ్చెము లేనట్టి మోహమున కెడంగలుగున్‌. 178 


తే. కాన సిగ నొక్కచిణుగంటం గట్టుకొన్న 
వాడ వగుచును వాశిట వచ్చి నిలిచి 
గంట మొరయింపు విని యేను గదియవచ్చి 
తలుపుం దెజిచెద నీమాటం దప్పవలదు. 179 


చ. అని సమయం బొనర్చి వికచాంబుజలోచన యింటి కేగ సా 
యన దినముం దదీయవచనాదృతి నాగతిం జేరి తద్రతిం 
దనరుచునుండు నంతనొకనాం ఉనబింబము పశ్చిమాంబుధిన్‌ 
మునింగినం జీశటు ల్నిజసముద్ధతిం జూపెడువేళ వేడుకన్‌. 180 


క. ఆహేమాంగి నిజాలయ 
దేహళి నిలుచున్నవో నలిక్షుద్బాధా 
మోహితుం డొక తెజువరి దృఢ 
బాహుం డనువాండు భుక్తిపరతంత్రుండై. 181 


తే. మాడ యిచ్చెద నన్నచ గూడు వెట్ట 
రింత పచనస్థలం బైన నీయ రిట్టి 
మాలకొంపకు వచ్చితి మాయులేక 
గంజివోయుదురే యిందు గలుగువారు. 182 


క. ఇలు నెత్తి/గట్టుకొని పో 
గలుగుదురే దివికి దాము గడపటం బొరుగూ 
రులవెంటం జనరె యపుడీ 
యలమట వాటిల్లదే దయాస్థితి వలదే. 183 


క. మగవారు కఠినహృదయులు 
మగువలు నాశొన్న వారి మాటలకు మనం 
బు గరంగు నిందు రిచ్చటి 
జగజంతలు మగలకన్నం జట్రాళ్లు సుమీ. 184 


తే. మంచి దధికారి నగుచు నమ్మనుజవిభుని 
గొలిచియైనను గొంపలు గూల్చకున్న 
సడ్డసేయుదురే యంచు జనెడువానిం 
గాంచి హేమాంగి ప్రొద్దుపోకలకుం బిలిచి. 185 


క. ఏమోయి యేల దూటిద 
వీమాడ్కిం బురమువారినెల్లను నీ పే 
రే మెచ్చట నుండుదు వీ 
గ్రామంబున కరుగుదేజం గారణ మేమో. 186 


వ. అన నప్పలుకులకు( జంద్రికాసక్రచకోరకంబునుంబోలె( దిరిగి తత్సమీపంబున కరిగి 
యోపుణ్యాత్మురాల నీవైన నాదరించి మంచిమాటాడితివి గదా యిదియే నాకుం 
బరమలాభంబు మధురాపుకంబు నాకాణయాచికాంపురంబు తామరతంపర 
మదీయగ్భహంబు శ్రీధాన్యకటకంబు మదన్వయంబున కాకరంబు 
కంబుధరపాదాంబురుహంబు వేదలతాలవాలంబు నగు శేషశైలంబున కరిగి క్రమ్మటీ 
వచ్చువాండం బ్రొద్దుగాని ప్రొద్దున నీయూరిం జేరి నెప్పెబుంగమిం జేసి 


యన్నవిక్రయపరాయణాయతనంబులుం గానక యాకటం గటకటంబడి గ్రాసంబు వేడిన 
జెడుపురువునుం బోలె విదలించువారలేగాని యాయాసం బెణీంగి రమ్మనువారు లేరు 
మాడలుండినంత గూడు గాదుగదా వలసినపదార్థంబుం దెచ్చియిచ్చెదం బాకం బొనర్చి 
పెట్టిన నీకులకోట్టకు బుణ్యంబయ్యెడు నని నుడివీ యెడనెడ నప్పడంతి 
యల్పస్వరంబున నిజవయఃప్రమాణాదు లడుగుట వలనను మందమందంబుగా 
భాషించుమనుటవలనను గొతకొంత సందియంబు వొడమిన నడంచికొని తదానీతుండై 
గృహంబుః బ్రవేశించి దీపప్రభాధగద్ధగాయమానం బగు తదీయశరీరంబును 
ననన్యసంచారంబునుం గని దానియందు నిజభార్యానిర్విశేషంబు దోప జూచుచున్న 
నక్కురంగనయన డెందంబు గరంగినదాని తెయుగున మిడిసిపడు గోడెబేడిసల పసం 
గులుకు బెళుకుచూపులు కొన్ని వానినెమ్మేనం గ్రుమ్మరించి కల్పితక్రీడాభరంబు లీడుజో 
డాడ నతని కిట్లనియె. 187 


తే. ఏమి యమరింతు వన్ని నాయింట నిండి 
యున్న విప్పుడ యమరీంతు నోపననక 
వండిపెట్టెదం బొమ్మన్న వాడు వట్టి 
వేడుక జనింపంగా. బణ్యవీథి కరిగి. 188 


ఉ. కూరలు సన్నబియ్యమును గ్ర గ్రుడ్డులకోళ్లును జింతపండు సం 
బారము లుప్పు నెయ్యొ లుపుబప్పు మొదల్లొని తెచ్చి యన్నియు 
న్వేజుగ నింటిలో నులుపనించిన కైవడి నుంచె లేతన 
వ్వారంగ నవ్వధూమణి రయంబునం బాక మొనర్చి యంతటన్‌. 189 


క. మామా యిన్నియు. దెచ్చితి 
తేమానమీదేల వేగుదీపమువలదా 
యాముదము దెము పొమ్మన 
నామందవిచారు( డప్పు డంగడి కరిగెన్‌. 190 


తే. అరుగ హేమాంగి యిది వీని కారగింపు 
సేయంగా నేమిగలదు మా జెట్టి కిడుట 
కార్యమని యెంచి బోనంపుం 'గడవనించి 
యంతలో వచ్చు దృఢబాహుచెంత కరిగి. 191 


మ. అకటా యీయెడ నీకువండియిడం బుణ్యస్తీలు లేరైరె యే 
టికి నాయింటికి దెచ్చితన్నియు. జెనంటిం దొషి నేనంచు ని, 
చుక శంకింపక హస్తము ల్పిసికికొంచు గించిదానమ్రమ 
స్తకయై నిస్తులకైతవంబు పచరింప న్వాండు నిర్విజ్ఞు(డై. 192 


క. ఇదియేమి బెడదవచ్చెనొ 
గద యని పలుమాలు వేండంగాం గొదుకుచు న 
మ్మదవతి యే నేమని చె 
ప్పుదు నింతకుమున్ను పొరుగుపొలంతుక నాతోన్‌. 193 


క. తనమగనికిం దనకును నడ 
చిన జగడము. జెప్పంగా విచిత్రంబని యే 
వినుచుంటి నంత వెథులు 
దినియె న్నీమాజు వండి దించినదెల్లన్‌. 194 


తే. అనుడు నాతండు తత్సంగమాస. జేసి 
యెంతలే దింతెకద దీనికేల వగవ 
నని యవాగుజలంబుల నధికజాఠ 
రాగ్ని వారించి తరల కజ్టాడుటయును. 195 


చ. కనుగొని వీ(డునిల్చె నిదిగాదని యెంచి యసహ్యరోషక 
ల్పన మొనరించి యవ్వికచపంకజలోచన పాంథ యిందు ర 
మృ్మనుటయు నిల్లునేకొనెద వద్దిర మత్పతి వచ్చువేళ నీ 
కినుకలు సాగనిచ్చట జగేయన నాతడు భీతచిత్తు(డై. 196 


తే. లెస్స తెబువాటుగొట్టితి లెమ్మటంచు 
గ్రుడ్లకొలందిగం గన్నీరుం గ్రుక్కికొనుచుం 
దగినమాటకు నోరెది దానియిల్లు 
వెడలె రఘురాముతమ్మునిం బిలిచికొనుచు. 197 


వ. అట్లు వెడలి యతండు.198 


సీ. కంబళాక్రామితక్షాభాగసవిధంబు 
జేరువారలతోడం బోరువారు 
నిజదేహబహువర్తనీయవిచిత్రము 
ల్చెవులొగ్గువారిత జెప్పువారు 
నాగామిదివసగమ్యపురాధ్వపరిమాణ 
మదనెజింగినవారి నడుగువారు 
క్షీరవిక్రయపరాభీరనారీకోటి 
తోడ నవ్వులబేర మాడువారు 


తే. నగ్గి గొనితెచ్చి రథ్యాతృణాళి వైచి 
శీమతిమిరోద్ధతికి బ్రతిష్టించువారు 
నైన నానావససమాయాతపథికు 
అలమర గనుపట్టు రచ్చకొట్టమునకరిగె. 199 


తే. ఏగి తత్తత్సథికుల నదెవ్వ రనుచుం 
దెలిసికొన నేనయా పరదేశి ననుచు 
నచట శయనించి తనమోస మాత్మనెంచి 
యుసురుసు రటంచుం బొరలాడుచుండెనంత. 200 


తే, తత్సమీపంబుననె ఘోరదారుయంత్ర 
సక్తపదుం డొక్క డారసి జార యెన్ని 
కాపురంబులు గూల్చితో కద యటంచు. 
బలుక నావంటివాం డిందుం గలిగె ననుచు. 201 


ఉ. ఆదృఢబాహు. డొయ్యనం దదగ్రగతుండయి పిన్నవాండ నీ 
కిదెస యేల వచ్చిం బురి నెవ్వరివాండవు తెల్పుమంచు న 
త్యాదృతి విడెమిచ్చిన నతం డిదె చెంగటిశూద్రవీథిలో 
నైదువేయంట యొక్క కులటాంగనయున్నది పాపమూర్తియై. 202 


తే. దానితో నొక్కజగజెట్టి తగిలియుండు 
వాని కుడిగంపువాండనై యేను గొలిచి 


యుందు నది సైంపలేక నేండొక్కమ్రుచ్చుం 
దనము నామీంద మోపినంతనె తలార్లు. 203 


క. వినవచ్చి దొంగగా యని 
యొనరంగ నిట బొండకొయ్య నుంచిరి కన్వే 
గినవెనుకం దెలిసికొని య 
చ్చని ననుబొ, మ్మందు రింతె యది యట్లుండెన్‌. 204 


తే. అయ్య మీ రెవ్వ రన నాతం డాత్మవృత్త 
మంతయును దెల్పం జేజేత నప్పలించి 
నవ్వి యాపిల్లబంటు నానలినవదన 
సుమ్ము నన్నింత చేసి నసూయచేత. 205 


క, నీ వేల తగిలితయ్యో 
బావా యితక నేమి యొకయుపాయము వినుమా 
నీ వాంఛదిరు భోజన 
మావనరుహగంధి రతియు నబ్బెడు నీకున్‌. 206 


చ. ఇది సిగనంటం గట్టుకొని యేగి తదీయగ్భహంబు మ్రోల నీ 
వెదభయ మింతలేక మొరయింపుము జెట్టియు నిట్లు సేయుం ద 
త్సుదతియొనర్చు నిచ్చకము. జూడు మటం చొకగంట యిచ్చినం 
బోదలి తదుక్తరీతీ నటపోయి వెసన్‌ దృఢబాహుం డయ్యెడన్‌. 207 


తే. గంట మొరయింప నవ్వాలుగంటి తలుపు 
తెజచి తోకొనిపోయి మందిరములోన 
నునిచి నీకిడంగోరి నేండొ క్కపథికు 
మన్నిగొంటి నటంచుః బ్రేమంబు నిగుడ. 208 


క. అనంటాకున నన్నము శా 
కనికాయం బునుప బాపి కట్టడికానా 
యనుచు భుజియించి దీపం 
బునుపమిం దనతెజంగు తెలియకుండంగ నంతన్‌. 209 


క రమణీయశయ్యపైం ద 
తృమలేక్షణం గూడి మదనకదనక్రిడా 
త్యమితానందము( జెందెం 
దమిదీజి(గ బంటువానిధర్మం బనుచున్‌. 210 


ఉ. అంతట మల్లవర్యుండు లతాంతకృపాణనితాంతమర్దిత 
స్వాంతతవచ్చి నిల్చి తలవాకట ఘంటిక మ్రైయంజేయ న 
య్యింతి యిదెమొ యంచు నొకయించుక చింతవహించి తద్విధం 
బంతయు గాంచి ని న్నెజుంగగనా యనుచుం దృఢబాహుతో ననున్‌. 211 


తే. మంచి దెవ్వనిచేతనో మర్మ మెజీంగి 
వచ్చి తందుల కేమి నీవాంఛ దీటి 
జెట్టి యరుదెంచె వాని జోకొ ట్టి నిన్ను 
బనుతు నందాశ నట్టుకపై వసించు. 212 


క. కడలకు మచ్చట పాము 
న్నది యందు రటంచు వాని నట్టుంచి రయం 
బొదవ న్వాకిలి దెజంచిన 
మదియలరం పెట్టి కేళిమందిర మెనసెన్‌. 213 


తే. అంతలో నేమి చెప్పుదు నట్టియపుడె 
వచ్చి హనుమంతగర్వదుర్వారశౌర్యు. 
డైన రణధీరుం డేతెంచి యధికహర్ష 
మెనయ వాకిలి దెఖివ నవ్షనితం చిలువ. 214 


క. గుండె పటుక్కన వచ్చె వి 
భుం డి(క నెట్టనుచు మల్లపుంగవుం బథికుం 
డుండెడునట్టుకపై వాం 
రొండొరులం 'గానకుండ నునిచి వినీతిన్‌. 215 


తే. గడియ సడలించి కన్నీటం గాళ్లుకడిగి 
కొమ్మ కౌగిట గదియించి కుస్తరించి 
పడుకయింటికి నరిగి దీపంబుం బెట్టు 
మని నిజోదంత మాద్యంతమును వచించి. 216 


చ. తనభుజశక్తి మెచ్చి సముదారత నచ్చటి భూమిభర్త యి 
చ్చినధన మెల్ల జూపి యిది చేరుట జూడగ దీనివంక జు 
మ్మని వివరించి దెల్పుటకు నయ్యొజడుస్సీ కృపాణిం గేలంగై 
కొని రుళిపించినం గడు దిగుల్చ్పడి యాతనిదిక్కు( జూచుచున్‌. 217 


క. ఆట్టుకపై( దగు తెజువరి 
జెట్టియు. దము జూచెనేమొ చేతం గరవా 
ల్పట్టెనని తలంచి తత్తజ 
ముట్టిపడం డిగ్గనుటిీకి యురువడి: బజవన్‌. 218 


తే. అపుడు సందియమంది రో షార్తుంజైన 
పురుషుతో నది యేలీల( బొంక వలయు: 
బలుకుమనినం బ్రభావతీపంకజాక్షి 
తేటపడ నీవ యిదియును దెలుపుమనిన. 219 


తే. చిలుక యిట్లను నప్పు డచ్చెలువ మోస 
కారిపెనిమిటి యోవన్నెకారిమగడ 
యేల చూపితి విప్పుడ యీధనంబు 
ధనపిశాచంబులివి యథార్థమ్ము సుమ్ము. 220 


క. ధనముపిశాచులు ఘంటా 
ధ్వనితో గాచుకొని యుండు ధనమన వినమే 
కనుగొంటిమి గద గంటలు 
చను నే బలివెట్ట కర్లచయ మిలు చేర్చన్‌. 221 


తే. ఇంకనైనను బలి దెచ్చి యాయకున్నం 
బొసంగదని పల్క నతడు కాబోలుననుచు. 
గాళ్లునొప్పియు: జూడక కాపుటింటం 


గోడిం గొనితెచ్చి బలిపెట్టి కోర్కెం జెందె. 222 


చ. అని తెలుపం బ్రభావతి యయారె కథాస్టితియంచు మెచ్చి య 
య్యినుండు సురేంద్రదిక్కుధర మెక్కుట కీళినిశాతసీమకుం 
జని తమినాంటిరేయి నృపచంద్రుని జేరంగంగోరి యేగుదెం 
చినగని దానితో బలుకుం జిల్క మరందరసంబు చిల్క(గన్‌. 223 


వ. ప్రభావతీ నిజవదనవక్తవ్యవార్తావిశేషంబు పరులచేతం బలికించి తనయందు 
నీషద్దోషంబు లేకుండం జేసిన బాలసరస్వతీనామధేయ యగునమాత్యనందనకుం 
గలయనివార్యప్రభావంబు నీకుం గలిగినంగాని యొప్పని యిప్పనికిం బోవుట 
ముప్పవుంగదా యనిన నప్పడంతి తప్పక కనుంగొన నప్పతత్రిగోత్రారి యిట్లని 
చెప్పందొడంగె. 224 


ఇరువదియవకథ 


ఉ. ఉజ్జయినీపురంబు మెజియు న్మణిహర్మ్యశిఖావిహారియో 
షిజ్ఞన మొక్కచో జలము చేందికొనం దలవాంచం దన్ముఖో 
ద్యజ్ఞలజాభియాతికి భయంపడి దేవనదీరథాంగము 
పజ్జ ముడుంగం బాము బృథుపద్మకుడుంగములం దడంగగన్‌. 225 


ఉ. ఆపుర మేలు పూర్ణకరుణాభరణుం డగువిక్రమార్కుండు 
దిపితమంత్రశక్తి గడీదేజీన భట్టి యుపాయ మాత్మబా 
హాపరిపాలితం బటుసమగ్రశుభప్రతిపాదిగా బుధ 
స్థాపకదానలక్ష్మి యను దాది యశోరుచికన్య బ్రోవంగన్‌. 226 


ఉ. ఆతని కొక్కమంత్రి గలం డద్భుతశీలుండు పుప్పహాసవి 
ఖ్యాతుం డతండు నవ్విన లతాంతపువాన యెసంగు నిస్తులా 
స్తోతకరాద్భుతక్రియలు చూచినయప్పుడు మానసైకశో 
కాతిశయంబు బలిని దదాస్యము హాస్యము గాన దెన్నండున్‌. 227 


తే. అంత నొకనాండు విక్రమార్కావనీంద్రుం 
డంతిపురమునం గదళిక యనేడు పేరం 
దనరు మోహపురాణియు. దాను గూడి 
పొత్తుల భుజింపంగా నొక్కబోనకత్తె. 228 


తే. ఒజణపు దనరారం జేపలయూర్చుంగూర 
యిడినం గదళిక చే యెగనెత్తి యాస్య 
మవలగాం ద్రిప్పి యిదియేమి యారగింప 
వనెడు పతింజూచి రానిజంకెనలు నిగుడ. 229 


ఉ. ఎన్నండు నిన్నెం గాని పరునన్నండు. గన్గొన గండుమీల ని 
ట్లెన్నిక లేక యంటి భుజియింపంగవచ్చిం బతివ్రతాత్వసం 
పన్నిధినైన నాకనుచుం బల్కిన పళ్ళెరమందు ద్రుల్లియ 
క్కన్నులకల్కిమాటకు( బకాపక నవ్వే విపక్సమీనముల్‌. 230 


క. నవ్వినం గనుంగొని పొదివిన 
నివ్వెరచేతులను వార్చి నృపవరుః డంత 


నివ్వటిలు సందియంబున 
జవ్వాడుమనంబుతో హజారము. జేరెన్‌.231 


తే. చేరి మంత్రుల రావించి చిన్న(బోవు 
మొగముతోడుత నద్భుతంబును వచింప 
నేల నవ్వెనొ యుడికినమీలు తెల్పు 
డనుచు గద్దించి యడుగ నయ్యలఘుమతులు. 232 


క. ఇదియేమొ యిపుడు తెలియదు 
గద తగ వివరించి చూడంగాం దోచినచో 
బదపడి చనుదెంచియు విని 
చెదమన వారలకు నృపతి సెలవిచ్చుటయున్‌. 233 


క, పనిచినం జనువారలలో 
ఘనబుద్ధి యనంగ బేరుగలమంత్రి గృహం 
బున కరిగి హాస్యహేతువుం 
గననేరక వగలంబొగులగా నట్టియెడన్‌. 234 


క. బాలసరస్వతి యతిమతి 
శాలినియగు మంత్రితనయ చనుదెంచి యిదే 
మాలోచన యని యడిగి త 
దాలాపములెల్ల విని మహాద్భుతమతియై. 235 


వ. తన్మత్స్యహాసంబునకుం బూర్వంబునం బ్రవర్తిలిన కదళికావిక్రమార్కులవాక్యంబు 
లామ్రేడితంబుగా విని యంజనముఖంబున నిక్షేపంబునుంబోలె మనీషాబలంబునం 
దత్కారణం బెజీంగి యయ్యా యీయాశ్చర్యంబు వధూశాంబరీవిడంబనంబునం 
బొడమినయది పాముజాడ పామునకుంగాని పరులకుం దెలియంబడని తెజింగున 
నంగనలకుంగాని యిత్తెజంగుం గనుంగొన మీకుం గొలందిగా దీగుట్టు బట్టబయలు 
గావించినం బాపంబు ప్రాపించుం గావున విజనాంతరంబున నుపాయంబున 
భూనాయకున కే. దెలిపెద నని యజ్ఞనకునివెంట వసనాచ్చాదితాందోళికారోహణంబునం 
దెరమయుంగునం గూర్చుండి యక్కురంగనయన యనుప్రసంగంబు దిగిచి 
రాజపుంగవుతో నిట్లనియె. 236 


తే. విక్రమార్కేంద్ర సర్వజ్ఞ చక్రనర్తి 
వయ్యు నిక్కార్య మనయుల నడుగందగునె 
యడిగితేని నిజోదంత మవల నొడివి 
యడలు పద్శినిం బోల్ప( బట్టగుదువీవు. 237 


వ. అనుచుం బఠల్కెం. దదనంతరంబు ప్రభావతీరమణీమణి యరుణోదయంబుం గాంచి 
కేలినిశాంతంబున కరిగి యానాంటిరేయి భూనాయకుపొందు డెందంబునం దలంచి 
యానందంబున;, గందర్పశాంబరీమత్తవేదండంబు చందంబున 
మందమందగమనంబునం జనుదేర మన్మథతురంగంబు గనుంగొని యంతరంగం 
బుప్పొాంగ నయ్యంగనామణి కిట్లను న ట్లాబాలసరస్వతియు నావైసారిణహాస్యంబు 
నాకారరేఖాపరాభూతకుసుమశరాసనుం డగునారాజన్య మూర్గన్యుతో నుపమానంబుగా 
యవనికాభ్యంతరంబున నుండి చెప్పందొడంగె నీవు నాకథ వినుము మణీ పోదువు గాక 
యని యప్పతంగపుంగవం బిట్లని చెప్పందొడంగె. 238 


ఉపకథ 


క. ఆకథ యేలాగనినం బ 
రాకు విశాలం బనాపురం బోకటి తగుం 
గాకోదరయువస్తాథా 
నీకాయతకమలఖేయనిరుపమ మగుచున్‌. 239 


క. అందొక శూద్రుడు సుమతి య 
నం దగుం బద్మిని యనం దనర్చిన పరిపూ 
ర్లేదువదన యిల్లాలుగం 
బెందెవులుం బోని లేమి పెటపెట. బేల్పన్‌. 240 


సీ. చేయప్పు లనుచు నిచ్చినవారు కటువుగా 
నడుగ నుంకించి నోరాడ కరుగ 
నెనరైనజుట్టాలమనుచు వచ్చినవారు 
బడలిక చేతం జెప్పకయె చనంగ 
నాయవారంబున కనుచుం జేరినవారు 
పరిహసింపక మున్నె తిరిగిపోవ 
నెక్కలె జోగంచు నేతెంచువారు మా 
టాడి చూడక వేగ మవలికేగ 


తే. శిశువు లెల్లను గలవారి చిన్నవాండ్రు 
తినెడి చిబుతిండి గని యది తెమ్మటంచు 
గీజుపోరుట కెదం బెల్లగిల్లం బొగిలి 
పొలంతి యూరార్స నతడు కాపురము సేయు. 241 


తే. కొబుకునకు లేక మూషికకోటి చేర 
కునికి మార్దాలజాల మాతనినికాయ 
సీమ వీక్షింపంగా మరుభూమి యయ్యె 
నౌర దారిదుమహిమ యేమనంగవచ్చు. 212 


క. ఈజూడ లేమిచేం గడుం 
దేజము చెడి వంటచెజకుం దెచ్చుచు( బరనా 
రీజనుల కమ్మి యాతండు 
గాజు గడపినట్లు దినము గడపుచు నుండెన్‌. 243 


వ. ఇట్లుండి యతం డొక్కనాండు. 244 


చ. వలనగు పుట్టగోచి బిగువాళ్లును సుంకపుకాసులు న్విభా 
సిలు కరసానగొడ్డలియు. జిక్కమున నారకాయబుట్టలో 
జలిదియు నుంచి బంధుజనసంతతిదర్శనభీతి లోగుచుం 
గెళవులం జూచికొంచు నరిగె నహనంబునకై రయంబునన్‌. 245 


మ. అపు డొక్కించుక మబ్బుగానంబడి యింతై యంతయై మించి వి 
ష్టుపదంబంతయు నాక్రమించి జనసందోహక్షణాంథత్వకృ 
చ్చపలంబై కడుగర్డితప్రబలమై సంజూతరుంరూమరు 
ద్విపులంబై యొకవానవట్టె వసుధావిర్భూతపంకంబుగన్‌. 246 


తే. అప్పు డాశూద్రుం డిదె వర్ష మరుగుదెంచె 
నింక నెట్టని భీతితో నేగి యొక్క 
దారుకల్సితహేరంబథామసీమం 
గాంచి యందుండె బ్రతికితిగా యటంచు. 247 


క్ర దళమయ్యె వర్ష మంబుధిం 
దలక్రిందుగం బట్టినట్లు ధారాశ్రేణీ 
రుళరుళలు న్మెజపుల బ 
బ్ఞళధళలున్‌ స్తనితఫెళఫెళ ల్విలసిల్లన్‌. 248 


స పక్షపుటాంతరప్రాపితముఖపాలి 
శాఖాగ్రవసదండజవ్రజంబు 
బర్జివిభ్రమజాతభయ పూర్ణబిలముఖో 
గమనాసమర్థాహిసముదయంబు( 
గేదారకృత తటాకోదారప్రతిరతా 
బ్దాలోలసంచరద్ధలికనికర 
మర్ధముహూర్తసాప్యాయితసికతావ 
శిష్టాంబురాశి యాశీచయంబు 


తే. గిరిదరీసుప్తగర్జితత్కరహఠాత్సు 
బుద్ధసంక్రుద్ధశార్దూలభూరినఖశి 
ఖోరునిహతీసమీపగండోపలంబు 
వర్ణన మొనర్చందగియె నవ్వర్గ మపుడు. 249 


ఉ. అంతట నాత్మలో సుమతి యంబుజబాంధవుం డస్తమింపంగా 
నంతలు నింతలుం గల మదాత్మజు లాకట నేమియైరొ మ 
క్క్కాంతవిభుండు తెచ్చుం గద గ్రాస మటంచుం దలంచుచుండ(గా 
వంత యొనర్చిం జల్లనగు వానలు నెండలు టీత్త యిత్తజిన్‌. 250 


క. దినదినము ననక యేవన 
మున కేగక యున్న నింటం బ్రొయి రాజదుగా 
పెనువాన యింతట న్వెలి 
సిన నేగతిం బోదు జిత్తచేతులతోడన్‌. 251 


క. నేటి కొకపూంట కేనియుం 
గూటికి లేకున్న టేపు గొడ్డలియెత్తం 
బాటిల్లదు బలిమి నిరా 
ఘాటత్వర నడవి కరుగంగాం దరమగునే. 252 


క. అని తలంచి నాల్గుదిక్కులు 
గనుంగొని సముదారదారుకల్పితగణనా 
ధునిం జూచి దొరకెం గదరా 
యనుచు న్వెసం జేరి యాతం డతికుతుకమునన్‌. 253 


తే. చేరి యీచేవమ్రానిపిళ్లారి నజికి 
చెక్క లొనరించి యంగడిం జేర్చి యమ్మి 
యింటి కేగుట కార్య మింకేటి దెవుం 


డేను గూటికి వగవంగా నేమి కలదు. 254 


తే. ఊరివారెల్ల నేటేట నొ ప్పగింప. 
గడుపు విరియంగం దినీ పండ్లు గుడుములెల్ల 
వారికొంపలలో దప్పిదారి యున్న 
వెల్ల దినుమని తనతేజి కిచ్చు సెలవు. 255 


క. కావున మజీ వీ డెక్కడి 
దేవుండొకొ దేవుండైన దృఢతరకరుణా 
శ్రీ వెలయ సిరు లొసంగండె 
యీవేళం దనకటంచు. గృతనిశ్చయు(డై. 256 


తే. పొడవుగా నెత్తి గొడ్డలి పూనిపట్టి 
నజిశబోయిన నవ్విఘ్ననాయకుండు 
నిలునిలువు మింత యేటికి నేటినుండి 
దినము నూటేసి మాడలు దెచ్చియిత్తు. 257 


వ. అని పలికి యాశ్చర్యమగ్నుం డగు నతని చేతికి నిజమాయాప్రభావసంపన్నం బగు 
మాడలముడుపు తుండాగ్రంబున నొసంగి ప్రతిదినంబు 
నంబురుహబంధుబింబోదయంబున నరుగుదె మె వ్వరితో నేనియు నివ్విధంబునుం 
జెప్పిన నీకు నాకుం బనీలే దని యనుచున్నంతల్‌ నొ ట్టుపెట్టినగతి వాన దొట్టున వెలిసిన 
నదియును లంబోదరమహాదరంబుగా నెంచి యింటికిం జని తనవాలుగంటికిం 
ధనంబొసంగిన నొయ్యన వలయు వస్తువు లస్తోకంబుగా+ దెచ్చికొని కృతకృత్యయయ్య 
నది మొదలుగా నతండునుం బూరో క్తసువర్లప్రదాయకుం డగువినాయకువలనం దినదిన 
ప్రవర్ధమానమహావైభవుండై యుండె నంత. 258 


క. పొరుగింటి యువతి మండో 
దరి యనునది పద్మినీసుధాకరవదనా 
గురునిభవము( జూచి నిరం 
తరతాప మసూయకతనం దను నలయింపన్‌. 259 


మ. ఒకనాం డాయమయింటి కేగి కపటోద్యోగంబున న్లేనిమ 
చ్చికతో ముచ్చటలాడి నీకు సరి యేసీమంతిను ల్రేరు సు 
మ్మెకసక్కెంబులు గావు లేమిపడుచో నీకైవడి న్వైభవా 
ధీకవై యుండెడువేళ నేకగుణసందిీప్తస్థితిం గాంచుటన్‌. 260 


క. ఒకమాట దెలిసికొన వేం 
డుకయై యుండు మజి యెన్నండు న్నే రాగూ 
డకయుండు పనులబడి నీ 
వకుటిలహృదయాబ్ద వగుట నడిగెదం జెపుమా. 261 


క. ఏనెటీ(గిన బ్రతుకే గద 
యీనడువడి యెట్లు కలిగే నింతటిలో గాం 
తా నిక్షేపముం గంటివా 
పోనీ యెట్టెన గూఢముగ వర్థిలుమా. 262 


చ. అనవిని పద్మినీసతి ముఖాబ్దమునం జిలునవ్వుదోప నా 
కును మది సందియంబె యెసంగుం ధన మెగతిం జేరునంచు నే 


వినినది లేదు మద్విభుని వేండెద. దెల్పెడివారెకారు చె 
ప్పిన నదియెల్ల నీకు వినిపించెద నీయెడ దాంచనేర్తునే. 263 


తే. అనిన మందోదరీమందయాన పల్కు 
లెన్ని నేర్చితి వ న వెజుంగకుండ 
నడంచకొన్నాండె మనొోనాథుం డకట 
యిదియె నిజమైన నీమను వేటిమనువు. 264 


మ. అకటా నీవిటు చేటుపాటులకు లోనైయున్నయిల్లాల విం 
తెకదా పుట్టినయిల్లుః జేర్చు వగలేదే సొమ్ము సిత్రోడ దె 
ల్పక నెవ్వారికిం దెల్పు నాస్త మది దాపం బల్కంగాం బోలు నే 
లిక యెన్నేనియు నేల చాలు పలుకు ల్విన్నంతనే తోచెడిన్‌. 265 


క. నామగనివంటివాం డీ 
భూమిన్‌ లేండమ్మ యేనె పోరాడుదు గా 
కేమాట యైన నాతో 
దామునుపే తెలుపు నవ్విధం బట్టుండెన్‌. 266 


తే. ఇది యెణుంగక యున్న నా కేమి కొదవ 
నీకుం దెలియక యుండుట నీతిగాదు 
చేరి వరువెండు మిమ్మాటం జెప్పకున్న 
జత్తు సరిపోదు ననుము నిస్సంశయముగ. 267 


మ. అని మందోదరి యింటి కేగుటయు నయ్యజాక్షి యారేయిం జ 
ల్లని పూంబాన్సున వీడె మిచ్చి పతి కుల్లాసంబుం గల్పించి యా 
యనతో మిమ్మిక నమ్మరాదు గద నాథా యీసిరు ల్లల్లుటె 
ల్లను నాకు న్వివరింపరైతిరని లీలాకోపముం జూపినన్‌. 268 


క. సుమతి రతికేళి మీందం 
దమకము గలవాడు గాన దాని నసంబం 
ధమహానునయోక్తుల వ 
క్షమునం గదియించి కూర్మి గడలుకొ నంగన్‌. 269 


క. ఇది తెలిపిన నపుడే సం 
పదవోవుంగాన నెఖుకపలుకక యుంటిం 
గొదవా యిది నావలనన్‌ 
ముదితా మది తాప మేల మోవియ్యంగదే. 270 


తే. అని యతడు వెండియును వేడ నవ్వధూటి 
యింతలోబోవుసంపద యెన్నినాళ్లు 
నిలుచు నౌలెండ నాతోడం దెలుపందగదె 
చాలు విడుమంచుం దరితీపు చలము నెజప. 271 


క. ఆసుమతి యపుడు కుసుమశ 
రాసోన్మాదమున నాగణాధిపుకరుణా 
శ్రీసముపలబ్దిం గంటి మ 
హాసంపద లేంచు? దెలిపె నాద్యంతంబున్‌. 272 


క. అంతట నది యప్పుడె చని 
మంతనమున గోడం జేరి మందోదరితో 
నంతయును దెలిపి క్రమ్మణీ 
కాంతునికడనుండె గుట్టు గలయదివోలెన్‌. 273 


శా. ఆమందోదరి చిజ్జుబు స్సను చసూయాక్రాంతయై పోయి యే 
మేమో వేండెడు బిడ్డలంగదిసి యే నిం కెచ్చటం | దెత్తు న 
య్యా మీతండ్రి గడీంపలేదు గద వెయ్యా ర్లన్నడుం జాలు మీ 
మోము ల్లిందురుగాక యిం కనుచు వీపు ల్పిట్లిపో గొట్టుచున్‌. 274 


తే. చట్టితో జట్టి పగులంగ గొట్టి తనదు 
పదరులకు నింటి బలుకుక్క లదరి కూయ 
నడరు భయమున గుక్కుమిక్కనక వెనుక 
వెనుక కొదిగెడు తనప్రాణవిభునిం జేరి. 275 


క. మగవాండ ననుచు నున్నా 
వగునగునే కడుపు గట్టి యప్పులు మిగులన్‌ 
దెగిచి యిటు వండిపెట్టినం 
బొగులవు కుంభంబుమీంది పొట్టేలుక్రియన్‌. 276 


క కిగ్గాడికాండ్రె యెపుడుం 
దగ్గని సంపదల బొదలః దామది యకటా 
బగ్గున మండెడు నీకును 
సిగ్గించుక లేదు డొక్క జేనెండు గాదే. 277 


క. పొరిగింటి పద్మినీసతి 
గిరుకుచు మట్టియలు గిలుకు గిలుకని నడువన్‌ 
మెరమెరలు పుట్టవే కాం 
పుర మేటికి మగడు పొట్టపోయక యున్నన్‌. 278 


క. అని శాంతి దెచ్చుకొని ప 
ద్మినిచెప్పిన మాటలెల్లం దెలిపిన నతండే 
నును జని పిళ్లారిని 'నలు 
కిన నతండే యిచ్చు సిరులు గెలిచితి ననుచున్‌. 279 


తే. అంత నేగిన గణనాయకాలయమున 
కరిగె నాతండు సుమతియు నపుడె చనియె 
వారి నిద్దజీ. జూచి యవ్వారణాస్యు 
డధికకోపానుతాపదురాపు( డగుచు. 280 


తే. ఒరుల కేటికి. దెలిపితి వోరి యనుచు 
సుమతిం గొ ట్టించెం బ్రమథయూధములచేత 
నేర నీ వేలవచ్చితీ వోరి యనుచు 
నట్టు సేయించె నాండేగినట్టివాని. 281 


తే. ఆసుమతి యట్లు నొగిలి గేహంబుం జేరి 
యంతయును దెల్పం బద్మిని యడరు వగలం 
దూలి మందోదరికాంత తోడనేల 


దెలిపితి నటంచు మిగుల జింతిలందొడంగ౧. 282 


ఉ. కావున విక్రమార్క వెనుకన్మదిలో నిటువంటికార్య మే 


క 


సీ, 


లా వినిపింపు మంటి నని లాఘవవృత్తికి లోనుగాక నీ 
వే విశదంబుగా నరయు మీ దినమెల్లను దోపకున్న నే 
నీవిధమంచు టేపు వచియించెద నేండటు పోయివచ్చెదన్‌. 283 


అని బాలసరస్వతి య 

జ్ఞనపతికిని దెలిపె నని రసస్థితి మిగుల 

న్వనిత కలశుకము దెలుపం 

దినకరుం డుదయాద్రికరుగుదేం దజీ యయ్యెన్‌. 284 


. అంత. బ్రభావతి కేళిని 


శాంతమునకు నేగి నాంటి సంధ్యావేళన్‌ 
గంతునిభుం డైన ధరణీ 
కాంతునికడ కరుగుచో శుకం బిట్లనియెన్‌. 235 


. అమ్మ యమ్మంత్రిసుతప్రభావమ్ము వినుము 


విక్రమార్కవసుంధరావిభుం డొ కింత 
తెలిసికొనలేక మజునాండు పిలువబనుప 
జనియె నమ్మీననయన యాస్థానమునకు. 286 


. చని యవనీకాంతసమాసీన యగుటయు నమ్మానవేశ్వరుం డితరప్రసంగంబున కవకాశం 


బొసంగక యంబుచరహాసంబునకుం గారణంబు. దెలుపుమనిన నచ్చెలువ కలకల నవ్వి 
పరుల నడుగందగని కార్యం బడిగెద విటయున ననాచరణీయం బగుప్రయోజనం బొనర్చి 
యాపిమ్మట వనటకుంబాలైన పాలికయను బాలికతోడి పోలికగలవాండ వగుదు వది 
యెట్లనిన నవధానంబుతో వినుమని యిట్లనియె. 287 


రండవయుపకథ 


. ధరపై రత్నావళి యను 


పుర మొక్కటి కలదు గగనపూరితమణిగో 
పురమై పరమేశ్వరా 
కరమై సరమై కలసదగారోత్కరమై. 288 


. ఆవీట రత్నవిదు. డన. 


గా వైశ్యాగ్రణి యొకండు కలం డాతనికిన్‌ 
దేవేరి యొకతె మన్మథ 
దైవతమై పాలికాభిదాన తనర్చున్‌. 239 


. ఆపాలిక శశిరేఖా 


రూపాలిక జారజనశిరోమణి సురత 
వ్యాపారమునం దన్న 
వ్యాపారప్రేమం జెందు టరయుట కతనన్‌. 290 


[1]ఓపరిపైన నీ కునికిం గావించిరే 
బజగెడి యని దూజు బావగారు 


పొరిగింటిగోడచొప్పున గట్టివైచిరే 
యవునె నిన్ననిదూజు నత్తగారు 
వాకటిచెంతం గావలియుంచిరే నిన్ను 
గామిడి యని దూజు మామగారు 
పెరటిలోపలం బాతిపెట్టిరేమే నిన్ను 
వగలాడి యని దూజు వదినెగారు 


తే. తోడికోడలు పగచాటి విడనాండు 
నాగడ మొనర్తు రెపుడు వియ్యములవారు 
నేరముల నెంచం దొడంగు బానిసిలగుంపు 
పతి పృథక్తల్చశయనుంజై భయము. జూపు. 291 


క. ఈరీతి నింటివారలు 
కారియ యొనరించుకతనం గార్కొని యుండన్‌ 
నీరజలోచన నెమ్మది 
జారజనియోగవాయుసఖు కున్మఖయై. 292 


తే. అంత నయ్యింతి యారుదూరైనదాన 
నైతినేకద తగువాని హత్తుకొన్న 
నింతకన్నను నన్ను వీరేమి సేయ 
నేర్తురని నెమ్మనంబున నిశ్చయించి. 293 


తే. తనకు ననుకూలయగు నొ క్కదాసితోడ 
మాలిమి యొనర్చుకొని యుంచి మంచివెట్టి 
దానితో నొ క్కనాండు మంతనమునందు 
నింటివారలకసినికో లెల్ల నుడివి. 294 


చ. పరపురుషాభిలాష మదిం బాటిలు టంతయుం దెల్పి తత్పురీ 
పరిసరభూమిసున్న చలిపందిరి నొక్కని దెచ్చి కూర్చీనం 
గరివరగామినీ సురతకాలమునందు నినుందలంతు దు 
ష్కరమని చూడ కింతయుపకార మొనర్చుమటంచు మైక్కినన్‌. 295 


తే. అది దిగుల్పడి నీ వెట్టు లరుగుదెంతు 
వెన్నికౌ నటుమింద నీకేమి కాక 
ముక్కజయుం. గమలును దాల్చి మురియు నన్ను 
జూడంజాలక యిమ్మాట లాడె దేమొ. 296 


క. అని వీడనాడ దాని 
న్మనమున జడుపుడుపు తేటమాటలచే న 
వ్వనిత పొసంగించి పనుపం 
జని కమ్మరవచ్చి యది నిశాముఖవేళన్‌. 297 


తే. అమ్మ నీమాట మీజరా దనుచు నదిగొ 
నిలిపివచ్చితి నొకనిండునీటుకానిం 
బురబహిర్నిర్ణనప్రపాభూమి నచటి 
కెట్లు పోయెదు పొమ్మని యేగుటయును. 298 


తే. అందలజును నిద్రపోయెడు నంతతడవు( 


జింతచేసియు సంకేతసీమం జేర 
వెరవు గానక పాలికాతరళనయన 
యాత్మలోనన యొకయుపాయంబు నెంచి. 299 


క. ఇది సేయరా దటంచు 
న్మది నెజిగియుం దహతహన్‌ రమాతనయు వశం 
వదయగుటం బానువు డిగి 
పదయుగళము సద్దడంచి భయవిరహితయై. 300 


తే. చని యధిశ్రయణిని వహ్ని సంగ్రహించి 
యింటి నడికొప్పతగిలించి యెజుంగనట్లు 
ముంగిటికిటోయి రొదగాంగ మొజలువెట్ట 
నదరిపడి లేచి గృహదహ మనుచు బెదరి. 301 


వ. శిశురక్షణంబునకుం బశురజ్జుమోక్షణంబునకుం గృహోపకరణసంగ్రహంబునకు, 
దస్కరనిగ్రహంబునకుం బాల్పడి గురుజనంబు లేమజిన సందడిం బడి యప్పుడంతి 
బుడిబుడినడలతో నగరరక్షకాధిక్షేపదక్షంబగు సాహసంబు సహాయంబుగా 
సమయన్ధ లసరణిం గైకొని చన సంతం బావకుండునుం బవమానప్రవర్ధమానుండై 
నిలయాధారవేణువిదళజనితచిటచిటధ్వానంబు లాపోశనమంత్రోవ్చారణంబుగాం 
దైలఘృతాదికంబు లెడనెడం బానీయంబులుగా నయ్యగారం బాహారంబుగాః గొనియుం 
దనివిసనక పూర్వకృతఖాండవదాహం బుదాహరించు తెజంగునం 
బ్రతివిశాఖాతిప్రతాపంబు: జూపుటవలన ధనంజయాభిధానంబునుం 
బుష్కరోజ్ఞృంభణవిధానంబు వలనం బృహద్భానునామంబును గృతార్థత్వంబుగా 
విహరింప దొడంగె నంతకమున్న పౌరజనకోలాహలంబులతో జంటయై మింటి కెగయు 
నెజమంటలం గనుంగొని దూతికావచనంబునం బానీయశాలాగతుండైన జారుండును 
నిజమందిరావనపరుండై క్రమ్మణీయె నంత. 302 


ఉ. పాలికనిర్ణనాదిభయభావము దూరము చేసి వాసియౌ 
బాళి జనింప నేగి చలిపందిటి ముందట నన్యభితిచే 
నాలుగుదిక్కు లారసి ఘనంబగుచీ(కటి కందరంబునుం 
బోలు తదంతరాళతలము న్వడిం జేరి మహారిరంసయై. 303 


క. అచ్చట జారుని గానక 
య చ్చెలి యుచ్చలితమానసాంభోరుహయై 
అిచ్చవడి తెచ్చుకోలగు 
హెచ్చరిక న్మజీయు వాని నెల్లెడ నెమకన్‌. 304 


తే. వెదకి కానక వాండు నాహృదయ మెజుంగ 
వేడి దాంగెనొ యని బహిర్వేదిం జూచి 
యెచట లే డెందొ యరిగినాం డేమొ యనుచు 
నరిగి పందిటిలో నెల్ల నరసి పొగిలి. 305 


శా. ఏరా మారునిబారికారియనున న్నిట్లేతురాతాళంగాం 
లేరా నేరము లేజీ దూజక దయాలీలం గటాక్షింపరా 
మేరా గారవ మారగా రతిసమున్మేషంబు లీకుండుటల్‌ 
రారా కూరిమిమీజం జేరి కయికోరా జారవీరాగ్రణీ. 306 


తే. ఇప్పు డాయిందువచ్చు టిదేమి యనుచు 
గోపమున డాంగితేమొ మద్దురుజనంబు 
కనుమొజంగుట కొ కనేర్చు( గాంచంగోరి 
యుంటి నేరంబు సైరించు టుచిత మిపుడు. 307 


క. అని బతిమాలియు జారుం 
గనుంగొనంగా లేక దూతికం దిట్టుచు న 
వ్వనిత నిరాళం బగునె 
మనము రతికి దణుమంగా నమందవ్యథయై. 308 


చ. వెలువడి చక్కంజూడ కవివేకముగాంచితి నేమె యంచుంబం 
దిలికయిపోయి యందరసి నిక్కముగా నత డిందువచ్చుటే 
కలుగ దటంచు నిర్ణయముగాం దలపోయుచు నింక నేంటితో 
బొలిసితి జారవాంచే ననిపోయె నిజాలయసీమ డాయంగన్‌. 309 


క. చని యగ్నిభయముం జెందిన 
తనవారిం గదిసి బహువిధంబులం దాను 
న్వనరుచు నుండెను వింటివె 
జనవర యేతత్కథాప్రపంచం బెల్లన్‌. 310 


తే. అవ్వధూమణి యిది యకార్యం బటంచు 
యెంచ కి ల్లగ్నికై యప్పగించి జారు 
గలయకడలినయ ట్లగుం దెలిసిచూడ 
నడుగరానిది నీవు న న్నడుగుటెల్లం 311 


తే. కాన నేండెల్లం దెలియంగాం గానకున్న 
నెల్లి తెలిపెద నీ కిది యెల్ల ననుచు 
నరిగే బాలసరస్వతి యనుచుం జిలుక 
పలుక నంతటిలోనం బ్రభాతమైన. 312 


తే. ఆప్రభావతి యంతపురాంతరమున 
కరిగి యారేయి మేదినీవరునిం జేర 
బోవుచో గీర మనియె నంభోజవదన ' 
వినుము బాలసరస్వతీవిమలమహిమ. 313 


క. అంత మయునా(డు ధరణీ 
కాంతుండు పిలిపింప నజ్జగన్మోహిని య 
త్యంతవిభాసితమణి ఖచి 
ప 314 


సీ. నేల జీరక యుండం గేలం గుచ్చెలం బూను 
కొని యూడిగపుం జెలు బ్లునిసి నడువ 
మడిమెత్తు పరువుతో మంత్రాక్షతము లయం 
బాల్పడి 'భూసురభామ లెదుర 

నొ క్కకే లొజగుపై నుంచి యేకాంతంబు 
దెలుపుచుం గూరి నెచ్చెలులు సనగ 
నెదురుగాం బజతెంచి నృపమౌళి సమయంబు 


హెగ్గడికత్తియ లెచ్చరింప 


తే. కోరి వురివారిజాక్షులు గుంపుగూడి 
యమ్మ యిదిగాక యైశ్వర్య మౌర యనుచు 
బలుకం గోయిలపరిభాష లలతి నగవు 
మీజి నన్నారి యరిగె హజారమునకు. 315 


క. అరిగిన ప్రతిసీరాం 
తరమునం గూర్చుండి యద్భుతముగాం బాథ 
శ్చరహాస మని ప్రసంగాం 
కుర మెత్తిన విక్రమార్కకువలయపతితోన్‌. 316 


తే. అవ్వరారోహ పలుకు నన్నడుగ వలవ 
దన్న'నడిగెద విట్లేని యధిప మున్ను 
పలుకవల దన్నం బలికి యాపైవిచార 
మందు నలదందశూళ మట్లగుదు వీవు. 317 


వ. తత్పురావృత్తాంతం బవధానాయత్తంబగు చిత్తంబుతో నవధరింపుము. 318 
మూండవ యుపకథ 


సీ, సహ్యశైలానీత జపతపస్సంజాత 
యఖిలజగత్పూత యైనమాత 
జడధినాయకు నేలుబడి గన్న యిల్లాలు 
నిఖిలపుణ్యపు(జాలు నిలుచుప్రోలు 
అభ్రఘట్టనఖేలనాభీలకల్లోల 
యఘతూలికాజాల మడం(చుకీల 
ఫణిలోకవిజ్ఞానపాటవాంతర్మీన 
వినుతసస్యవితానమునకు వాన 


తే. యధిపతి సమాగమార్థప్రయాణసమయ 
సముచితాంబుజనాళభక్షణవిలోల 
ఘనగరుధ్వానపటపటాత్కారచారు 
భూరిసితవక్షభేరి కావేరి వెలయు. 319 


సీ. జలమానవులు చిమ్ము జముదాళి చాలునా 
మిసిమివాలుగ మీలు మిట్టి పడంగ 
వరుణుండు వైచు మవ్వపు బిల్లగోలనాం 
దరగతూరుపు గట్టుదాక నిగుడ 
వళులపరంగుల హరిగోలుగుంపునా 
వనజంబులలం.తిగాడ్పునం జలింప 
సలిలాబ్బపాణి యచ్చపు మేలుముసుంగునా 
ఫేనపంక్తులుదరినాన్‌ యెసంగ 


తే. నలరు మాతృమనీషాసమాగతేందు 
కేళిదృఢబిం బపాళికాకృతికదంబ 
ఖేలనాలోలమదమిళచ్చోళబాలి 


కాముఖస్తోమ యయ్యాపగాలలామ. 320 


ఉ. ఇవ్వలి రేవులం దుమికి యీంది తటాలున నీటివాలుగా 
నవ్వలిగట్టుం జేరు ద్రవిడాంగన లంబురుహోత్పలంబులన్‌ 
దవ్వుగం ద్ర దోచు జడతగుం దన్నది జందెపువాటు గాంగ మై 
మవ్వపు నేలపు నరు లమర్చిన టెక్కున నక్కడక్కడన్‌. 321 


క. అసమలసమానబిసరుహ 
విసరలసద్ధూళి కలితవిభ్రమదావ 
ర్రసముదయం బానదిలో 
పాసంగుం జలనరుల గొడుగుబొమ్మరములనన్‌. 322 


వ. వెండియు నఖండతరతీరాగ్రహారయాయుజూక నిరంతరప్రతిష్థిత సవనపవనసఖ 
ధూమస్తోమంబు లంబుధిభ్రమావలమాన జలపానవిలోలవలాహకంబులయందంబు. 
బొందు పజప, నిరుపమానతహా ర్యస్థాపిత కాశాతిప్రకాశకుసుమంబులు 
పుణ్యనదీశ్రేష్టతాప్రతిపాద బిరు చామరంబుల సింగారంబులం బొంగింప సముత్తుంగ 
చటచ్చటారావగౌరవాతిభిత నిజవధూజన సమాశ్వాసవచనముఖర పథికతరుణినికరంబు 
లుల్లసితవల్లభచర్యాస కాశాత్మ చర్యాత్మ దృతద్వీపకలాపంబుల విధంబునం జెలంగ 
నభంగ బాహాప్టవనపరాయణజనోత్రమాంగ వలయితధవళవసనంబులు 
విహారసమాయాతస్రోతవ్యాళకంచుక సమంచితకుండలీకృత భోగంబుల సోయగంబునం 
గనుపట్ట నీరుగట్టున నెట్టుకొను తియ్య మామిడిచెట్టులం దొరంగు ఫలరసంబునం 
బదనైన ఠావునం బొదలి పాజు పచేళిమభిదేళిమేక్షురసంబునకు దోడు చూపు 
వేరుపనసపంటిరసంబుల కాలువలకు వింతలు గల్పించు నానాప్రసూనరసంబుల 
నిర్ణరంబు లుభయపార్శ్వంబులం బొలుచు నితరనదీకదంబంబుల చక్కందనంబు 
నెక్కోలుప నిక్కువం బిక్కటిల్లు తమ నిబ్బరపు గుబ్బలకు సురాళింపంబూనుకరణిం 
దాల్చు కనకకుంభంబులతో రంభాస్తంభంబులనడుమ వెడలి పోకమ్రాకుల నొరసికొని 
యాకు(దోటలకుం గేడించి లికుచవనాంతరంబు ముందజం గనం జెలువు మీజ 
సప్తసముద్రంబు లేకిభవించిన తెజింగున నంబుతత్త్వంబు సాక్షాత్కరించినవిధంబున( 
బ్రవాహవిజృంభణంబు చూచుచుండ నొక్కనాండు. 323 


తే. మణిధరనామకుం డగు నొక 
ఫణివరుం డవగడము కతన( బడి యన్నదిలో 
గణనాతీతభయంబునం 
దృణముం బలె రురమువెంటం దేలుచువచ్చెన్‌. 324 


తే. వచ్చు నతని జూచి వజద వెంబడినట్లు 
భీతి నరుగు నొ క్క భేకవిభుండు 
కాష్ట్రబుద్ధిమణివికాసితతత్సణా 
గ్రంబు నేక్కి బ్ర బదుకం గంటి ననుచు. 325 


క. ఘనతరతరంగఘట్టన 
జనితవ్యథనిజఫణాగ్రసక్తుం డగునా 
తని నెజణుంగం డురగవరుండుం 
జనియెం దరిం జేరలేక రురవేగమునన్‌. 326 


క. చనువేళ దద్విధంబుం 
గనుంగొని తత్తీరశాఖి గాలూందిన ఖం 


జనవరుం డొకం డిది యౌరా 
యని నవ్వుచు మజీయు నమ్మహాహికి ననియెన్‌. 327 


తే. అకట ఫణిరాజ నీకు నాహారమైన 
కప్ప తలమీంద నుండుట గానవేమొ 
తెలియ కేమయ్యె దరింజేర నలంతదీజి 
దీని గబళింతునని యుంటివేని వినుము. 328 


క. ఇది మంచిబుద్ధి యింకం 
బదటముచే నించుకేని భాషింపకు ప 
ల్కెద వేని నోరు నిలువక 
వదరిన భూసురుని పగిది వగతువు సుమ్మీ, 329 


క. అనుచు బాలసరస్వతి 
జనవరఖంజనము నపుడు సర్పముతోడన్‌ 
వినిపించిన యాకథ నే 
వినిపించెద నేంటిప్రొద్దు వేగం జనియెన్‌. 330 


తే. కాన నేడెల్ల మదిలోన. గార్యసరణిం 
జూచి యూహించి తలపోసి చూచికొనుము 
యెల్లి తలియంగలేకున్న నేనె వచ్చి 
తెలిపెద నటంచు( బలికి యక్కలికి యపుడు. 331 


క. జననాథుం డంప నేగెను 
దనయింటి కటంచు బలికి తద్దయుం బ్రేమం 
బున బల్కె వైశ్యభామిని 
విని వేగుట గాంచి మదనవేదనమతితోన్‌. 332 


తే. అంతిపురమున కేగి యయ్యబ్దనయన 
నాంటిరాతిరి భూనాథు నరయం దలంచి 
దూతికాయుక్త యగుచు నే తెంచినట్టి 
సెట్టిసానిం గనుంగొని చిలుక వలికె. 333 


తే. సకలశుభమస్తుతే వైశ్యసారసాక్షి 
యక్కడికి దెల్సి నిల్పితినమ్మ కథయు 
మది దలంపువచ్చి నటుల నమ్మంత్రితనయ 
వేగమఖునాండె భూమాశు వెట్టిబుద్ద్ధి 
మాన్చ మదిలో దలంచి సంభ్రమముతోడ. 334 


వ. నవరత్నఖచితచతురంతయానాధిరూఢయై యవ్వరారోహహజారంబుం జేరం జని 
యవనికాభ్యంతరంబునం గూర్చుండి మీనహాసకారణాధీనాజ్ఞానపరుండై 
యున్నయన్నరేంద్రచంద్రుం గని దత్కథాప్రసంగంబు వినుమని యిట్లను నట్టు 
మహాప్రవాహముఖంబునం బడి తెప్పిరిల శక్తి చాలక మండూకధృతమన్తకంబై పోవు 
నమ్మహాభుజంగంబుతో నాఖంజనం బిట్లనియె. 335 


క. ఆకథ వినుమని తద్గా 
థాకథనకుతూహలంబు దయిమంగ వెంటన్‌ 
నాకపథంబునం బోవుచు 


నాకుండలివిభునితోడ నత డిట్లనియెన్‌. 336 
ఉపకథలో నుపకథ 


సీ. తామ్రపర్ణి తీరధరణిపై నొకయర్ర 
హారంబు కోశాంబి యనంగం బరంగు 
నచ్చోట విష్ణుశర్మాఖ్యకుం డై యొక్క 
భూసురుం డలరు నద్భుతచరిత్రుం 
డాతండు సుకుమారి యనుభార్యతో గూడి 
యఖభిలసౌఖ్యంబుల ననుభవించు 
నంతట నయ్యింతి యాత్మజాతుల. గొంచి 
కడియంపుంజే మీందు గాంగ దివము 


తే. సేరుటయు వార్థకమ్మున ఘోరతరవి 
చారగరిమను నత డర్భసంగ్రహమున 
కిచ్చగింపని యాతనివృత్త మెజింగి 
తల్లియు సహోదరీజను లెల్లం గదిసి. 337 


తే. భార్య యుండిన వనమైన బట్టనంబు 
పత్ని లేకున్న గృహమైన బహుళగహన 
మగుచుం గాన్పించు నరులకు నంతయేల 
నాలు లేకున్న విధినైన నధముం డండ్రు. 338 


క. యాగముల నయోగ్యుండగు 
భోగములకు బాహ్యు(డౌ సుపుత్రోదయలి 
లాగణ్యయైన భార్యా 
యోగము లేకుంట నరుల కుచితమె చెపుమా. 339 


ఆ. ఎంత దుఃఖమైన ఒంటికి వచ్చి యి 
ల్లాలి మొగము జూచినపుడె తలంగు 
నిది యెజీంగి కాదె బుషులు వసిష్థాదు 
లును సభార్యు లగుచు వినుతిం గనిరి. 340 


క. ఒడలంటం గాళ్లు పిసుకం 
గడివెండు వేన్నీళ్ల నీయం గంచము వెట్టన్‌ 
బడక యమప్పంగం జేతికి 
విడెమియంగ భార్య కాక వేజొక తగునే. 341 


తే. తిథులయందైన మణీ యపల్నీకుం డనుచు 
బ్రాహ్మణార్థంబుం జెప్ప రేపాటివారు 
నొకతే రూపసి గాకున్న నోసియన్న 
నోయనెడు మాత్రమునకైన నుండవలయు. 342 


క. కావునం బునర్వివాహము 
గావలయు నటంచు. దెలుపంగా నాతడు మే 
ధావిని యను భూసురసుత౦. 
బావనతరవంశజాత( బరిణయమయ్యెన్‌. 343 


క. ఇలునించికొనుట మొదలుగ౦ 
జలమున మెం డొడ్డి మిగుల జండించుచుం ద 
త్కలకంఠి గురుజనంబుల 
కులధర్మం బెంచ కేలుకొంచుం దిరుగున్‌. 344 


సి తండులమాషముద్దముల గాదెల నించి 
మీద బిళ్ల లమర్చి 'మెత్తు వెట్టు 
బక్వశాకం' బెల్లం బతికంచమున నుంచి 
యొడికంబుగాం బట్టి యూర్చివైచు 
నాజ్యతైలఘటంబు' అన్నియు వాసిన 
బట్టి యందనిచోట సుట్టె నుంచు 
దధిపయోముఖరసద్రవ్యంబు లెల్ల దొం 
తుల సందు మూలమూలల సడంచుం 


తే. జిక్కుంజిలువాన మొకయింటం జేర్చి తలుపు 
చిలుకు ముద్రించి బీగముచేయిరొండి. 
జెక్కికొను( గ్రాత్రవలపులం జిమ్మిరేంగి 
వల్లభుం డెల్లయెడ( దన్ను జెల్లవిడువ. 345 


తే. ఇంట నెవ్వారయిన భిక్షమిడిన ముష్టి 
పెట్టిన గరాళితేజి యొప్పిదము దోప 
నెగీరిపడి యిందులకు మీర లెవ్వరనుచుం 
బెద్దపులిం బోలె రొప్పు నాబిసరుహాక్షి. 346 


క. నాయి ల్లిది నాకాపుర 
మీయెడ నాసొమ్ము దినుట కెవ్వరు మీరౌ 
రాయంచు నత్తవదినెల 
వాయోడక కసరుం బోరు వారలతోడన్‌. 347 


తే. ఇవ్విధంబున మెలగు నయ్యింతి యొంటి 
తిండికతమున నినుమడి కండపట్టి 
నీరుపోసిన మేనితో నిలుపరాని 
మనసుచే జారభోగ మేమజక తిరిగె. 348 


సీ. కలికిమాటలు కిలకిల నవ్వు లోరచూ 
పులు మోవివిబుపులు( గులుకు నడలు 
బై ::టజార్చులును సోబానపాటలు కొప్పు 
సవరించు నీటు చేసన్న వగలు 
గోటిచిమ్ములు తెచ్చికోలు నెవ్వగ లేని 
వెజుపులు నెచ్చెలి వెన్ను చజపు 
మోముద్రిప్పులు బొమముడి టొమ్ముతాటింపు 
రాని జంకెన కావరంపుందొగరు 


తే. మొలకసిగ్గులు వట్టికొంకులును దలుపు 
చాటునిలుకడ లలతివేసటలు చూపు 
గడియలో వింతవగకానిం గాంచెనేని 
కొమ్మ మారుని జంత్రంపుబొమ్మకరణి. 349 


తే. ఇవ్విధంబునం జలిదీజీ యింటిపనులు 
నూటునటు వెట్టి వల్లభునోరు గొట్టి 
యెల్లసొమ్ములు జారుల కదురువెట్ట 
సాగె నిచ్చావిహారనిశ్చలత మీటి. 350 


సీ. పొంకంబుగా నూనె పంకించి సవరంబు 
కుప్పు గన్సడ గొప్ప కొప్పువెట్టు 
నీటికాగులలోన నీడ చూచి రువార 
మిట్టార యనం జాదుబొ ట్టమర్చుం 
జనుదోయి జిగిమించుకొనంగం బూసినమాడ్కి 
రహిమించు గుత్తంపుజవికం దొడుగు 
సురటి విచ్చినరీతిం దొరయు కుచ్చెల నేల 
జీరాడంగాం జల్వచీరంగట్టు 


తే. జాయిపైటచెజంగు బంగారుపూల 
గాజులబెడంగు జారశృంగారములకు 
జొక్కుచూపు మెజుంగు తళుక్కు మనంగ 
వీథి నేవేళ మెలంగు నవ్విప్రవనిత. 351 


క. అంతట మగనికి నన్నం 
బింతయిడక వండినట్టి దెల్లను జారో 
పాంతముల జేర్ప నాతండ 
నంతవ్యథం గూటిబీదయై నెవ్వగలన్‌. 352 


క. నీనడకలు గంటి గదే 
కానీవే నగరం జెప్పి కారించెద ని 
న్నే నంచు గుంటినుంకరి 
ఫూనిక బెదరించు. బొలంతి బొమముడి వెట్టన్‌. 353 


తే. అంత నయ్యింతి యొక్కింత యలికియాడి 
ప్రేగులోపలితీంట నీబీదముసలి 
కన్ను లుండంగంగద నన్ను గదుమసాగె 
ననుచు జింతించి యొకయుపాయంబు. గాంచి. 354 


తే. గ్రామదేవతయగు నమ్మగారి గుడికి 
దినదినంబును జని మహాదేవి మగని 
గ్రుడ్డి గావింపు మేంటెంటం గోడిబలియుం 
బొంగలి ఘటింతు నని మ్రొక్కి పోవు మగిడి. 355 


ఉ. అంతట విష్ణుశర్మ జఠరానల తాపము పర్వ నెంతయుం 
జింతవహించి యించుకయు శిక్ష యొనర్చ సదక్షుం డౌట నీ 
యింతి నిజేచ్చమై మెలంగని మ్మిక నన్నము, బెట్టెనేని నా 
కంతియె చాలు దినికి నుపాయము జూచెదనంచు నెంచుచున్‌. 356 


తే. ఊరి వెలుపలం దగు నమ్మవారిగుడికి 
దినదినము భార్య చనియెడు తెజంగుం దెలిసి 
యచటి కొకనాండు మున్నుగా నరిగి శక్తి 


వెనుక గూర్చుండు నంత నవ్వనిత వచ్చి. 357 


క. అమ్మా ప్రతిదినమును నే 
నిమ్మాడ్కి న్వేండుకొనంగ నెన్నటి కీక నీ 
వమ్మగని గ్రుడ్డి చేసెదు 
నమ్మిన నాకోర్కీ నీకొనర్చుట గాదే. 358 


క. అని మ్రొక్కిన నప్పలుకు 
ల్విని ధరణిదేవుం డెలుంగు వేజొకభంగిం 
దనరంగ నద్దేవత ప 
ల్కినగతి నిట్లనియె సుమ్మలిక మెల్లంజనన్‌. 359 


క. నీమగని నంధుం జేసెద 
నామాట ల్విను మతండు నలుగుడుపడరా 
దోమగువ యతని కన్నము 
ప్రేమంబునం గంచ మరసి పెట్టుము దినమున్‌. 360 


మ. అన మేధావిని శాంకరివచనమే యంచు న్వితర్కించి యం 
త నిశాంతంబున కేగి వల్లభునకు న్వడ్డింప నన్నంబు శా 
కనికాయంబును సంఘటించిన నిజాగారంబు( జేరంగ వ 
చ్చినవాండై యతం డూరకుండక మదశ్రీ నిట్టను న్ఫార్యతోన్‌. 361 


క. తరుణీ యేమో తెలియదు 
తెరగట్టినయట్టు లున్నదే కన్నులకుం 
దెరువడుగుచు వచ్చితి మం 
దిరమున కిక నేమి యనుచు. దెలుపుదు నీకున్‌. 362 


క. ఇన్నాళ్లకరణి నేరము 
లెన్నక నీయిచ్చ( దిరుగు మిదియు మొదలుగా 
నన్నము వస్తం బిడుచున్‌ 
నన్నుం బోకి షా మింక నలినదళాక్షి. 368 


వ. అను నప్పలుకుల కప్పడతి యతనిం దప్పక కనుంగొని యతండు 
నిజాగమనసమయమున నింటిలోన లేండనియు నింతలోన నిప్పాపి కంధత్వంబు 
ప్రాప్తించెనే యనియును మదీయభ్రమావిభ్రమం బింతియె కాక లోకంబులో నుపలంబులు 
పలుకంజాలునే యనియును జల్పపరాయణుండై యితం డద్దేవిమజుంగున గూర్చుండి 
వపలికెం గావలయు నని సిద్ధాంతీకరించి వంచనాపరుం డగునితనిం బోషించిన 
మంచిదాన నగుదునే యనీ యెంచి కావించినసమంచితాన్నశాకానీకంబులు 
జారలోకంబున కల్పించిన నవ్విష్ణుశర్మయు నెయణింగక నిత్తెజింగున మాటలాడి 
నోటికూటికిం జేటు దెచ్చుకొంటి/గదా యని డెందంబునం గుంది వినిందితరసనుండై 
కృశించెం గావున మౌనంబున నుండుమని ఖంజరీటంబు తెల్పిన సానుభవంబున మేను 
మజిచి యయ్యురగవరుం డేతత్కథావిశేషం బింతయొప్పునే యని యుచ్చైెస్వనంబునం 
బలికిన నులికిపడి యవ్వతికిం జనిన మండూకమండలేశ్వరుం గనుంగొని యిప్పాట 
నోటికడి పోంగొట్టుకొంటివే యని ఖంజరీటం బరిగెం గావున. 364 


ఆ. పరుల నడుగరాని పరమరహస్యంబు 
అడుగ దగునె విక్రమార్కభూప 


నీవె తెలిసికొనుము నేండెల్ల లేకున్న 
టేపు తెలియ నేర్పణింతు నీకు. 365 


తే. అని యమాత్యతనూజ యయ్యధిపుచేత 
నంపకము గాంచి యింటికి నరిగె ననుచు 
జిలుక వచియింప నంతలో జలజబంధు. 
డుదయగిరిసౌధవిథిపైం బొదలుటయును. 366 


చ. కనుగొని యాప్రభావతి జగజ్జనరంజనరాజభాషణం 
బెనయక చిల్క 'పల్కులకు నేమజీయెన్‌ హృదయం బటంచు మో 
హనగృహసీమం జేరి మణి యంబుజము ల్ముకుళించు వేళ బూ 
నినపని కేగుచో గలువనేజపురాయనితేజి యింపునన్‌. 367 


తే. కప్పురపుబొట్ట టు చెమటచేం గరంగి జాటిం 
జక్క దిద్దుము పూర్ణిమాచంద్రవదన 
యింతలో నొక్కకథ | వినిపింతు ననుచు 
బలుకందొడంగెను బులకండ మొలుకుచుండ. 368 


క. మజునాయడు విక్రమార్కు 
డరసియు. దెలిసికొనలేక యమ్మంత్రిసుతం 
బరిచారకయువతి పరం 
పరచే బిలిపించికొని సమాదరణమునన్‌. 369 


తే. తెరమయుంగున నిలుప నత్తెజఖవ పరుల 
నడుగంగూడని యిక్కార్య మడిగినపుడె 
ప్రబలతరమైన జాతిస్వరంబుం జూపి 
యడలు తురగంబుతోడ జోడగుదు వీవు. 370 


అయిదవ యుపకథ 


ఉ. ఆకథం జిత్తగింపుము ధరాధిప సాధువనం బనంగ న 
స్తోకతరప్ర సిద్ధిం బొలుచుం బుర మొక్కటి యందు మందరా 
ఖ్యాకలితుండు శూద్రుడు నయాన్వితుండై తగునాతం డిందిరా 
లోకన మేమి లేమి నతిలో కదరిద్రతం జెంది కుందుచున్‌. 371 


సీ. కొలుచువారల నోరుగొట్టి లెక్కలు వ్రాసి 
హరువు మీజంగ మణియములు చేసి 
బ్రమసి యాసాసలరసవాదము లొనర్చి 
ప్రకటించి రాజపట్టికలు దీర్చి 
ప్రతివాసరంబు తరడంగం డి జేరువగట్టి 
వాటంబుగాం దెరువాటు గొట్టి 
వేళ్లమందు లమర్చి విషవైద్యతవహించి 
తయుంగుబేరముల నెంతయును మించి 


తే. మ్రుచ్చువగయును గని చూచి మూటమోసి 
సుంకరులతోడ నొనగూడి జూదమాడి 
యిట్లు వర్తించియును నాత. డేమి యందు 


గళవళము; జెందెం గూడుం గోకయును లేక. 372 


తే. అంత నమ్మందజుం డమందార్తి నుదర 
పోషణంబునకై యూరిపొంత దోస 
తోటం గావించెం గావడిపాటుపడుచు 
నదియు నధ్వన్యదృక్చరం బై తనర్చ. 373 


ఉ. అంతట నొక్కనక్కదొర యంబుజబాంధవు( డస్తపర్వతో 
పాంతము+ జేరుదాక బొరియం జఠరానలకీల నెంతయుం 
జింతిలుచుండి రేలు తన జీతపుబంటులు దాను భీతియొ 
క్కింతయు లేకయే మెసవి యేగుం దదీయఫలంబు లన్నియున్‌. 374 


తే. ఆస్ఫగాలాగ్రణికి ఘటకాక్య వెలయు 
నాతం డీరీతిం గర్కరికాతిపక్వ 
ఫలపరంపర నుదరసంభరణవృత్తి 
నడుపుచుండ(గ మందరుం డలుకవొడమి. 375 


ఉ. అక్కట దోసతోట యిదియైనం దదీయఫలంబు లమ్మి యీ 
డొక్కను సాకగోరితిం గడు న్నడురేలున వచ్చి యెవ్వ 
మక్కువ లేక నాకడుపుమంటయుం. బుచ్చికొనంగం బూని యీ 
చక్కెరవంటి పండ్లు తినసాగి రటంచుం గృశించు నెంతయున్‌. 376 


చ. ఒకమృగధూర్తరాజవరుం డుజ్జ్వ్వలనీతివిదుండు ధీరనా 
మకుం డతిదూరఘారననమధ్యవిహారుండు విద్విషద్విదా 
రకు డొకనాండు వేడుక సరాళముగా భటకోటితోడ నో 
డక యరుదెంచె నచ్చటి కటత్తటిదీక్షణవీక్షితాస్యు(డై. 377 


తే. వచ్చి బడలిక దీర్చు దుర్వారకర్మ 
రీఫలామోదధాౌరంధరీవరిష్ట 
పవనములచేత నాహారభాగ్య మిచట 
నబ్బు నని యెంచి కెలని బిట్టడవి విడిసె. 378 


క. తనమంత్రి వరులతో మం 
తనమున నీదోసతోట తనరెడుచోటన్‌ 
మనజాతివార లుండరె 
యని యాలోచన మొనర్చు నాసమయమునన్‌. 379 


మ. ఘటకుండంతట వేగువారు నుడువంగా ధీరు డారీతి వ 
చ్చుట లెల్ల న్విని మంత్రులం బిలిచి యిచ్చోం బోయి సంధించి యు 
తృటమద్వైభవ మెల్లం . జూపుటనువో కాదో విచారింపుం డే 
మిటికన్న న్మన కొక్కవేళకగు తన్మిత్రత్వమం చెన్నెదన్‌. 380 


చ. అది యటులుండె నంతటి మహామహు. డిచ్చటి కేగుదెంచినం 
దుది మొద లే నెఖింగియు నెదుర్కొని పూజయొనర్పకున్కి యొ 
ప్పదు మనమ ట్లొనర్చినను బ్రాభవహానియె గౌరవంబు సొం 
పుదనర మున్ను మ్రొక్కి గద మ్రొక్కు గొనన్వలయుం జగంబునన్‌. 381 


క. అనిన విని సచివులందజు 


ననఘా మజీ యాతం డింత యధికుం డైనం 
గొనివచ్చి పూజలిచ్చిన 
మనకుం దప్పేమి యది సమంచిత మనినన్‌. 382 


తే. బుద్ధిసారాఖ్యసచివుండు పూని పలుకు 
దొరను మంత్రులం జూచి సంతో షమయ్యె 
మొదల నెందైనం జన నాకు ముదలయిచ్చి 
ధీరజంబుకవరుని సంధింపంజనుండు. 383 


వ. అనినం దదీయసంధానసముత్సాహభంగకారణం బగు నతని ప్రతికారవచనంబులకు( 
జిడిముడిపడి యితం డేమి యెుంగు విచ్చేయుం డనుచు సంధానపరకృత్యులైన 
యమాత్యులం గూర్చుండ నియమించి యామృగధూర్తచక్రవర్తి యిట్లనియె. 384 


క. ఒకనికి దెలియు న్వేజొక 
నికి దెలియక యుండు. గార్యనిర్ణయ మితయే 
టికి నడ్డుగాళ్లు వైచెనొ 
యకటా యది యొల్లం దెలియ నడుగన్వలయున్‌. 385 


క. అని బుద్ధిసారు నెమ్మొగ 
మునం జూపులు నిలువం గేలు మొగిచి యతం డో 
యనఘాత్మ వీరికన్నం 
ఘనుండంగా నైన నొ క్కకార్యము వినుమా. 386 


చ. మును వినియుందు ధీరుని సమున్నతగర్వవిహారు. డంచు నా 
తని మదికి నృవద్బలవితానము చీమలచాలు. బోలె నై 
కనబడు నీవు పల్కు నుడికారపుమాటల కెల్ల నాతం డా. 
డును విరసంపుణబల్కులు గడు న్మటి మోసము వచ్చు నత్తటీన్‌. 387 


క. మోసము వచ్చుట యరుదే 
యీసునం దద్దర్వభాష లిచటి సృగాలా 
గ్రేసరులు సైతురే విను 
మాసమయము సుమ్ము దొరల కవగడ మరయన్‌. 388 


ఆ. అతడు గర్వయుక్తుం డటయు. గాకున్న 
నొక నిదర్శనము మహోగ్రశౌర్య 
ప్రభుగుణంబు విడిచి పరభూమి కింత దూ 
రంబు వచ్చునే సరాళ మనుచు. 389 


క. కావున గర్వాతురు(డై 
కావలెం గాదేని యిచటి కర్కరికాళిం 
దావిని తదాశ వచ్చిం 
గావలె నెట్టిన మనకుం గావలెం జుమ్మీ. 390 


మ. మనకీకర్కరికాఫలాళిగద సామ్రాజ్యంబు గల్పింపం జా 
లినయాహారము దానికై యితండు దోర్లీలాసముల్లాసతం 
జనుదేర న్మనమేగి విందులగతి సంధించు టేకార్య మి 
ప్పని నాకు న్సరిపోదు మీకు రుచియింపం బోలు నిప్పట్టునన్‌. 391 


వ. అకార్యమాత్సర్యకృతానురాగు లగు నీనియోగుల మాటలకుం గోపాటోపంబు నామదిం 
బాటిల్లదు దుష్టనిరసనశుభానయనిష్టాగరిస్టులు కాక 
కాలోఏి తప్రభంజన మాత్రకృత్యులగువార లమాత్యులే యది యట్లుండె నతనిం గని 
తోడితెచ్చితేనియుం దదీయశ్రమాపనో, దారం బగు నాహారం బిడవలయుం గదా 
యీకర్కరీవనంబు కొంచెంబగుటం బరాక్రమంబు( జూపకుండునే యంటివేని దానికిం 
బ్రతికార్యం బీయుపాయంబునం బన్ని వచ్చెద నని కర్ణోపాంతంబునం గొన్ని మాటలు 
నొడివి నిజాధినాథు దెస దరహాసంబగు నంగీకారంబుం గైకొని బుద్ధిసారుండు 
తదాస్థానంబు వెలువడి. 392 


క్ర తటచలితచలదళచ్యుత 
తొటతొటరవశాలిఫలమి ధోరణకేలీ 
పటుతరజలచరనికరో 
త్కటమై తనరారు చెజువు కాలువ; జేరెన్‌. 393 


తే. చేరి పనిపూని యిటకు నచ్చితి మదుక్తి 
కొదవపడకుండ నెట్టొనంగూడు నొక్కొ- 
కార్యమని నాల్లుదిక్కులు గనుచునుండ 
దైవవశమున నత్యద్భుతంబుగాంగ. 394 


సీ. క్రవ్యాగతోగ్రకాకవిధూతమక్షికా 
పుంజమై తగు వెన్నుపుంటితోడ 
బాలకక్తీడావిపాటి తరోమజా 
లంబైనయబట్టి వాలంబు తోడ 
నగ్రిమపాదబంధాతికృధాసముం 
దనములాౌ వెడవెడ దాట్లతోడం 
గఠిననిజస్వామికరకాష్టనీహతజా 
తంబునై తొరంగు రక్తంబుతోడం 


తే. గర్లకంఠోదరాభారకంబు లగుచు 
నమరు ముయ్యూరుపిడుదుతండములతోడ 
నచ్చటికి వచ్చె నొకయశ్వ మల్పహేష 
జాతి దెల్చ్బంగ జలపానసంభ్రమమున. 395 


ఉ. వచ్చి జలంబు గ్రోల నిలువంబడం గల్గొని బుద్ధిసారుం డు 
ద్యచ్చతురత్వ మొప్ప వినయంబున జేరి నమస్కరించి యే 
నిచ్చట నిన్ను జూచి చనియెన్‌ బహుకాలము నేండుగంటినా 
ముచ్చట లెల్లం దీణ మన మున్పటి నెయ్యము లెంచుకొందువే. 396 


చ. అది యటు లుండె తను వనంతబలాఢ్యము బక్కచిక్కియు 
న్నది యిది మాజురూపువడి యద్దిగ యిద్దురవస్థ యేక్రియం 
గదిసనొ నన్నువంటి చెలికాం డొకం "డుండం నిమ్మనో వ్యథా 
భ్యుదయము వొందనేటికి నయో నను వింతగ జూడ బాడియే. 397 


క. అనిన విని యత్తురంగం 
బనఘా నిను మజవనేర్తునా బహుకాలం 
బునకైన బుద్ధిసారుం 
డనుసుకృతివి గావె నెయ్య మలంతియె మనకున్‌. 398 


క. మామా యల్లుండ వని మన 
మామాడ్కిన్‌ వావి యొకటి యమరించి నయ 
శ్రీమించం బ్రవరిల్లుట 
యేమైన న్మజణచువాండనె గుణహారా. 399 


చ. ప్రకటవిషాదవేదనవరస్పరవృత్తి నినుం గనంగం దా 
వకవిహితప్రవృత్తికి నవజ్ఞత యెంచక పల్కరించి నీ 
వకుటిలవృత్తివైతి వినయాభరణా మదింగోరి యుందు మా 
మకహృదయవ్యథాకథ సమస్తము నీ కెజింగింప నెప్పుడున్‌. 400 


ఉ. ఈపురి నొక్కరెడ్డి వెలయిచ్చి ననుం గొని తెచ్చి పోషణ 
శ్రీపరివర్ధమానునింగం జేయుట నీవు నెజుంగుదె కదా 
యాపయి నాతః డొక్కయెడరైన నను న్వెలకిచ్చె నన్యవి 
త్తాపహృతిప్రణీతమతిహారికి వేజొక బేరివానికిన్‌. 401 


క. అతం డింక నేమి సెప్పుదు 
సతతము నూరూరిసంతసంతల కత్యు 
ద్ధతిం బెజీక లెత్తి తుము 
న్మతినరయం డింతయైన మత్తనుబాధన్‌. 402 


తే. పెఖీకయేచాలు నానడ్డి విజుంగం జేయ 
దానిపైం దాను నెక్కు నింతయునుగాక 
యకట వయ్యాళిగాంగం బొమ్మనుచుః గొట్టు 
నతనిచేతులలో జెంగలమ్మ గొట్ట. 403 


మ. పొరుగూళ్ళం దిరునాళ్లు సాగిసభరంపున్మానిసి న్మోయ ని 
ష్టురవృత్తి న్నను జూపి సుంకము లటంచుం గూలియించు న్వరా 
లురయం బారంగ మోచి నన్ను, దబుము న్లోభాప్తిమై దా నిరా 
దరుడై మెంపండు కాళ్ళు గట్టి విడుచుం దత్తత్సృదేశంబులన్‌. 404 


తే. గొజపమా లేదు నీ రార్చుగొడవ యెజుంగ 
గడ్డి వేయండు కవణంబు గానివాని 
జంబుకాధీశ చూడు మీచాయ నేను 
గుట్టిమై పుట్టి యీగోడు గుడుపవలసె. 405 


క. త్రిమ్మరి మాపటికై తన 
యిమ్మున కేతేర దుక్కి యెనుపోతులు రెం 
డిమ్ములం గొమ్ములం జిమ్ముం 
గ్రమ్మిన నిరయతం బసులగాడింగట్టన్‌. 406 


ఉ. అక్కరినాత్మకుండు కసవారసి తెమ్మని కూ(తుచేతికిం 
జెక్కుడుంబాజణ యాయ వడి నెట్టది వెల్వడి చేనిమంచెపై 
నెక్కినజారుంగూడి రమియించి దినాంతమునందు వచ్చి బ 
ల్తొక్కులు నా మొగంబున విదుర్చును గొన్నితృణాగ్రఖండముల్‌. 407 


క. తొంటీజని వానియు ప్పటు 
తింటిం జుమా యింతపాటు. దెచ్చుకొనుటకై 
కంటికి. గూరుకురా దాం 


కంటికిం దుది లేదు చిక్కకయె యెట్టుందున్‌. 408 


క. ఇటువలె నున్నది నాకథ 
ఘటకసృగాలేంద్రుం గొలిచికద యుండుదు వ 
ప్పటుమతికి సేమమే యి 
చ్చటి కేటికి వచ్చి తనిన జంబుక మనియెన్‌. 409 


తే. అకట నీయట్టి సుగుణరత్నాకరునకు 
నిట్టిదురవస్థ వచ్చెనే యింకముంద 
నంతయును జక్కనయ్యెడు నస్మదాగ 
మనము వినిపింతు వినుమాసమానమాన. 410 


క. ఘటకున కహిభయ మొదవె 
న్బటుగతి నీకుగల పక్షపాత మతనిపై 
నటియింపం జేసి మెలగుము 
దిట మలరం దార్జ్యనామధేయుండ వగుటన్‌. 411 


వ. అని ధీరాగమనంబు సవిస్తరంబుగా+ దెలిపి వెండియు. 412 


తే. నీవు మాకెల్ల దొరవోలె నేడు మొదలు 
కొన్నినాళ్లుండు భవదీయఘోారమూర్తి 
గాంచి ధీరుం డపూర్వమృగం బటంచు 
దలగు నది మాకు శుభము గంధర్వరాజ. 413 


క. ఈరేయి దోసపం డ్ల 
వ్వారిగం దిను మర్కు డపరవసుధాధరముం 
జేరిన పిమ్మట నిలుబు 
చేరువ నే నపుడు వచ్చి చేర్చెదం దోటన్‌. 414 


క. అనిపల్కి బుద్ధిసారుండు 
చని యంతయు దెలిపె ఘటకజంబుకకులనా 
ధున కంతట( జారులు దె 
ల్సిన నది విని ధీరుండొక్క లేనగవలరన్‌. 415 


క. తనమంత్రి సుముఖనామకు. 
గనుంగొనుటయు నతండు లేచి కార్యముమీంద 
న్నను. జిత్తగింపు మనుచుం 
జనియెం దత్తురగమున్న చక్కటి కెలమిన్‌. 416 


చ. చని కరము ల్మొగిడ్చి బుధసన్నుత జంబుకజాతివాండ న 
త్యనఘుండ నే నతీతము ననాగతము న్మజీవర్తమానముం 
గని వివరింతు నిప్పు డొకకాజీయచే వెతం జెందినాండ వి 
ద్ధినమున నీకుం గల్గువడదేజంగ గర్కరికాఫలావళుల్‌. 417 


చ. ఇది నిజమైన టేపు వచియించెదం దక్కినకార్యమంతయుం 
దుదినొక విన్నపంబు దయతో విను మాకటం గుందినాండ నేం 
డదనున దొ సపండ్లు తినునత్తజీ నన్నాకసారి పిల్వు నేం 
జెదరని ప్రీతి నివ్వెలుంగుచెంగట నివ్వలం బొంచియుండెదన్‌. 418 


క. [2] అనిపూన్ని ధీరుతో న 
త్యనుపమగతి సుముఖనాము( డవగడమగున 
ట్లొనరించి వేగవచ్చితి 
నని తెలిపె న్రవియు( బశ్చిమాంబుధి గ్రుంకెన్‌. 419 


వ. అంత. 420 


మ. రవి రాక న్మదింగోరు పద్మినులు చక్రస్తీలు మోము ల్ముడుం 
ప వియోగవ్యథం గుందం బాల్పడియెమామాడ్కి న్మముం గోరుకై 
రవణీలోకము చెంగలించె నది చంద్రప్రేమ మన్మద్విలో 
కవిసృష్టం బనిజారలాడ నడరెం గాథాంధకారచ్చటల్‌. 421 


శా. ఆవేళ న్నిజకామినీకరగృహీతాభీలదండావనీ 
జావాలికృతబాహుమూలుండు మహీయఃకంబళాచ్చాదితుం 
డావిర్భూతకలోరరోషు డయి యాతాకల్పితోర్వారువ 
న్యావీరుజ్జనితోత్సలాననపరుం డమ్మందరుం డుండంగాన్‌. 422 


చ. ఫఘటకుండు పంపగా నరిగి కంపవెలుంగు తలంగంద్రోచి యు 
దృటగతి బుద్ధినారు. డటు తారునం గర్కరికాఫలాళిం జూ 
పుటయు( దురంగము న్మెసవెంబో లతిక ల్తెగిపోవం బత్రముల్‌ 
త్రుటితములై పడం బృథులతుండము భూస్థలి సోశునట్టుగన్‌. 423 


తే. అంత నుముఖుని దలచి యయ్యశ్వరత్న 
మలఘుహేషారవంబునం బిలుచుటయును 
నిదియె పండ్లెల్ల దినిపోయె నేమొ యనుచు 
మందరుండు కోలచేం బరిమార్చెదాని. 424 


క. ఇటువలె నొగిలి తురంగం 
బటునిటు వడి పాణిపోయి యస్మధ్వనియే 
మిటికిం జూపితకట యని 
చటులవ్యథం గుందె మహిభుజా వింటికదా. 425 


క. కావున నేండెల్లను నీ 
భావంబున నరయు మెజుకపడకుండినచో 
నీవిధ మని జలచరహా 
౭సావిర్ఫూతికిని హేతు వమరవచింతున్‌. 426 


తే. అని నియోగితనూజ యయ్యధిపుం డనుప 
నిలయమున కేగె నని చిల్కపలుక గమ్మ 
తమ్మినెత్తాని తెమ్మెర ల్లమ్ముటయును 
నల ప్రభావతి కేళిగృహంబుం జేరు. 427 

ఉ. అంతం గ్రమక్రమంబున నహస్కరబింబము పూర్వశైలనా 
ధాంతహిరణ్యకుంభము విహయసమండలనామఖిటకా 


భ్యంతరధాతురాగ మపరాద్రివిమానవితానితాతిదు 
రదాంతవిభావిభావ్యముకురంబును నై జలరాశీం గ్రుంకినన్‌. 428 


సీ, అద్దంబులో దోచు నబ్దరేఖ యనంగ 


మోముపైం దెలినాభినామ మమర 
దలిరాకుపై మొగ్గు నలరుమొగ్గ యనంగ 
మోవిపై ముక్కజముత్తె మమర 
వలమురిపై నంటు జలధిపంక మనంగ 
గళము పై గస్తురి కప్పు మెజియం 
గాలాహిపై మించు కంచుకంబొ యనంగ 
జడమీంద ముడి పూవుసరము లొరయ 


తే. లతనుదోహదధూమము ల్లప్పుకరణి 
నంగయష్టిక నీలసంవ్యాన మెసంగం 
గదలి యేతెంచె రాజసంగమసుఖైక 
పరత. జెంది ప్రభావతీపద్మగంధి. 429 


ఉ. వచ్చిన జూచి కీర మనివారితచాతురి మీజ నారి నీ 
యిచ్చ గణాధినాథు గణియింపు తదాదృతి లేకయున్న నీ 
వచ్చటి కేగుకార్యము రయంబునం గూడదు చిత్తగింపుమా 
తచ్చరితం బటంచు నుచితంబుగ నెచ్చెలి నిల్పి యిట్లనున్‌. 430 


తే. అంత మజునాండు విక్రమార్కావనీశు 
డలయమాత్యతనూజాతం బిలువం బనిచి 
చనపరులు చెంత. గొలువ నాస్థానసీమం 
జేరి సింగపుగద్దె నాసీనుం డగుచు. 431 


తే. తెరమయుంగున( గూర్చుండి తేనెవాన 
ప్రబల గథ జెప్ప నేర్చిన బాపనమ్మ 
యిప్పుడైనను దెల్బుమా యేలనమ్వె( 
బక్వమీనము లనుండు నప్పడంతి పలికె. 432 


క. అడుగం గూడని కార్యం 
బడిగెద వట్లేని మును గజాస్యునితో వా 
దుడుగక యొనర్చి పిమ్మట 
యడలిన వటమునకు సుద్ది యగుదువు సుమ్మా. 433 


ఆజణవ యుపకథ 


చ. అది యెటులంటివేని వినుమా హురిశాహురినుండిపన్నగాం 
గదుని నివాసమై యలరు కాశికి బోయెడుత్రోవ నీడపు 
ట్టదు గద నాగమించినయెడ న్నొకచో నొ కలేతమళ్టి య 
భ్యుదయము నొదసాగె దజీనూదినవానలచేత నంతటన్‌. 434 


తే. అధ్వగులు కోడిగములకై యాకులెల్ల 
ద్రెంచి శాఖావితానము ద్రుంచివైవ 
మోడుపడియుండె నది ॥ నిల్వ నీడపట్టు 
గొమ్మయును లేమి స ల గుదురుకొనంగ. 435 


తే. అంత నొక శైవు( డాత్రోవ నరుగువాండు 
కెలని కొలనున నాహ్నికక్రియలు దీర్చి 


చెంతంబడియున్నజాయి యాచెట్టుమొదటం 
జేర్చి విఘ్నేశుం డనుచుం బూజించి చనిన. 436 


క. అది మొదలుగం దెరువరులిం 
పు దలిర్చంగం దెచ్చి తెచ్చి వుడిసెండు నీళ్లుం 
బదియైదు గజీకిపోచలు 
గదియించి చనంగ నచట గణపతి నిలిచెన్‌. 437 


సీ. పాల్పొంగి వజిదలై పాజం జెంగటి యూళ్ల 
కాంపుగుబ్బెతలు పొంగళ్లువెట్ట 
నీళ్లు వెల్లువగట్ట నికటాగ్రహారథ 
రాసురు 'ల్నారికేరములు గొట్ట 
యుండిగల్నిండం బొన్నూళ్ల కేగెడు బేరు 
లకలంకభక్తి గానుకలు వైవ( 
గుప్పగాం దెరువాట్లు గొట్టెడు పెనుదొంగ 
బంటు లాదాయంబు పంచి యొసంగ 


తే. నీడపందిరి చెంత గన్నేరుతోట 
నమ్మి వూజించు. గ్రొత్తకాణాచినంబి 
పొంతనిన్న్చిన దారువిభూతిపాత్ర 
మమరం గనుపట్టై నచట విఘ్నాధినేత. 438 


సీ. తను దలంచినవేళ ధరణీధరకుమారి 
పాలిండ్ల బోరున బాలు గురియం 
బొడంగనవచ్చు వేల్పులటేని కరి జూచి 
దాక్షాయణీభర్త తన్ను దలంప 
మనసునిల్వమి నెమ్మి మాపుపై వయ్యాళి 
మన్నీ(డు తనుజూచి మరలిపోవ 
మము; బిల్వం బంపుకొ, మ్మా యని ప్రమథసం 
ఘమ్ములు తనపేరం గమ్మలనువ 


తే. నతుల కైలాసలిలాగ్భహాంతరాళ 
కేళికాపాళికలును గపోల మరిచ 
కాయమానమహచ్చాయజాయమాన 
మేదురామోదు( డయ్యె లంబోదరుండు. 439 


క. ఆతనికి వెబిచి పథిక 
వ్రాతము తనుం జెనకకునికి వటభూరుహ మ 
త్యాతతశాఖాగ్రవస 
ద్యోతటినీహంసికాసముత్కర మయ్యెన్‌. 440 


వ. ఆసమయంబున. 441 


సీ, పాటలావనిజాతపటలదోహదము కా 
సారార్థజలకుంభజన్మమూర్తి 
సహకారశుకభారసాధారకరణి వ 
న్యానంగశూలిఫాలాక్షవీక్ష 


ర్‌ 


శాల్మలీఫలదండసంఘట్టనంబు ద 
క్షిణమరున్మదహస్తిసింహరుతము 
పథికప్రపాంగణప్రాపణాంకణము మ 
రీచికానిమ్నగాస్వఘటపటిమ 


తే. మహిత శైత్యవధూస్తనమార్గదర్శి 
చటులజంఘాలవాత్యాళిజననఎళ 
తాలవృంతాదిమూల్యప్రదాయకంబు 

దనరు సంతప్తజనము నిదాఘదినము. 442 


మ. తురగాస్యోత్యమకృద్దవోద్ద తమ హాధూమాంబువాహంబు వే 
చరమాశాగతమైన గాలి కెదురై సారోజ్ఞలస్యందనం 

బు రహిం గ్రాలం గుమారు గాలిపటముం బోలెందివి న్మెల్లనే 
తిరుగంగా నిటులయ్యె నాంగదినము ల్లీర్ణంబు లయ్యెం గడున్‌. 443 


చ. పడమటిగాలి వెట్ట నొకపారియు+ గ్రోలమి నీరసంబులై 

జడిసిన చిల్వగుంపు నొకపారియు మ్రింగమి సొమ్మసిల్లి మ్రా 
న్పడినగుటాని నొల్లని ధణాయునికిం దనవాహనంబులం 
బడిబడియంపెనో యమరభర్త యనందగెదావధూమముల్‌. 444 


మ. జలజాప్తోగ్రమయూఖపుం జెకుముకి నృప్తాశ్వకాంతోపల 
మ్ముల సోశించి తదుద్గతాగ్నిలవముం బోధించి వాత్యాననా 
నిలవేగంబునం గాలుకొల్చి పతగానీకంబు పాకంబుగా 

నలరించె నమయాఖ్యపాచకుండు భూతాహారసంప్రాప్తికిన్‌. 445 


మ. జలమింక న్నయనంబు లాతపభయభ్రాంతంబులై మధ్యసం 
ధ్యలనుం దోచని యంబుకేళికయి ప్రాతర్వాసరాపోదయం 
బుల గాన్పించె ననంగం దిరనగరాంభోజాతనీరాకరం 

బులు నీరార్చుటకైన బల్చ్బెలమల న్పొల్పొందె నవ్వేసవిన్‌. 446 


. దారుణారుణకిరణసంతాపదిశల 
ననుభవింపంగం జాలక యంబుదములు 
మెజుపు లుజుములు దొరంగ౧ భూమిపనికాయ్య 
దేశముల నిల్చె ధూమంపుందిత్తు లగుచు. 447 


. ఆవేసవి నిష్కాసితుం 

డై వసుథాదేవుం డొక్క డాత్మపురీయా 
శ్రావేశితకుతుకంబున 

నావట మున్నట్టిత్రోవ నరుదెంచె వెసన్‌. 448 


. గమనవేగంబునం గావిడి వెదురు వె 
క్కసపు మ్రైోంతల. గిట్టుకట్టు మనంగ 
సగళకరోటిపై బిగియం. జుట్టిన పటాం 
చల మింత గాలిచే సంచలింప 
సరకులుంచిన మాత్రసంచిలో నంటగ 
ట్ట్‌న యట్టి నేతిలడ్డిగ దనర్ప 
గొనలెత్తి కదియంజెక్కిన కావిధోవతి 


పైం గట్టుకొ న్న కంబలీ యెసంగ 


తే. నాతపగ్గానిచే నీడ లరయంబాజి 
గాఢవీక్ష | నిరాశచే గ్రమ్మణింగ 
వను యతండు దుర్వారపుణ్య 
వత్కతప్రపమైన యవ్వటముం జేర. 449 


వ. చేరి తద్విశాలపానీయశాలాంతరంబునం బరికీర్లోశీరతాశీతలం బగుభూతలంబున 
విశ్వన్లాథేతివచనముఖరుం డగుచు విపథం డించినవిధంబునం గంబడి పజచి 
సుఖాసినుండై యచ్చెంగటం గూడిన యధ్వనీనులవలన యాచితోపలబ్ధం 
బగుతాంబూలంబునం బరితుష్టుండై యందు నందంబగు పందిటం దోరీణంబుగా 
హత్తించిన పసుపుటాకులగుత్తుల కత్తమిల్లు నెత్తావుల మొత్తంబులు తాలవృంతంబులై 
దిశాభిత్తికల నొత్తుకొనుటకుం బ్రమోదాయత్తచిత్తుం డగుచు 'దట్టంబుగా నుట్టులం 
బెట్టినసారంబు 'లగుఘృతక్షీరపూరంబుల నుగ్గులిడి యగ్గలపునిగ్గులు గలపాలబుగ్గలు 
ముద్దాడి నిద్దంబులై వ్రేలు వైణవడోలికల బాలకుల నునిచి జోలలు వాడుచు 
నిజమందిరాంగణంబునం బో లె మెలంగు పధికాంగనల( గనుంగొని యాశ్చర్యధుర్యుం 
డగుచు జెంగటం జెలంగు నికుంజపుంజంబులం బరిచారికలు సూపాన్నశాకంబులు 
పాకంబులు సేయునంతకు నిద్రాముద్రితులై సమయంబగుటయు. గెలంకునం బొకంబగు 
కొలంకున నకలంకంబు లగు జలంబులం దోగి సుస్నాతులై వచ్చి యచ్చటి 
కాయమానంబుల నాలంబమానంబు లగు గోపీచందనశ్వేతమృత్తికాదులు 
మతానుసారంబుగాం దాల్చి చను నధ్వన్యమాన్యుల నాహారంబు లడుగు తెరువరుల 
దీనాలాపంబులకు దుర్వారనిర్వేదంబు నొందుచు నపారపిపాసాయాసులై చేరి 
తదీయాధికారి దత్తామలకపూర్వకంబుగా శీతలోష్టోదకంబుల యథాభిలాషంబుగం గొని 
ప్రసంగవశజనితంబు లగు రాజకార్యంబులం బక్షాపరపక్షంబులు వహించి 
పోరాడుగ్రామీణుల నిరర్ధప్రయాసంబునకుం దరహాసంబు సేయుచు దధితగ్రవిక్రయంబు 
లుపదేశమాత్రంబులుగా' జారాన్వేషణంబులు ప్రధానకార్యంబులుగా 
సమీపజనపదంబులనుండి వచ్చియున్న యాభీరభీరువులపరిభాషలభావం బెటీంగి 
యంతరంగంబులుం గరంగి మార్గశ్రమంబును దినావసానప్రపాస్థలదూరంబులును 
విచారింపక తదానీతులై సంకేతలతాగృహంబుల కరుగుకుమారపాంథుల 
వయోమదాంధత్వంబుం దిలకించి యించువిలుకాని యకాలశౌర్యనిర్వహణంబునకు 
మెచ్చుచు నత్తెర్దికుండు పూర్వరాత్రంబున. బ్రయోజనవశంబున జాగరూకుండై 
యుండుటం చేస్‌ శయనించి 'నిద్రాముద్రితనేత్రుండై యుండునంత. 450 


తే. తత్ప్రపాంతరజనుల సంతాపదశల 
పాలుపజుపని తనప్రతాపంబు రోసి 
కొంచెపజీచెనొ రవినాగ గో, ష్టమయ్యె 
నతులయామశయానాంతరాతపములు. 451 


తే, అప్పుడచ్చటం గూడిన యధ్వగాళి 
చనియె నిర్దిష్టనగరవిశ్రాంతి నాద 
బ్రొద్దు గ్రుంకీనం బిల్లారిపూజ సేయు 
బ్రాహ్మణుండును జెంగటిపల్లె కరిగె. 452 


ఉ. అంతట మేలుకాంచి వసుధామరవర్యుం డనార్యనిర్గత 
ధ్వాంతము నధ్వనీనరహితత్వముం జూచి దిగు ల్లనింప లో 
నెంతయుం జింతనొంది తెరు వేక్కడనో కనగూడ దీడనే 


కాంతము గాంగ నిల్వంగ భయం బగుచున్న దటంచు ఖిన్నుండై. 453 


క. అంత విచారించియు మన 
సంతమసము కతన వెడలి చనరామి నతం 
డంతికతటాకమున సా 
యంతన విధి దీర్చి వచ్చి యతిభయ మెనయన్‌. 454 


శా. గంగే! డుంఠి గణేశ! భైరవ! మహాగౌరీపతే! పాహి! యం 
చుం కాశీపురి వేల్పులం దలంచికొంచు బవ్వళించెం దటో 
ll క్రిందం దనకుం దోడేమియు న్లేమి నా 
నంగాం జోరభయంబు చీమ చిటుకన్నం గావడిం జూచుచున్‌. 455 


తే. ఇట్లు శయనించి నిద్దుర యెనయకునికి 
నమ్మహిజమ్ముం జూచి వృక్షాగ్రగణ్య! 
యల గయావటమైన నీయంత గలదె? 
నిన్ను మావంటివారు వర్ణింప గలరె? 456 


తే. సద్ద్విజాశ్రయములు భవచ్చాఖ లెల్ల 
నిబిడివర్ణాత్మకంబులు నీదు జడలు 
హరిగతిప్రతిపాది ని యగ్రమరయ 
సి మహాగమవిఖ్యాతి నెజియ మెజసె. 457 


క. నీ నీడం జేరు కతన న 
హీనతరఖ్యాతిం జెంది యీ సుమపూజల్‌ 
బోనములు నడపంగా నీ 
యేనుంగు మొగమయ్య వెలసె నిచ్చట ననినన్‌. 458 


చ. అలరి మహీరుహాగ్రణి నిజాగ్రపతత్రిభయంకరంబుగా. 
గలకల నవ్వి యోబుధశిఖామణి నీఫణితంబు విన్న వే 
చెలంగితి నీదునీడ వెలసెం గణనాయకు( డన్నమాటకున్‌ 
భలిభలి నిశ్చితార్థ మతిభంగికి మెచ్చమి దోష మొందదే. 459 


క. అనుమాటకు శైలసుతా 
తనయుడు కోపించి మంచి తగవాౌ నేనిం 
దునికి న్నీ విటు ప్రబలితి 
నిను జేరుట వెలసినాండనే మహిరుహమా. 460 


క. మునుపున్న యునికిం దలంపక 
ననుంజేరుటకతన వెలసినాం డీగణరా 
జని పలుకన్నోరెటు లా 
డెను సిగ్గు జనింపదేమొ డెందములోనన్‌. 461 


తే. అనిన జలపాదియై పాదపాగ్రగణ్యుం 
డిట్టనియెం దైర్ధికుండౌర యిట్టివేళ 
వీరికలహంబుకతమున వెబిపులేక 
యుండంగట్టెగదా యని యూకొనంగ. 462 


మ. జలరాశిం బవళించు శౌరి నుదరాంచల్లోకచాతుర్దశీ 


కలితు న్మునకయుండ౦. బత్రమున విఖ్యాతంబుగా; దాల్చి మ్రాం 
కులలో నగ్రగణ్యతం దనరు నాకు న్నీవు ప్రాపన్నసి 
గ్గులచే టింత యెయుంగ కాడితివి నీకుం బ్రాపునై యుండంగన్‌. 469 


క. నానీడ నిలుచుపథికులు 
కానుకగా గొన్ని యొసంగ గాదే మజీనీ 
కినడవడి గలిగె న్నదిం 
గావున మత్క్యతమహో, పకారము సుమతీ. 464 


మ. అని లంబోదరుతో వటం బతికుతర్కాలంబమై యున్నచో 
నినబింబంబుదయంబుం గాంచుతటి నాపృథ్వీసుపర్వార్యు( డా 
తృనగర్యాదరధుర్యుండై యరిగె నంతం దద్రుమాఖర్వగ్‌ 
ర్వనిరాసంబున కంబికాసుతుండు దుర్వారప్రభావమ్మునన్‌. 465 


మ. హితపూజాపరుండైన భూసురునితో నే నిచ్చట న్నిల్వ నేం 
డతిసమ్మోదముతో స్థలాంతరసపర్యాలో! 'అతం బోయెదన్‌ 
మతి(జింతింపకు మంచు. బల్కి తలంగెం బానీయశాలం బడెం 
బ్రతి వేళాగతపాంథవేధవటముం బ్రాగ్రూప మొందె న్వెసన్‌. 466 


క. ఆవెనుక నేలతొడరితి 
దేవునితో ననుచు వట మతివ్యథం జెందెన్‌ 
భూవల్లభ వింటివికద 
యావగ యగుదివు నన్ను నడిగితివేనిన్‌. 467 


క. అటు గనుక నీవె తెలియుము 
పటుగతి నేం డెల్ల గానబడకుండిన ని 
చ్చటి కెల్లి వచ్చి తెలిపెద 
ఘటియింపు మనుజ్ఞ మన్నికాయంబునకున్‌. 468 


తే. అని ప్రధానతనూజ గేహమున కరిగె 
ననుచు గిరంబు వల్క సుధాంశుకాంత 
నికరములనీరు జాజక నిలువంజూచి 
యా ప్రభావతి క్రిడాగ్భహంబుం జేరె. 469 


క. క్రమమున భాస్కరుం డంతటం 
గమలాసీనుండయి కమలకరుండై కమలా 
రమణీయు డగుచు గ్రుంకినం 
బ్రమదాంబుధి దేలి యాప్రభావతి బాళిన్‌. 470 


తే. రాజవిరహప్రభావతిరస్కృతంబు 
కృతసఖిప్రార్థనాశతాంగీకృతంబు 
నైనభూషణచయము నేమైనదనినం 
జేర జనుదేరంజూచి యక్కీరవరు(డు. 471 


తే. అమ్మ నీను జూచినవుడెల్ల నయ్యమాత్య 
తనయ తలపున బాజిండు దానినైపు 
ణీవిశేషంబు వినుమంచు నిలువంబట్టి 
గట్టిచల ముట్టిపడ సెట్టిపట్టి కనియె. 472 


క 


తనుమదిగన(జాలక య 

త్యనుపమ మగుచింత విక్రమార్కుడు పిలువం 
బనిచిన యమ్మజునాండుం 

జనియె న్లనబుద్ధితనయ సవినయుగరిమన్‌. 473 


. అని యథాపూర్వంబుగా నాసీనయై మీనహాసకారణాజ్ఞానాధీనుండైన 


యమ్మానవాధిశ్వరుంగుణించి యాస్థానంబునం గలజనంబులు 
నిజమధురవచనసుథాసారంబునకుం గర్లాంజలిపుటంబు లొగ్గ నక్కంజనయన 
యిట్లనియె. 474 


. పరులు దెలియంగరాని యీపరమగోప్య 


మైనకార్యంబు నీవు న న్నడిగితేని 
స్వపతి జారుల కెడసినచపల యనెడి 
కాంతతో జంట యగుదు వాగాధ వినుము. 475 


ఏడవ యుపకథ 


| సౌరాష్ట్రభూమిలో గుణ 


గౌరవుం డనునృపతి యేలంగాం దగు విభవా 
ధారంబను పురి గథకా 
ఖ్యారాముం డొక్కభూసురాగ్రణి వెలయున్‌. 476 


. అలికి మ్రుగ్గులు వెట్టినట్టి తిన్నెలు కంచు 


బోరుతల్పులు పాలువోసి చాల 
యూర్చవచ్చు ననంగ నొనరు చావడి తాళు 
వారంబు చిన్నగవాక్ష లమరు 

వంటకొట్టము చిలువాన మించిన మిద్ది 
పట్టెమంచముతోడి పడుక యిల్లు 
పడసాలముంగిలి పందిరి పసిగాడి 
కాయధాన్యములున్న కణజములును 


తే. బెరటిలో నారికేళజంబీరముఖ్య 


నిఖలఫలవృక్షములు మంచినీళ్లబావి 
నమర నయ్యింట నిత్యకల్యాణములును 
బచ్చతోరణములు మించ బరంగు నతడు. 477 


తే. అతని ప్రియపుత్రి యగుచపలాఖ్య యొకతె 


క 


క 


పేర్మిటో పషింప నానాయా బెండ్లి కెదిగె 
మరుండు మజచినసాము వెమజునుజేయం 
దలంచి సాదనగరడిలో దట్టిం గట్ట. 478 


అంతట నక్కన్నియ నొక 

యంతర్వాణికి నొసంగి యక్కథకుండు గే 
హాంతమున నిలిపికొని యు 

న్నంతట మోదము జనింప నాదంపతులున్‌. 479 


ఆరీతినుండు నంతట 


నారమణీమణికి యౌవనాగమ మొదవం 
గూరిచిరి వరునితో ముద 
మూరంగం దలిదండ్రు లొక మహూర్తమునందున్‌. 480 


ఆరేయి చపలమగనిం 

జేరుటయే కాని యేమి చెప్పుదు లోకా 

చార మెజుంగని యాతని 

గారా మొక్కింతయైనం గానక చనియెన్‌. 481 


. దినదినము నిట్టులూరక 


చనిచని యామీంద సిగ్గు చాలించి ముదం 
బెనయం బైకొని చూచియు( 
గనదయ్యె న్వాని సురతకాంక్షాగుణమున్‌. 482 


. తలుపుచెంగట( గొంత నిలిచి యాకర్షణ 


శ్రీలేమిం దనుదాన చేర నరిగి 
క్రముకఖండము లీయంగాంబోయి సంగ్రహో 
న్మేష లేమిని శయ్యమీంద నునిచి 

కదిసి పాదము లొత్తంగాం బూని యంగీకృ 
తిస్ఫూర్తి గనమి భీతిల్లి లేచి 
ప్రేమగన్సడ( బల్కరించి ప్రత్యుత్తర 

స్థితి గానబడకున్న జిన్నయోయి 


. శాస్తపాఠక్రమానంతజాడ్యుండై న 


ధవుని గని యుస్సురంచును దలుపుమూసి 
గుబ్బకవమీంది పయ్యెదకొంగు పజచి 
నేల( బవళించు మగువ కన్నీరు దొరంగ. 483 


. కవగూడి యెడయటాయంగా లేని మిథునంబు 


కాంక్ష వీక్షించి యేకారం దొడంగు 
నన్యోన్యమైత్రి సయ్యాట లాడెడు వధూ 
వరుల వెడుకకు భావమున నుడుకు 
భాగ్యంబు గల సతీపతుల నిర్భయరహః 
క్రీడల కెల్ల గ్రుక్కిళ్ళు మ్రింగు 
మదనకేలీపరిమ్లూనాంగులగు దంప 

తుల యందమునకుం గందలము. జెందు 


. నుర్వి నిర్వక్రతరుణవయోమదాంధ 


గంధసింధురగమన అఖండసౌఖ్య 
మెంత గల్గియు సంభోగహీనమైన 
నెట్టు భరియింపంగలరు మహి న్మహింద్ర! 484 


. పగలెల్ల నింటిపనులకు 


నగపడ నొకరీతి మజచియైనను నుండున్‌ 
మగువ నిశాముఖమైన 
న్టిగులుపడు న్మగని వగ గణించుచు మదిలోన్‌. 485 


ర్‌ 


. పట్టి కాంపుర మింత రట్టాయెంగా యంచు 
దల్లి పెల్లగు వంతం దల్లడిల్లు 

జాయాబహుజ్ఞ ప్రజామాతృజాడ్యుండై 

తండ్రి యందంద డెందమున గుందు 

గ్రో ధ మొందిననైనం గొడుకు దుర్గుణ మెంచి 
యత్త మాడెత్తు మాటాడ వెజిచు( 

దాంజెప్పు చదువు లింతకు. దెచ్చెగా యంచు 
మామ యే మన లేక మోమువాంచు 


తే. మర్మ మెజుంగని వార లిమ్మగువ కేమి 
యొచ్చమున్నదొకో మగ డొల్ల డనుచు 
నాడుకొనం జొత్తు రక్కటా యాండుయిట్టు 
పుట్టరాదుసుమా లోకమున నరేంద్ర. 486 


తే. ఇట్లు వర్తింప నొక్కనాం డిరులుగవియు 
వేళ గార్యాంతరాపెక్ష వెంటంబడంగ 
నింటివారికి. జెప్పక నేగెం జపల 
మగడు పొరుగూరికై బుద్ధిమంతుం డగుట. 487 


క. ఆరేయి వానిచెలికా 
డారాధ్యు డనంగం బరంగు నాతండు తదా 
గారమునం బడుకయింట ను 
దారతదాగమనకాంక్షియై పవళించెన్‌. 488 


తే. అంతం జపలావధూటి నేండైన మంచి 
బుద్ధిపుట్టదె మగని కాపూర్ణదైవ 
కరుణ నని కేళిగేహంబు గదిసి యచట 
వాని నిజనాథుం డని మదిలోన నెంచి. 489 


శా. చేరంగాం జని యక్కటా యద్ధిప మీచిత్తంబు రాకున్న నీ 
వీరీతిం బదసీవసేయు మని మీరే నన్ను శిక్షించి యే 
నేరం బైన సహింప భాగ్యముగదా నిష్కారణం బిట్లు నా 
పేరన్న; న్మదిం గంటగించెదరు పెంపే మీకు నన్నేచుటల్‌. 490 


క. అని దైన్యముతో బలికిన 
విని యాతడు మదనవిశిఖవివశుం డగుచున్‌ 
మునుదాని తెజం గెబుంగుట 
నెనసినతమి సురతకేళి నింపుఘటింపన్‌. 491 


క. ఆవెనుక మగడు గాడని 
భావంబునం దెలిసి సిగ్గువడి యంతటిలో 
దైవాధీనం బిది యని" 
భావించుచుం జపల మృదులభాషల ననియెన్‌. 492 


తే. ఇంత మోసంబు( జేసి నాయీలువెల్ల 
నపహరించితి విక నేమి యైనకార్య 
మయ్యెనేకద యీరితి ననుదినంబు 


నన్ను మన్నింవుకున్నం బ్రాణములు విడుతు. 493 


క. అని పలికె నదియు మొదలుగ 
వెనుదీయక యజ్ఞయైన వేళల నెల్లం 
జనుదెంచు వానిరతి న 
వ్వనితామణి తనివిలేక వర్తిల దొడంగెన్‌. 494 


. భర్తకు భ్రాతరౌపాసనాగ్ని యొసంగి 
దుడుకుగా ముంగిటం దొంగి చూచు 
నాయకునకు మజ్జనజలంబు ఘటియించి 
తాపియింటికి నేగి తడవుచూచు 
ధవునిచెంగట నిష్టదైవపూజ కమర్చి 
తలవాణిటికిం బోయి నిలిచిచూచుం 
బతికంచమున శాకవితతులు వడ్డించి 
నిలువంగూడక గోడ నిక్కిచూచు 


తే. నెంతబాళియొ కాక యయ్యిందుముఖికి 
గూర్మినారాధ్యురాకలు గోరు టొకటె 
కాని ప్రాణేశు పరిచర్య కానివావి 
యయ్యె నేమందునయ్య యయ్యతనుమహిమ. 495 


. రీవితో నేటినీటికి. బోవుచో వెంట 
వెంటవచ్చితి(జుమా విద్రుమోష్టి 

పొరుగింటి చెలి గూడి సరసము ల్పలుకుచో 
జెంత నిల్చ్పితిజుమా దంతిగమన 

ముంగిట జననితో ముచ్చటలాడంగ 
నిక్కిచూచితిజుమా టెక్కులా(డి 
పడుకటింటికిం జెలు ల్పార్థించి యనుపుచ్యో 
దలుపుమీటితిజుమా తతనితంబ 


తే. యనుచు నారాధ్యుః డొంటిపాటైన వేళ 
నవ్వధూమణితోడ మోహంబుం దెలుప 
నప్పడంతియు నవి నీవు చెప్ప నేల 
వినర నాకన్ను లెందున్న వనుచు బలుకు. 496 


క. ఈరితి నుండు నంతట 
వారల యందములు సవసవలుగా వినియ 
య్యూరెల్ల గుజగుజలంబో 
జారునితో జపల తెలుపు( జాంచల్యముగాన్‌. 497 


క. వచ్చెగద బెడద మన కిక 
నిచ్చట నడయాడం గూడ దెటకేనియు నే 
వచ్చెద రమ్మటులైన 
న్విచ్చలవిడి నడువవచ్చు వెజఖువకు మదిలోన్‌. 498 


తే. అనిన భయమంది యాతం డోయబల యింత 
సాహసక్రియ చేయంగం జనునె మనకు 


ర్‌ 


ర్‌ 


ననుచు వారింప విన కది యతనిం గూడి 
యరిగెం దెగియించి నిర్భరసురతవాంఛ. 499 


శా. ఆరీతిం బహుదేశము ల్లడచిపో నారాధ్యు( డాత్మాంగనం 
గారాము ల్దలపోసి యొక్కయెడ నిక్కట్టైనచో దానినా 
నారత్నోజ్ఞషలభూష లూడ్సికొని యానందంబుతోడం బురిం 
జేరెం దచ్చపలాక్షియు న్వగవ(జొచ్చెం గార్య మిట్లౌటకున్‌. 500 


తే. వింటివా విక్రమార్క యవ్వెలంది సేయం 
దగనికార్యం బొనర్చి దుర్దశ గృశించె 
గాన నన్యుల నడుగగా రానిమిన 
హాసహేతువు మటీనీవె యరసికొనుము. 501 


చ. తెలియంగ జాలకున్న వచియించెద టేపని యింటికేగె న 
చ్చెలువ యటంచు. దేనియలు చిల్క్మ6/గ జిల్క వచింప నంతలో 
బలబల వేగవచ్చినం బ్రభావతి కేళిగృహంబుం చేరి చం 
చలమతి నాంటిరయి నృపచంద్రుని పొందిక గోరి చేరినన్‌. 502 


తే. చిలుక వీక్షించి కలదు విచిత్రగాథ 
యది యగాధసరోజరాగాధరోష్టి 
యనుచు వచియింప దొడ(గె భాష్యార్ధమాన 
మాధురీమాధురీణత సాధురితి. 503 


తే. చేరి యెన్నికథలు చెప్పిన గనలేక 
నిక్రమార్కధరణివిభు(డు పిలువ 
బనుపనేగి మంత్రితనుజాత తత్సభా 
ప్రాంగణమునం దెరమయుంగు( జెంది. 504 


తే. తనదు కథలకు( దరళికాతరళనయన 
యాదిగాంగల్లు నంతఃపురాబ్దముఖులు 
పుష్పహాసప్రముఖమంత్రిపుంగవులును 
వచ్చి యుండుట దెలిసి యవ్వామనయన. 505 


మ. సభవారెల్లను సద్దుమాని వినుతీ సర్వంసహామండల 
ప్రభుతో దెల్చిద విక్రమార్కనృపచంద్రా సావధానంబుగా 
శుభదం బీకథం జిత్తగింపవలె నంచుం దెల్పం జొచ్చి న్సుర 
ర్లభకేళలీవనికామరందరసవాచాప్రాచురీచాతురిన్‌. 506 


ఎనిమిదవ యుపకథ 


క. గంధవతీ నామకము వ 
సుంధర నొకపురము కరము శోభిలు భాస్వ 
త్రైంధవచయాతిపత్రిత 
బంధురమణిసౌధకేతుపటపటలం బై. 507 


క. ఆనగరరత్న మేలు 
న్మానధనుం డనంగం బరంగు మానవపతిత 


త్పూనుం డభిమానధనా 
ఖ్యానవనీయుండు వెలయు నధికప్రజ్ఞన్‌. 508 


తే. అతండు జనకుని వెనుకం బట్టాభిషేక 
మవధరించి నిజామాత్యులాప్తకోటి 
యనుదినంబును విన్నవించిన వివాహ 
మొల్ల నని నిసృహుండయి యుండె నంత. 509 


క. చనవరు లందటు నొకనాం 
డనఘా కల్యాణ మొల్ల ననుకారణమే 
మని యడిగిన వారలదెనం 
గనుంగొని యభిమానధనుు డకల్మష షఫణితిన్‌. 510 


క్ర ఇట్టిది యడుగనె తగదీ 
పట్టున మీ కెజుక లేక పలుమాటు మొటజల్‌ 
వెట్టెదరు గానం దెలిపెద 
గట్టీగం గామినుల నమ్మంగారాదు మదిన్‌. 511 


క్ర పురుషజనవంచనార్థ్భము 
సరసిజసంభవు(డు “తనదుసామర్థ్యముచే 
నిరుపమముగ నిర్మించెను 
దరుణుల మాయోపజివితాచణగతులన్‌. 512 


తే. జవ్వనము రాకమునుపె విశ్వప్రపంచ 
మంతయును హృద్దత మొనర్శి యడంచికొందు 
రేమి యెజుంగని కరణి నహీనబాల్య 
చేష్టం బ్రకటింతు రవనీరాజివముఖులు. 513 


. చిన్నారిచన్నుల కన్న మున్నుగం దోచు 
లోకప్రమోషణలోలచింత 
కలికి చూపులవాండికన్న మున్నుగ మించు 
గురుజనోజ్ఞ్వలతృణీకరణపటిమ 
కటితటిచక్రంబు కన్న మున్నుగం దియి 
నన్ఫతవాక్యస్థాపనాత్మశక్తి 
చెన్నారు వై. కన్న మున్నుగం బొల్బు 
జనవిన్మయప్రదసాహసంబు 


తే. గాఢచాతుర్యధుర్యతకన్న మున్న 
పొడము( గంభీరజారసంభోగవాంఛ 
కమలముఖులకు యౌవనాగమము కన్న 
మున్ను గాంగల్లు పాపసమూహమెల్ల. 514 


ర్‌ 


క. టెక్కులు గలవాంజైనం 
జక్కనివాంజైన రతులం జతురుం జైనం 
దక్కరు మగనికి నిక్కం 
బక్కట జారునికిం దక్కినటువలె యువతుల్‌. 515 


క. మగువలు గరగరనై తగు 


మగవానిం జూచి వీడు మగండైనం గదా 
తెగుదుఃఖం బనుకొంచుం 
దిగంగాజుదు రెపుడు నెమ్మది న్వగమిగులన్‌. 516 


సీ. గజకర్ణముల కింత గల్లినం గల్లనీ 
కలికినెమ్మదికి నిల్కడలు లేవు 
కమలచూపున కింత గల్లినం గల్లనీ 
కాంతనెమ్మదికి నిల్కడలు లేవు 
చలదళంబుల కింత గలిగిన గల్లనీ 
లలననెమ్మదికి నిల్కడలు లేవు 
కారుమించున కింత గల్గినం గల్లనీ 
పడంతినెమ్మదికి నిల్కడలు లేవు 


తే. జలదముల కింత గలిగిన గలుగనిమ్ము 
కమలనేత్రలమదికి నిల్కడలు లేవు 
కావున వధూటికల యిచ్చకంబు లెల్ల 
విశ్వసించిన మగవాడు వెట్టివాడు. 517 


క. బిసరుహనయనలు మాయా 
గ్రసరల్‌ మణీ వారిపొందు గారాదె కదా 
యసమానమనీషాఢ్యులు 
వసియింతురె యాండుప్రతిమ వ్రాసినయింటన్‌. 513 


క. కావున వివాహవిచ్యుతి 
గావించితి ననుచు బలుకంగా వార లయో 
దేవా సర్వజ్ఞుండ విటు 
లీవాక్యము లాడవచ్చునే యివ్వేళన్‌. 519 


తే. ఎంచిచూచిన నూటవెయ్యింట నొకతె 
గాక సతు లెల్ల జారసంగమసుఖైక 
పరత. జెందిన వాన లేకరణిం గురియు 
బంట లేచందమున( బండు. బార్థివేంద్ర. 520 


క, ఇలువరుసయు మానుషముం 
గలరాజుల యిండ్ల గన్నెకలు పుట్టునెడం 
దెలిసిన వరించి మణివా 
రల నగరికిం దెచ్చి పెనుపరాదా చాలన్‌. 521 


వ. అని నిర్బంధించిన నయ్యభిమానధనుం డియ్యకొని సమన్వయమాన్యు లగు రాజన్యుల 
కన్యాజనంబులం బ్రతీక్షించుచుం బుట్టినయప్పుడ సూతికాగ్భృహంబులు సొచ్చి 
బాలికాచతుష్టయంబుం బరిగ్రహించి నిజగేహంబునకుం దెచ్చి 
వియచ్చరపథావరోధిసాలనికరం బగునంతఈపురంబున వెజువేజ గృహంబుల నునిచి 
క్రమక్రమంబున మదసేనయు మంజువాణియు మణిమంజరియు మకరందయు 
ననునామంబు లిడి పోషింప నొక్కదాదిం గట్టడి సేసి కొండొకకాలంబునకు జవ్వనంబు 
నివ్వటిల్లిన నవ్వెలందులకు వరుసక్రమంబున ననుదినంబునుం గామోపభోగంబులం 
బ్రమోదం బావహిలంజేయుచు నప్రమత్తుండై యుండె నంత. 522 


క. ఆకామిను లధిపతిరతి 
నేకట దీజమి మనోభవేషువితానం 
బేకత నాదంగం బరసుర 
తాకాంక్షాయత్తచిత్తలై నెవ్వగలన్‌. 523 


సీ. మగవారి. జేయక మము నా(డువారి(గా 
నీరీతి బుటింప నేల యనుచు 
బుట్టించెంబో సాధుపురుషుతోడుతం గూర్చ 
కీక్రూరుతో గూర్చ నేల యనుచు 
గూర్చెంటో పరిపాటి కొంపలో గూల్పక 
నీదుర్ణమున( ద్రోయ నేల యనుచు. 
ద్రోదెంబో దయంజూచి ఖేచరత్వ మొసంగ 
కిమానుషం బీయ నేల యనుచు 


తే. వారు రేలు బవళ్లు దుర్వారఘోర 
కోపమునం బల్కెడు దురాపశాపముల( బ 
యోరుహాసనుం డేమిగాకునికి పలుకు 
టువిద తాటంకకరణముహూర్తమహిమ. 524 


తే. వార లీరీతి నుండ దుర్వారచోర 
గతుల బ్రతిగన్నవాం డొక్కకన్నగాండు 
కార్యసాధకు( డనుపేరు గలుగువాండు 
నాడు తత్పురికాళికావసతిం జేరి. 525 


క. ఈ రాజు నగరికలిమి కు 
బేరునిబొక్కసముకన్న పెట్టినధన మ 
వ్వారిగ దొరకు న్మద్దృహ 
దారిద్ర్యం బపుడు గాని తలగ దటంచున్‌. 526 


కరే లెవ్వరు గనకుండంగం 
గాలీదేవిం బెకల్చి కడ నుంచి తదా 
లీలస్థానము మొదలుగం 
దాలిమితో నేల మాఠెం ద్రవ్వంగం దొడంగెన్‌. 527 


క. పగలెల్లం గాళిక న్మె 
చ్చుగ బిలముఖమున నమర్చుచు న్వా( డొకనా 
లుగు దినములలో నరపతి 
నగ రంటంగం ద్రవ్వెం దెగువ నాటుకొనంగన్‌. 528 


తే. ఇదియె ధనమున్న గృహమని యెంచి యచట 
నిర్గమద్వార మెడలించి నెమ్మి వెడలి 
దైవవశమున మదనసేనావధూటి 
పడుకయిల్లొట నిలిచి విభ్రాంతుం డగుచు. 529 


ఉ. పానుపుమీందం గెందలిరుబాకువజిరుని బాహువైభవ 
శ్రీనిధియైన యమ్మదనసేనం గనుంగొని పొంగి నాకుం జే 
కానుక చేసె నీ నృపతికొ మిని నాదగు భాగ్య మెంత సొ 


మైన నదేల దీని బిగువారెడు కౌగిటం జేరం గల్లినన్‌. 530 


చ. అని తలపోయ వాని పొలు పద్దిరపాటునం జూచి వినయం 
బనుపమలీల దొట్టిన భయంబును జిల్లరసేయ వాని నె 
ల్లను గడం ద్రోచి యాపురుషలాభము దైవము గూర్చి నంచు మిం 
చిన తమి యాన నమ్మదనసేన మనోభవదూయమానయై. 531 


ఉ. గ్రక్కునం గౌగిలించి తలశన్వల దెవ్వండవైన నేమి నా 
చిక్కని గబ్బిగుబ్బలకుం జిక్కితి వెక్కడం బోవ వచ్చు నా 
యక్కటి దీర్పవచ్చిన లతాంతకృపాణివి నీవె నీకు నే 
డక్కితినంచుం బ్రేమనిగుడం బువుపాన్సునం జేర్చి యచ్చటన్‌. 532 


క. అనిరోధచుంబితాధర 
మనివార్యోపర్యధఃక్రియానిష్కరణం 
బనితరపూర్ణానందం 
బనందగు రతి నవ్వధూటి యతనిం గలసెన్‌. 533 


తే. కలసి యిట్టు లలభ్యయోగంబు దొరకె 
ననుచు వెజగంది యిట కెట్లు లరుగుదెంచి 
తెవ్వండవు నీవు నీకుం బే రేమి యనుచు 
నడిగి యంతయు. దెలిసి నెయ్యమున మణియు. 534 


క. తనురాజు చెట్టంబట్టిన 
యనువుం జిరకాలకాంక్షితాన్యజనాలిం 
గనతయును దెలిపి యది నేం 
డొనంగూడె న్నిన్నువంటి యొజపజీ కతనన్‌. 535 


తే. రాజకులవర్యు డాత్మభార్యాచతుష్క 
నిలయముల వర్సవెంబడి నిద్రసలుపు 
నాతం డిటు రానిదినములయందు వచ్చి 
యిచట సంభోగ మొసంగి న న్నేలుకొనుము. 536 


మ. అని ప్రార్థించిన గార్యసాధకుం డమందానందముం జెంది చం 
దనగంధి యనుబంధి నైతింద నీతారుణ్యవిస్ఫూర్తికై 
న నగమ్యం బిది యిందు రా వెజతు నుండన్వచ్చు( గాళీనికే 
తనసీమం దిన మీవు మత్కృతబిలద్వారంబున న్వచ్చినన్‌. 537 


చ. అన విని పొంగి యామృదుతరాంగితరంగితసంభ్రమాప్తి నా 
యన వెనువెంట: దతతబిలాధ్వగతిన్‌ ఘనసాధ్వసప్రదం 
బనంజను కాళికాగ్భృహగుహాంతరభాగముం జేరి చీకటుల్‌ 
పెనంగొనం దూర్చుమూల రతిలీలలం జారుని గూడి వేడుకన్‌. 538 


క. బిలమార్గంబునం గ్రమ్మజ 
నిలయము సేరంగ జని ఘనీకృతమోహా 
కుల మొరు లెజు6గనికైవడి 
నలచోరుని విడక యాలతాంగి మెలంగెన్‌. 539 


క. అని యాబాలసరస్వతి 


తే. 


తే. 


ర్‌ 


తే. 


జనపతికిం దెలిపె నని రసస్థితి మిగులం 
గనణడం గీరము నొడువంగ 
దినకరునిరథంబు తూర్చుదిక్తటి దోచెన్‌. 540 


. అంత. బ్రభావతి తనయ 


భ్యంతరమందిరము. జెంది యారేయి ధరా 
కాంతుని జేరుట కాత్మో 
పాంతమునం గులుకం జిలుక యల్లనం బలుకున్‌. 541 


. వినవమ్మ విక్రమార్కుం 


డనుపమవిస్మయము. జెంది యవ్వలికథ యే 
యనువున నడ నొ చెవుమా 
యన సచివునితనయ సవినయంబుగం బలికెన్‌. 542 


. మహిప యంతట నయ్యభిమానధనుని 


రెండవసుపాణి మకునికూరిమి పటాణి 
మంజువాణి మనోవ్యథ మగకజివునం 
బడినగతినుండం దత్సురప్రాంతసీమ. 543 


ఏటిదరి నొక్కసన్న్యాసి యింవునింపు 
మఠము గావించుకొని శాస్తమంత్ర తంత్ర 
వేదవేదాంతవిద్ద్రహ్మవేతృగరిమ 

నితని కెన లేదనంగ వార్త కెక్కి వెలయు. 544 


త్రిషవణస్నానములు నిష్టదేవపూజ 
గ్రంథపారాయణము( బరబ్రహ్మచింత 
భైక్షభుక్తిహరితకీభక్షణంబు 

నజినశయనంబుం గల్లి యయ్యతి వొసంగు. 545 


. ఆసమయంబున భృగుండను 


భూసురుం డొకం డొక్కకార్యమునకై తమితో 
నాసన్నా్యాసికి నంతే 
వాసిత్వము మెజియంగా ధ్రువంబున మెలంగున్‌. 546 


. ముదముతో యతికన్న మున్న మేల్కని గోమ 


యంబున మఠ మెల్ల నలికివైచు 

దపసి యేటికి బోవుతజీ నంటి వెంటనె 
నడచు నాతనికమండలువుం దాల్చి 
సన్నాసి దేవపూజకుం బూనుచో నుప 
కరణము ల్టొలిచి శీఘ్రమున నొసంగు 
సంయమీశ్వరుండు భిక్షకుం బోవునెడ గోచి 
యును నార్దపటఖండ మొనరందాల్పు 


బారికాంక్షికి నజినంబుం బజచి రాత్రి 
పరమశుద్ధాంతరంగుండై పదము లొత్తు 

నెలమి యమ్మౌనికలలోనం బిలిచె నేని 

స్వామి పనియేమి యనుచు హస్తములు మొగుచు. 547 


క. ఈరీతి నుండ నాతని 
మేరకు నొకనాండు మిగుల మెచ్చి యతీంద్రుం 
డోరీ యలరితి నిచ్చెద 
గారవమున నడుగు మేమి కావలె ననినన్‌. 548 


తే. ఆతడు ప్రణమిల్లి పల్కు సంయమివరేణ్య 
విన్నప మొనర్చ వెజతు నావెణ్టితనము 
ముద్దుగా జూచు కరుణాసముద్రమూర్తి 
వగుటం దెల్చ్పెద నాకోర్కి యాదరింపు. 549 


ఉ. మాపొరుగింటి శూద్రుని కుమారిక పిన్నటనా(టనుండియు 
న్నాపయిం బ్రేమంగన్నది యనంతర మొక్క(డు పెండ్లియాడి వాం 


డీపురిలోన నిల్వెడలనిక పరుం డటు సేరకుండ స సం 


జ్ఞాపరుం డౌదు దాని ననిశంబును నేలెండు సంయమీశ్వరా. 550 


సీ. ఉదుటుతో నారాక కెదురుచూచుచు ముద్దు 
గాటి(గా నది నిల్చుకడపం జూచి 
నను జూడంగోరి క్రొన్ననతీవనడియాడు 
విధమున నది కుల్కు వీథి జూచి 
నీటికై వచ్చుట నెపముగ నాతోడం 
బలుకుచు నది చెందు బాళిం జూచి 
తమవారి మొజి(గి తత్తరము హత్తగ వచ్చి 
యది నన్ను గలయు పూ(బొదల: జూచి 


తే. యేను భరియింపలేక మీకృప సమాశ్ర 
యించి యున్నాండ నన్ను ని డేర్చవయ్య 
యార్తరక్షణ మఖిలపుణ్యముగదయ్య 
కూర్మి నెటులైన నను దాని గూర్చవయ్య. 551 


తే. అనిన జిబునవ్వు నవ్వి యయ్యతికు లేంద్రుం 
డౌర మన్మథు నిజమాయకడ్డ మెవ్వ 
రంబుజాసనముఖులలో ననుచు నతని 
జేరువకుం బిల్సి యొకవేరు చేతికిచ్చి. 552 


క. ఇది త్రొక్కినం జనవచ్చు 
న్మదిం దలచినచోటి కభ్రమార్గంబున న 
మ్మదవతి( గలసెదు పోపొ 
మ్మెద సందియ మెడలి రాత్రి కేగు మటన్నన్‌. 553 


మ. భృగుం డారేయిం దదౌషధాప్తిమహీతాంఘ్రిద్వంద్వుండై పోయి య 


భ్రగతిం దగ్గ గృృహసీమ డిగ్గి మరు బాబాంబోలునాబాలతో 


నగణేయాద్బోతి. గూడి క్రమ్మణీ యతం డాకైవడి న్రేలు త 
న్మృగనేత్రామణిపొందుం బాయక యతిప్రితాంతరంగంబునన్‌. 554 


క. ఆమూలికపై దానివి 
ధ మ్మదివ్రాసినపసిండి దగడుపొదివి ప్రా 
ణమ్మువలె దాంచికొని మణీ 


యెమ్మెయిం గర్జములదాని నేమజకుండెన్‌. 555 


క. అంత నొకనాం డతండు పు 
రాంతిక నదిః జేర నరిగి యమ్మూలికం ద 
త్సాంతమున నుంచి దైవా 
క్రాంతమతిం డిగ్గి యొడలు కడిగికొనంగన్‌. 556 


తే. రాజశుద్ధాంతపుషితమరాళ మొకటి 
యరుణపద్మదళబభ్రాంతి నచటనున్న 
మూలిక గ్రహించి యవరోధమునకు( జనియె 
భృగుడు తదభావమునకు నెవ్వగలంబొగిలె. 557 


ఉ. అంతట నమ్మరాళము విహారమహారతి మంజువాణిగే 
హాంతరసీమ వైచినం దదౌషధముం గొని యవ్వధూటి వి 
భ్రాంతతం జెంది దానిపయి బంగరుటేకున వ్రాసియున్న య 
త్యంతపరిస్సు టాక్షరచయంబు( బఠించి ప్రమోదమగ్నయై. 558 


క. ఇది త్రొక్కినం జనవచ్చు 
న్మదిం దలంచినచోటి కభ్రమార్గంబున నం 
చొదవిన యాలిపియున్నది 
గద దేవునికరుణ మెచ్చ(గావలె ననుచున్‌. 559 


వ. తలంచి బహుకాలాభిలాషితం బగు పరపురుషసంగమం బనుభూతం బైన భంగింబొంగి 
మనోరథపరంపరాక్రమితదినావసాననిశాసమయంబున రాజకుంజరుండు 
మణిమంజరీమందిరగతుం డగుట యెటీంగి యక్కురంగనయన తనముంగిట నిల్పి 
పదాంగుష్టంబులన నయ్యాషధమూలం బవలంబించి కాళికాగ్భృహంబున 
కరుగవలయునని తలంచి నిరాధారంబగు గగనాంగణంబున కగిరి దైవవశంబునం 
గాళీనికేతనద్వారంబున మొగులుతగులు దిగనాడి యరుగుదెంచిన మెజుంగుతెజింగున 
వ్రాలి కేళికాగతుల మెలంగు నవసరంబున. 560 


క. పరనగరరాజసుతుః డొ 
క్కరుం డప్పురమునకు నాత్మకార్యంబునకై 
యరుదెంచి యునికి నిజ 
తామరసేక్షణం దలంచి యతండు మన్మథవశుండై. 561 


తే. నిదురగానక యొకచోట నిలువలేక 
వీథి గ్రుమ్మరుచుండి యవ్వేళ నటకు 
వచ్చి మరులచ్చివంటి యమ్మచ్చెకంటి 
మెచ్చి మరు లెచ్చి యంటిన మెలతతోడ. 562 


తే. పలుకరించి తదాకారభాషణాది 
కముల శుద్ధాంతకామినిం గాంగం దెలిసి 
యులికి తలశీన నాతనితలం పెరింగి 
యానృపాంగన వేగ డాయంగనరిగి. 563 


ఉ. ప్రమగనంబడం బలుకరించినవాఃడవు పోదువా యయో 
నామగవాండ లెస్స నిను నమ్మితి రమ్మని పిల్చి కాళికా 
ధామమునం బ్రతీచికడం దాను నతండుం బ్రసూనబాణసం 


గ్రామవినోదకేళి సరిగాంగం బెనంగి యనంతరంబునన్‌. 564 


తే. తనచరిత్రంబు నుడివి యాతనివిధంబుం 
దెలిసి యికమీంద రాత్రులు దినదినంబు 
నిచ్చటికి రమ్ము తజియైన నేను వత్తు 
ననుచు వొడంబాటు చెసి యవ్వనిత సనియె. 565 


క. చని నాడు మొదలుగాం బ 
ర్వినతమితో నజ్జయైనవేళల నృపనం 
దనుపొందు నడుపుచుండెన్‌ 
ఘనతరమునిదత్తమూలికామహిమమునన్‌. 566 


చ. అని సచివేంద్రనందన ధరాధిపుతో వినిపించెనంచు( జెం 
దిన నెజునేర్పుతో జిలుక తెల్పం బ్రభాతముగాం బ్రభావతీ 
వనరుహగంధి యంతట నివాసము జేరి దినావసానసం 
జనితకుతూహలాస్తి నృపచంద్రునిదూతిక వెంటవచ్చినన్‌. 567 


క. శుక మిట్లను వినవమ్మా 
సకియా యలవిక్రమార్క జనవరుండు దద 
గ్రకథావిధ మడుగ న్మం 
త్రికుమారి మనంబు గొలుపం దెలుపందొడగెన్‌. 568 


తే. దేవ యభిమానధనుని తృతీయభార్య 
యైనమణిమంజరీహంసయాన తనదు 
ప్రాయమెల్లను గోర్కులపాలు చేసి 
యుపపతిక్రడ కేకారుచున్న యంత. 569 


క. ధరపై నిగమావతియను 
పురమునం గ్రూరుండను నామమున నొకశూద్రుం 
డరివరనికరభయంకర 
కరకరవాలాంకు(డై జగన్నుతి. గాంచున్‌. 570 


క. ఆతనికి జపల యనంగాం 
గాతరమృగనయన యొకతె గల దది మదిలో 
నీతి గణింపక జార 
వ్రాతములకు హృదయ మిచ్చి వర్తిల్లుటయున్‌. 571 


తే. ఆతం డది యెజీంగి కామినీహత్య కలికి 
యాలిం దోడ్కొని పరభూమి కరుగుబుద్ధి 
గంధవతిచెంత కరుదేరం గతిపయప్ర 
యాణముల నంత నచ్చపలాబ్దనయన. 572 


ఉ. వీ( డిశ నెన్నిదేశములవెంబడిం ద్రెప్పునొ యేమి చేయను 
న్నాండొకొ కా దటంచు జతనంబునం గన్ను మొజంగిపోయిన 
న్వాడిమి వెంటనే వెదకవచ్చుంగదా యెటులైన నీతనిం 
బోడిమి మాన్న్చికాని మజీపోదంగదంచు విచారఖిన్నయై. 573 


క. పెదవులు తడుపుచు. బదములు 


గుదిగొనంగా నొ క్కచో టం గూర్చుండి యయో 
హృదయేశ యెచటి కీడ్చెదొ 
కద నాకుం దప్పి వశముగా దని పలుకన్‌. 574 


తే. అతడు చోరభయంబున నవ్వధూటి 
మేనిసొమ్ములు తనయొడిలోన డాంచి 
నీరపాత్రంబుం గైకొని నెమకం జనియె 
హ్రదనదికూపముఖ్యంబు లంతలోన. 575 


మ. ఒక శూద్రుం డభిరామనాము. డొ కయుద్యోగంబుపై వచ్చియ 
మ్ముకురాస్యం గని యొంటినున్న దిది యేమో యంచు మాటాడనిం 
చుక శంకించిన జేరంబిల్చి తన యస్తోకవ్యథం దెల్పి య 
వ్వికచాంభో! రుహగంధి వాని మది యువ్విళ్లూరంగాం జేయుచున్‌. 576 


తే. నీకు నామీందం గోర్కి జన్మించెనేని 
కాపురమునకు నుండెదం గాని యిటకు 
వచ్చు జలములు గొనుచు నావరుండు వాని 
మొజంగిపోయిన వెదకుచు నరుగుదెంచు. 577 


తే. కూలికిలారికం బందు గొటువాని 
జెనకి నిర్ణించిపోవ నీచేత గూడ 
దట్టు గావున నిట్లు సేయంగవలయు 
నని యుపాయంబు. జెప్పిన యంతలోన. 578 


ఉ. క్రూరుడు నీళ్లుం గొచు నటకుం జనుదెంచిన దత్స్రఫుల్లనీ 
రేరుహనేత్ర దప్పి యొకరీతి నడంచిన యట్లు చేసి యీ 
యూరికిం బోయి నేండిచట నుండుదమా యని మువ్వురు న్రయో 
దారత నేగి గంధవతిం దద్దయు మెచ్చుచు వచ్చుచు న్నెడన్‌. 579 


క. ఆరమణియు నభిరాముండు 
గ్రూరుని నిరువంక బెట్టుకొని యయ్యో యీ 
యూరికి దొర లేడా యీ 
చోరుని దండింప ననుచు స్రుక్కక కూయన్‌. 580 


క. ఆమాటవిని తలారు ల 
దేమని గద్దింప నామృగేక్షణ రొదగా 
నామగం డీతండని యయ్యభి 
రాముని వెసంజూపి నిబ్బరంబునం బలికెన్‌. 581 


తే. ఆలుమగండును నియ్యూరి యజుత నిలిచి 
చలిది భుజియింప నాసొమ్ము సంగ్రహించె 
గొట్టుసేయక వీని జూపట్టుకొనుచు 
నిచ్చటికిం దెచ్చితిమి పట్టు డిప్పు డితని. 582 


వ. అనిన విని యన్నగరరక్షకు లాక్షేపపూర్వకంబుగా నతనిం 
బట్టుకొని బాధించి శోధించి యొడిలోని యాభరణములం గనుంగొని దొగయగు నని 
నిశ్చయించి యభిమానధనున కెటీంగించి మూండుత్తరువులు గైకొని 
నిజకామినీకుహనసంజనితవిస్మయాదృతప్రత్యుత్తరుం డగు నతని వధియించి 


యమ్మండనంబు లిచ్చినం జపలాభిరాములు సంపూర్ణకాములై యథేచ్చ నరిగి 
రాక్రూరుండును నన్యాయహతుం డయ్యం గావునం బిశాచంబై యాచారవంతులం గని 
తలంగంబాజుచు మాంత్రికులం గని గడగడ వడంకుచు నాయుధహస్తులం జూచి 
యేచినభయంబునుం బొందుచు భైరవాజ్ఞావశుండై యాహారంబుం గొనంగానక 
వెజిచినవారి వెంటంబడి తదీయజనప్రకల్పితరాత్రి కాననంబుల 
నుద్దండతరజఠరానలంబున శృంగాటకంబుల. గాంపుగరిత లగ్గలంబుగా భగ్గునం దరికొన 
బలియర్పించు పొంగళ్లవలనం గొంతకొంత సంతసించుచు నిడుమలకుం గడగానక 
యప్పట్టనంబున నెట్టుకొని యున్నవాం డగుటం జేసి యతం డొక్కనాండు. 583 


క. నరపతికిం గానుకగా 
విరిపొట్లము గొనుచు నొకడు వీథింజనుచో 
గురుతర మగు సురుచిరత 
త్పరిమళముల వెంటనంటి పాయక చనియెన్‌. 584 


ఉ. భూపతి యంత నవ్విరులపొట్లము+ గైకొని కొల్వు దీణీ క్రీ 
డాసరమైన బాళి నిగుడ న్వెస నంతివురంబుం జేరి కొ 
మ్మాపువు(బోణి యంచు మణిమంజరి కిచ్చి తదీయమన్మథో 
ద్దీపితకేళిం దేలి పొడతెంచు రవిం గని లేచిపోయినన్‌. 585 


క. ఆకమలనయన పరసుర 
తాకాంతుల్‌ నిగుడ నెవ్వండైనను మగవాం 
డీకడకు వచ్చి కోరిక 
నాకొనగూర్చునని నెమ్మనంబునం దలంపన్‌. 586 


క. క్రూరుం డప్పుడు తనయా 
కారముతో నిలిచి యళుకుగాంచినదానిం 
జేరంగ నరిగి వెజివకు 
మోరమణీ వినుము మన్మహో దంతంబున్‌. 587 


చ. అని నిజభార్య చేసిన యపాయమునం దనకట్లు సంభవిం 
చిన యశరీరితాస్థితులు చెప్పి యికం జఠరానలంబుచే 
తను నెరియం దోడంగె వనితా యిపుడన్నము వెట్టితేని నీ 
పనిచిన పంపుం జేసెద శుభంబగు నీకని మ్రొక్కి వెండినన్‌. 588 


క. అమ్మగువ చపల: గూరిచి 
యమ్మా భువినాంటదాన వైన న్నీచే 
యమ్మహీతసాహసము నా 
కిమ్మా నాకోర్కు లెల్ల నీడేణుటకున్‌. 589 


క. అని మెచ్చి క్రూరునిం గను 
గొని వాహన మగుచు నన్నుం గొని చనంగలవా 
మనమునం దలచిన చోటికి 
దినదినము న్నీకు మంచితిండి ఘటింతున్‌. 590 


తే. అనిన నిను మోచికొనుట భాగ్యంబుగాదె 
బ్రతికితినటంచు వా డొడంబడిన జూచి 
యబల బోనంబు వాని కాహార మిచ్చి 


తోయజానన యద్దమరేయివేళ. 591 


క. పతి మకరందాగృహసం 
గతిం గాంచుట దెలిసి గగనగమనక్రూరో 
ద్రతవాహనయై విజన 
క్షీతి దలంయటం జనియె కాళిగేహము చేరన్‌. 592 


క. చని వాహనంబు డిగి య 
వ్వనితామణి పథికుండైన వైశ్యుని నొకనిం 
గని తనవర్తన మంతయు 
వినిపించి తదీయకథలు విని మోదమునన్‌. 593 


తే. అతడు దానును గాళిగేహంబులోన 
దక్షిణపుమూల రతికేళి, దనివినొది 
యనుదినము నాతం డటువచ్చునట్లు చేసి 
పోయి యాలీల మెలంగె సప్పాలంతి మజియు. 594 


మ. అని రాజన్యున కయ్యమాత్యసుత నిత్యప్రాఢవాగ్రూఢి దె 
ల్పెనటంచున్‌ శుకరాజు పల్కునెడ నాళికాప్తభానుప్రభల్‌ 
దనరనై ఏశ్యేవధూటి యంత రనిశాంతం బొంది యారాత్రి య 
మృనుజెంద్రాత్మజుపొందుం జెంద( జనుప్రేమ న్ముంగల న్నిల్చినన్‌. 595 


క. కని చిలుక నేయ మాత్రమె 
విను మమ్మంత్రిసుత భూమివిభుతో మును జె 
ప్పినకథ జేపట్‌కిం గథల్‌ 
వినిపించిన నరటిపండ్ల వేయుము చెలియా. 596 


వ. అనినవ్వించి యాజవ్వనితో నవ్విహంగమపుంగవం బిట్లనియె. 597 


క. అంత నలవిక్రమార్కు డ 
నంతరకథ యడుగ మంత్రినందన నవవా 
నంతసమయప్రమోదా 
క్రాంతవికస్వరపికస్వరంబునం బలికెన్‌. 598 


తే. మానవాధీశ యయ్యభిమానధనుని 
నాలుగవకొమ్మ కమ్మకుందనపుబొమ్మ 
యైన మకరంద యిచ్చావిహార మంద 
సందు గానక మందచంచలత. జెంది. 599 


సీ. నిలనీని వంటవార్పుల నత్తమామల 
పోరును లేని కాపురము గలిగె 
నెచటనుండిన నింట నేమనువారులే 
కింపుపొంపు ఘటిల్లు నిల్లుగలిగె 
రేలువగల్చట్టి పాలార్పకొకవేళ 
తగ వెంచి చనుదెంచు మగండు గలిగె 
వలసినయట్టు లవ్వారిగా సారక 
స్తూరికాముఖ్యవస్తువులు గలిగె 


తే. నెన్ని గలిగిన నేమి నాయిచ్చలోని 
యాస గడతేజ జారవిహారసుఖము 
సంభవించ దటంచు. గాంక్షావిశేష 
పరవశస్వాంత యగుచు( బాపంబు. జెంద. 600 


మ. ఒకనాః డాత్మనిశాంతసౌధలసమానోద్యానవీక్షానము 
త్సుకయై పోయి తదంతరంబున మణిస్తోమాతిధామాతిరం 
జకమై యుప్పరమంటు చప్పరమున న్పౌవర్లడోలావిలో 
లకుండై నిల్చిన యొక్కసిద్ధుం గని చాల న్విస్మయం బందుచున్‌. 601 


క. జారవిహారంబునకే 
కారెడు నాకోర్కి( దీర్చంగా వచ్చిన య 
మ్మారుండె యితండని యచ్చెలి 
చేరం జని చూపువలపు చేంతలం దెలుపన్‌. 602 


క. నిలిచిన నతండా సతికిం 
గలకోర్కి యెజీంగి మమ్ము గామింపకుమీ 
యిలచూడంగవచ్చిన సి 
ద్ధుల మతనునితూపు మనసుం దూజదు మాకున్‌. 603 


ఉ. ఇందు మనోహరంబయిన యివ్వనవాటిక చూచినప్పుడే 
డెందము మమ్ము నిల్ప నిట డిగ్గితి మిప్పుడ పోవలెం జిదా 
నందవిభూతిగల్ల లలనాజననంగమసౌఖ్య మేలర 
మ్మిందునిభాన్య  నీమది యభీష్టము సేకుజునట్లు చేసెదన్‌. 604 


క. అని చేరంబిలిచి కర్ణం 
బున నొ; కమంత్రంబు నుడివి పూబోడి మనం 
బున నీది జపింపు మింక గ 
గనగమనము గల్లు నీదుకాంక్షలు తీరున్‌. 605 


చ. అని కరుణించి సిద్ధుడు వియత్పథజాంఘికుం డైన మెచ్చి య 
వ్వనిత విభాకరుం 'డపరవార్ధిం బడ న్మణిమంజరీగృహం 
బునకు నిజేశ్వరుం డరుగుపూంట యటంచును నిశ్చయించి య 
మ్మనువు జపించి విష్ణుపదమార్గమునం జనియె న్రయంబునన్‌. 606 


క. చని తత్కాళీగేహం 
బున నొకమగనాలికూటమునక్టై కనుగూ 
ర్కనియొక్కజారుతో నిం 
పున బొదలుచు నుత్తరంపుమూల రమించెన్‌. 607 


తే. అనుదినము వేళయైనప్పు డవ్వధూటి 
యటకుం దా వచ్చునట్టుగా నతడు వచ్చు 
నట్టుగా జేసి యట్టుల నతనిపొందు 
విడువంజాలక మెలంగెం బూవిలుతునాజ్ఞ. 608 


చ. మనుజకులేంద్ర యంత నభిమానధనుం డొకనాంటిరేయిం గాం 
చనరుచివారము ల్లలహజారమునం గొలువున్మిం జేసి య 
వ్వనితలు నల్వురు న్మునుపు వచ్చుక్రమంబున వచ్చి కాళికా 


ఘనగృ్భహసీమం జేరి రతిం గాంచుచునుండిరి నాల్గుమూలలన్‌. 609 


క. అంతట నభిమానధనుం 
డాంతరమునం గాళికాపదాంబుజసేవా 
నంతరతి వొడమ నుడిగపు 
టింతులతో గొలువు దీరి యేతెంచుటయున్‌. 610 


క. వచ్చిన దివ్వటివెలుంగున 
నచ్చెలువలు నాథు జూచి రాతండుం గనియెం 
దచ్చపలాక్షులం గనుంగొని 
యిచ్చమహాశ్చర్యసమభివృతముగ నిలువన్‌. 611 


క. తరుణులు నలువురు నపుడొం 
డొరులచరిత్రంబు లెజీ/గి యొదవినభయము 
న్నిరసించి యొకయుపాయము 
దొరకొన విభుం జేరి ధైర్యధుర్యాత్మకలై. 612 


వ. కట్టెదుట నిలువంబడి కాళికాపదాంబుజంబులు భజియింప నింపునం జనుదెంచిన 
యక్షకమలాక్షుల మిన్నలువురము మదీయనాయకులు నేమును ననుదినంబు 
నిశాసమయంబున నిచ్చటికి వచ్చి పోవుదుము. మాకు నతీతానాగతవర్తమానంబులు 
తెలియుట కడుగం బనిలే దింత యేల నీయంతరంగంబున 
భవదీయభార్యాసౌందర్యవిశేషభాషణాదులు మాయందు. దోచుటం జేసి సందియంబు 
కందళించినది కావున నింతయుం దెలుపవలసె నచ్చెలువలు మాయంశంబున 
జనియించినవారలు కావున మాపోలికలు వారికిం గలిగియుండు నయ్యండజయానలకు 
శుభంబు 
గోరికదా యేతన్మహాశాంకరీపద పంకజారాధనకు ననురాత్రంబు నరుగుదెంతు మిందు 
రమ్మని యిందుధరసుందరీసమీపంబునకు దోడ్కొనిపోయి నిర్మాల్యప్రసాదంబుగా 
విభూతి యొసంగి నీయంగనల సద్ధర్మంబుగా నేలి మామనంబులు చల్ల జేయుమని 
యనిపిన నజ్జననాథుండును నేమియుం బలుకవెజిచి యూరక వెడలె నప్పుడు. 613 


క. అచ్చపలాక్షు లతిత్వర 
వచ్చి నివాసముల నిలువ వసుధేశ్వరుండున్‌ 
అిచ్చవడుమనముతో వెస 
నచ్చటికి న్వచ్చి వారినందణిం జూచెన్‌. 614 


తే. చూచి మనమున మిక్కిలి చోద్యమంది 
వార లొనరించు నతులోపచారసరణిం 
దేలి తజ్జాలసంసక్తి దెలియలేక 
యధికతరమైన ప్రేమతో నాదరించె. 615 


ఉ. మానవనాథ యిట్టియభిమానధనుం డెణుంంగయాలెనే 
యానలినాయతాక్షులదురాచరణం బది యట్టులే సుమా 
యేనరుండైన నిట్టి వెత లించుక యైన నెజుంగం డింతటన్‌ 
మానసవీథిం జూచుకొనుమా యిక దెల్చంగ నేర మేమియున్‌. 616 


తే. అనుచు బాలసరస్వతీవనిత విక్ర 
మర్కుతో దెల్చెననుచు శుకాగ్రగణ్యుం 


డలప్రభావతి కెణీ(గించునంతలో శ 
కుంతములు మేంతలకు. దమగూళ్ళు వెడలె. 617 


తే. అంతట బ్రభావతీకమలాయతాక్షి 
యాత్మకేళిగృహంబున కరిగి నాంటి 
రేయి నృపుపొందు. గోరి చేరిన మనోజు 
తేజి యిట్లను దియ్యనితేనె లొలుక. 618 


క. నేటికథ చిత్రతర మో 
బోటీ వినవమ్మ మంత్రిపుంగవసుత య 
ప్పాటిం దెలిపిన నాదొర 
నాటినచింతాభరంబున న్మన మగలన్‌. 619 


తే. కంొతతడవుండి యందు నొ క్కింతయేని 
దెలియ నే యెక్కడిపరాకు పలుకుమనుచు( 
గదలళికాకాంత పైయేతి కమ్మవిరుల 
చెండు వైచినం దత్సతీసరసిజాక్షి. 620 


తే. సొమ్మసిలినట్లు వ్రాలినం జూచి విక్ర 
మార్కభూపాలవరుండు హాహానినాదు. 
డగుచు విలపింపం జని వయస్యాజనంబు 
శీతలక్రియ లొనరింప సేదండేటి. 621 


చ. అదిగని పుప్పహాసు. డహహా యని నవ్వం బ్రసూనవర్షమ 
భ్యుదయము గాంగ నంతట విభుండు కనుంగొని తీవ్రతోష పుడై 
యదయుండ వింతెకాక యొకయప్పుడు నవ్వనివాడ విప్పుడీ 
మదవతి పుష్పపాతమున మ్రాన్సడిన న్వడి నవ్వ నేటికిన్‌. 622 


చ. అనవిని యయ్యమాత్యుండు ధరాధిప మున్నాకయద్భుతంబు నెం 
గనుంగొనంగంటింగాన బహుకాలము తద్వ్వథం గుంది యున్మి నే 
పనులకు నవ్వకుండితి సభాస్టలి నే డకయద్భుతంబు జూ 
చినకత నన్మనంబు వికసించిన నవ్వితిం జిత్తగింపుమా. 623 


తే. అధిప యాయమ్మవారు మర్యాదపోవ 
విడిచి నగరెట్టు వెడలెనో వెడలివచ్చి 
తేరుక్రిందటి మరుగుజ్జు జేరి వానిం 
గలసి యేతెంచు నిది మీకు గానంబడదు. 624 


ఉ. దేవరకొల్వు దేరిన మదీయగ్భహంబున కేగువాడనై 
యే వెసం బోవుచ్యో గురిసె వృద్ధవరాహకరోరఘర్హరా 
రావమహాశనిధ్వనిపరంపరతో నొకవాన మొన్న రే 
యావిలమానసాంబుజుండనై యొకమండపసీమం జేరితిన్‌. 625 


తే. అచ్చటికి వచ్చె నిమ్మందయాన వచ్చి 
తేరుక్రింది ప్రతీక్షణాధీను డైన 
గుజ్జు జేరిన వాం డతిక్తుద్దుం డగుచు 
నింతతడ వేల రావైతివే యటంచు. 626 


తే. గుండియలు గ్రుళ్లందన్నిన గ్రుక్కుమిక్కు 
రనశ యాతనికినుక చల్లాజనిచ్చి 
విక్రమార్కుడు నిద్రగావించుదనుక 
వెడలి రారాదటంచును వెడుకొనియె. 627 


తే. అతని పదఘాతముల కోర్చినట్టిదాని 
కివ్విరులబంతివ్రెటున కింతమూర్చ 
వచ్చేనే యంచు నవ్వితి వసుమలీశ 
చనవరియటంచు నాతప్పు సైపవలయు. 628 


క. అన విక్రమార్కభూపతి 
విని వెఖుగున ముక్కుమీద వ్రేలిడి చింతన్‌ 
మునుంగుచు బాలసరస్వతి 
గని తెలిసె న్మీనహాసకారణ మౌలే. 629 


తే. కాకయుండినం దైలపక్వంబులైన 
మత్స్యములు నవ్వునే యంచు మందబుద్ధి 
నక్కటా కాననైతి నీహంతలా(డి 
వగలు నమ్మితి గద పతివ్రత యటంచు. 630 


క. అని మణతియు( బదియు. బడియును 
గనుంగొని కదలికకు నాజ్ఞం గల్పించె న్శా 
స్తనిరూపితపద్ధతి న 
జ్ఞననాథుండు వింటివా నిశాకరవదనా. 631 


క. అని చిలుక పలుకం బూర్వా 
వనిధరశృంగాగ్రమున దివాకరుం డెసంగం 
గనుంగొని ప్రభావతీసతి 
చని గృహముననుండి తన్నిశాముఖవేళన్‌. 632 


క. పుడమిదొరం జేరు వేడుక 
పొడమగం జనుదెంచి కిరపుంగవుతో నీ 
కడుపెల్లం గథలు గద ని 
న్నడుగం బనియేమి పోదునా యని పలుకన్‌. 633 


తే. పోయిర మ్మిందువదన యపూర్వమగుచు 
నలరు నొకకథ విను విక్రమార్కనృపతి 
యవ్విధంబున నిజసతి కాజ్ఞ వెట్టి 
పుష్పహాసుని జూచి యింపులు జనింప. 634 


శా. ఈయాశ్చర్యము కంటిమేకద పురాదృష్టాద్భుతం బేమియో 
యాయాఖ్యానము. దెల్బుమన్న నత(డుద్యత్సుమతో నిట్లనున్‌ 
సాయంకాలనటన్మహానటజటారమూటాటవీద్యోధునీ 
స్ఫాయద్భంగఘుమంఘుమోపమి తవాచాచాతురీధుర్యు(డై. 635 


శా. వస్వద్రిప్రతిమానధైర్యవిబుధధ్వంసిప్రభూద్భూతభీ 
నిస్వస్థక్షితిభృద్విరోధిమునిదిబ్నేత్రాబ్బన్మేణభృ 
ద్వస్వాదిత్యముఖార్తబర్హిచయ దివ్యద్వారివాహోదయా 


భాస్వద్వంశపయోధిశుభ్రకరశుంభత్కుంభకర్ణాంతకా. 636 


క. ఖరకరకులశరనిధిశశ 
ధర ఖరసురవిషుతశమన ధనదసఖధను 
ర్లరణభయదభుజ భవహర 
సురవరమునినికరభజిత శుభకరశరణా. 637 


స్రగ్విణి. మానితాబ్దేక్షణా మౌనిసంరక్షణా 
భానుసూనుప్రియంభావుకప్రాభవా 


దానసంతుష్టగోత్రాసుధాంధస్తుతా 
జానకీస్వచ్చభూసారసేందిందిరా. 638 


గద్యము. శ్రీమత్దాదిరీనృసిం హకరుణాకటాక్షవీక్షణసమాగత కవితాధార పాలవేకరికుల 
కలశాంభోనిధిసుధాకర తాడి గోళ్ళకరియ మాణిక్యనృపహర్యక్షపౌత్రపవిత్రచరిత్ర 
కదురధరామండలాఖండలపుత్ర విద్వత్కవిరక్షణానుసంధాయక 
కదిరిపతినాయకప్రణీతంబైన శుకసప్తతి యను మహాప్రబంధంబునందు. 
దృతీయాశ్వాసము. 


1. “కడకుపై నిన్నటు కాంపురంబుంచిరౌ” అని పాఠాంతరము. 


2. క. అనిన విసయమంది యయ్యశ్వరత్న 
మెంత తార్కాణగాం జెప్పె నిత డటంచు 
నెంచి యాహారవేళం దలంచువాండ 
ననుచు నమ్మిక లిచ్చిన నాక్షణంబ. 


క, చని సుముఖుం డధిపతితో 

ననఘా యీయశ్వమునకు నవగడమగున 
ట్లొనరించి వేగవచ్చితి 

నని తెలిపె న్రవియుం గ్రుంకె నాసమయమునన్‌. 


ర ప 1 


తే. అవధరింపుము సకలరాజాధిరాజ 
నతపదాంభోజుం డగు ధర్మనందనునకు 
సరసవైదికలౌకికాచారవిహిత 
హితకథారమ్యు, డగుధౌమ్యు( డిట్టులనియె. 2 


తే. అవధరింపుము విక్రమార్కావనీంద్ర! 
చిన్ననాం డేను మున్ను కాళిపురస్థ 
లావలోకనకాంక్షచే నరిగి యరిగి 
జంబుకేశ్వర మనుపట్టనంబుం జేరి. 3 


తొమ్మిదవ యుపకథ 


తే. కంటి పాంథజనాహ్వానకారిమృదుల 
వాతపోతచలత్పటకెతనాంక 
మై మదీయశ్రమచ్చిదాహారి యగుచు 
నలరు నొకవంటకూలి యొయ్యారియిల్లు. 4 


సీ. హాలి పుట్టించె సద్యఃకల్పితానల్ప 
రసపూర్ణగాథాదురంతపటిమ 
రక్తి గల్పించె ధారాళవాచాసుథా 
మాధురీధుర్యసంగితరితిం 
దెలియంజేసె ననేకదేశసభాంతరా 
రాశికాంతరనికరప్రపంచ 
మస్ఫురం బొసంగె శబ్దార్థవైచిత్రిని 
బంధనోజ్జ్వ్యలగద్యపద్యసమితి. 


తే. దద్భృహులకన్న కల్పితతారకాయ 
మానీసోమసమానీతు లైనపథిక 
కథికగాయకచారుసత్కవులయుదర 
పూర్యగంతరసల్లాపములు నరేంద్ర. 5 


చ. చిటిలిననాభినామ మొకచేం దెలనాకులు చాయతోడి 
పుక్కిటివిడెముం బెడంగుగ బిగించిన పైటచెజంగులోనం బి 


క్కటిలు కుచంబులుం బసి(డికమ్మతలళుక్కను చెక్కుదోయి చొ 
క్కటముగ ముద్దుగుల్కు నొకకల్కి వెసం జను దెంచి యచ్చటన్‌. 6 


సీ. మజీవండిపెట్టుకొమ్మలు లేరె మావెంటం 
బడుదు రటంచును బాయంబలికి 
పోవంజూచినం దిట్టిపోదు రిదేల వా 
దాడంజాల మటంచు నాసగొలిపి 
యటువంటివారమా యాశలిదీర్చు మి 
క్కిలిపుణ్యమన్న నంగీకరించి 
కమ్మలు గదలం గన్ఫొమ్మలు నిక్కిడ 
నారజమ్మునం గూలి బేరమాడి 


తే. వచ్చు తెరువరులందజు వంటపనికి 
నన్ను మెత్తురటంచు నందములు సూపి 
బాళిపుట్టించు దాని కప్పథికులెల్ల 
నొడంబడికెమీందనే మిన్కు లొసంగి రవుడు. 7 


తే. వారితో నేను భుజియించి వనజబంధు( 
డస్తగిరిం జేరుతజీయైన నపుడు నదికి 
బోవువారల( జూచి నేం బోక నిలిచి 
సందెవార్చితి జలము లాసతి యొసంగ. 8 


క. ఆసమయంబునం జీకటి 
మాసినతనముదుకచీర మైకలనిగ్గు 
ల్వాసులకుం బెనంగంగా నొక 
దాసి యరుగుదెంచి యొకసుధాకరముఖితోన్‌. 9 


క. ఏమో గుసగుసలాడిన 
నామగువ మజేమి సేతు ననుపగుమగవాం 
డీమాటకు నొడంబడం డ 
క్కామినియెడ మాట నిల్పంగా లేనైతిన్‌. 10 


క. అనుమాటలు సవసవగా 
విని నేనేమో ప్రమోషవిధమని చేరం 
జని యది యేమని యడుగం 
గనుగొని యమ్మగువ ముఖవికాస మెసంగన్‌. 11 


తే. హత్తుకోవచ్చు నీవంటియందగాని 
కున్నదొకచోట నొకమంచియొజపులాండి 
దాని కిలికించితంబునం దవిలినట్టి 
వాడు దేవేంద్రునకుం జిటి వ్రాయంగలండు. 12 


మ. అను నమ్మాటలతోడనే రతిపతిజ్యావల్లికాటింకృతుల్‌ 
విని తా మంచిది పోదు నా యనుచు న న్వీక్షించి యయ్యంబుజా 
నన సేబాసు బలార జాణవవు దన్నా యింత తెంపొందకుం 
డినవాం డేమగవాండు నీతపము పండె న్నిండె సౌఖ్యస్థితుల్‌. 13 


తే. పట్టనని యోగియౌ గుణభద్రుం డనెడు 


భూసురుం డొక్కం డియ్యూర వాసిగనియె 
వానిబంటున కున్నయ్రైశ్వర్యగరిమం 
బడసినం గుబేరుంజైనను బ్రదికిపోవు. 14 


మ. అలరుందూపులమన్నెవాని మగవాం డన్పించుం దత్కాంత య 
య్యలివేణీమణి జారసంగమసుఖైకాకాంక్షచే దీని ని 
చ్చలు నాయింటికిం బంపు నొక్కని మహాచాతుర్యధైర్యాప్తి మె 
చ్చులొసంగం దగువానింగాం బనుపుమంచుం దైన్యపూర్వంబుగన్‌. 15 


క. ఏనును మాలిమిగల మగ 
వానికి నిది యెబుకసీయ వడవడ వడ(కుం 
గాని చన వెజచువాండ 
మ్మానినితో బ్రొద్దు కొంచెమా యొనంగూడున్‌. 16 


తే. అట్టిచో నెట్లు పోవుదు నంటివేని 
దద్భృహముచెంత నొకవటతరువు గలదు 
దానిపై నెక్కి చీకటిగాన నిపుడె 
యూడవెంటనె దిగు మొనగూడు పనులు. 17 


తే. కాంతిమతి దాని పేరు తత్కాంతు. డధిపు 
డనుపంగా దూరభూమికి నరిగినాండు 
నడచి యిచ్చటి కతండు గా దడవుపట్టు 
వేగం జను మందులకుంగాను వెజివవలదు. 18 


క. అని నన్నుం బలికి దానిం 
గనుంగొని యమ్మగువ కింత కార్యంబో జ 
వ్వని వే తెల్పుము పొమ్మని 
యనుపంగ నది వెడలి చనియె నంతట నేనున్‌. 19 


మ. తరలంబైన మనోంబుజంబు ఘనసంత్రాసంబుతో బోరి శం 
బరవిధ్వంసి మహాప్రతాపము జయింపం గాంతిమత్యాలయాం 
తరముం జేరంగ నిశ్చయింప వట ముద్యత్వాఢిమ ల్మీజ నె 
క్కి రహి న్నాఖల వెంటనే యరిగి తద్గేహంబునం డిగ్గితిన్‌. 20 


ఉ. అంతకుమున్నె యచ్చటి కొయారముమీజంగ వచ్చియున్న త 
త్కాంతిమతీవధూటి నను గన్గొని మోమరవాంచి నిల్చినం 
జెంతకు( జేరి దాసి యిది సిగ్గుపడ నృమయంబటే గృహా 
భ్యంతరసిమ+ జేర్పుద మటంచు ననుం గొనిపోయి రిద్దయిన్‌. 21 


చ. బటువులు తాపి తాపయిపు పట్టుకలాడముమీందం జల్వదు 
ప్పటిపయి. జప్పరంపుజిగి బంగరు వ్రాతకురాళముం గురం 
గటం బడిగంబు. గంచుదివగంబము ( గల్లినపట్టెమంచము 
త్కటరుచినించ మించు రతిధామము. 'జేరితి నిర్భయంబునన్‌. 22 


తే. అంతట భుజించి నను వినయంబుదోప 
మంచమున నున్చి యక్కాంతిమతిని జూచి 
యెనసెం గదవమ్మ నీమనోభీష్ట మితని 
యలరుంబ్రాయంబు కొల్లాడు మనుచు బలికె. 23 


శా. న న్నీక్షించి నమస్తదేశతరుణీనానారహఃక్రీడలం 
గన్నావందపుజాణ విక్కలికి బొంకన్లేదు సుమ్మా మెయిం 
జిన్నె ల్నించకుమా బయల్పడిన నాచేం గాదు సుమ్మా ప్రజం 
గన్నుల్మూయంగ నీకు( దెల్పవలెనా కార్యంబ కర్తవ్యమున్‌. 24 


క. అని తలుపుమూసికొంచుం 
జనియం దద్దాసి గడియ చక్కంగం బొంకిం 
చి నెలంత యంత తల్పం 
బున కొయ్యనవచ్చె నగవు మొగమున( దోపన్‌. 25 


తే. ప్రథమసంగమకేళి యప్ప టికి నంత 
ముగ్ధ యనుపించి పిదప నమ్మోహనాంగి 
జాతివారాంబుజేక్షణల్‌ సైంత మింత 
నేర రనిపించెం గలయిక యారజముల. 26 


మ. సభలోన న్వివరింపరాదె గద తచ్చాతుర్య మెంతంచు నే 
నభివర్ణించెద నంశుమత్కరదురాపాంతపురావాస యా 
యిభయానామణి యెందు నేర్చినది హా యీకౌశలం బంచు నే 
సభయాశ్చర్యతం జెందితి న్మహిమ నాసాతర్ణనీయోగమున్‌. 27 


ఉ. ఎంతకు నేర రంత తెగియించినవా రది యున్నదేకదా 
యంతట తెల్లవాణీన లతాంగి ననుం బడుకింటిమిద్దెపై 
దంతపుమెలుమంచము సుధాకరకాంతగృహాంతరంబులో 
నెంతయు+( జింతలేక వసియింపగంజేసెను సాహసంబునన్‌. 28 


తే. రాత్రు లెల్లను గేళ్యగారమున నుంచు 
బగలు మేల్మచ్చుపై నుంచు బ్రతిదినంబు 
బేర్మి రెట్టింప షడ్రసోపేతములుగం 
బ్రొద్దుప్రొద్దునం భోజనస్ఫురణ లొసంగు. 29 


తే. దానినడకల వగ లెన్నియైనం గలవు 
చెప్పం జిత్రంబు లటమీందం జిత్తగింపు 
మంత నయ్యింతి గర్భచిహ్నములు దాల్చి 
వేడుకలు ద్రోచి నామది వెజపువడమ. 30 


తే. అంత నొకనాంటి రేయి యేకాంతసదన 
సీమ నన్నుంచికొని మున్ను చేర్చియున్న 
గంటమాకులుం గొని దివ్వెగంబ మింత 
యెనయంగూర్చుండి యాపూర్ణిమేందువదన. 31 


సీ. శ్రీమన్మహాగుణస్థిరగుణభద్రపా 
దములకు దేవరదాసియైన 
కాంతిమతీదేవి ఘనభక్తినతులు గా 
వించి చేయంగల విన్నపములు 
మిమ్ము నాపాలిస్వామిని(గా' దలంపుదు 
మీమహిమంబులు మీకె తెలియు 
గలలోన మీరు సాక్షాత్కరించుటం జేసి 


గర్భంబు నిలిచె నిక్కంబు గాంగ 


తే. నింటివారెల్ల నామీందం గంటగించు 
టెపుడు నెజఖుంగుదురేకద యింకమీంద 
నేమి కల్పింపంజూతురో యెజుంగరాదు 
కరుణ నిల్చుమటం చొకకమ్మ వ్రాసి. 32 


క. తనదాసిం బనుప నదియుం 
ఘనజవమున నేగి చేరి కమ్మ యొసంగం 
గనుంగొని గుణభద్రుండు చది 
వినవాడై వినయం బవేలముగాంగన్‌. 33 


క. చింతాక్రాంతుండై యిసు 
మంతయు మాటాడకున్న నాతనికుపిత 
స్వాంతత్వ మెజీంగి దాసి య 
నంతత్వర మరలివచ్చి యంతయు. దెలిపెన్‌. 34 


సీ. ఆడుదియైనచో నడుగం గులస్థాన 
పౌరుషములతోడం బ్రబలువాండం 
గొడుకైనం గలదులే గుణభద్రునకు మున్ను 
మున్ను గాని పితాణమోచనంబు 
జతగూడ మనపురోహితుని రప్పింపరే 
పాటించి లగ్న మేర్చజణచుంగాని 
బొడ్డుగోయరె యేమి పురుటింటిలో జొచ్చి 
మనపతివ్రత బిడ్డ గనియెనిప్పు 


తే. డనుచుం గేరడముల నింటి యమ్మలక్క 
లాడికొనం జేటికానీత యైనవన్తు 
కోటిచే నింత యేమియు. గొదవలేక 
కాంతిమతి యంత మగవాని గనియె నధిప. 35 


క, కని పెనిచెం దదనంతర 
మున భూనాథుండు పనుపం బోయిన కార్యం 
బొనగూడుకతన( గ్రమ్మణి 
చనుదెంచెం దద్విభుండు సదనంబునకున్‌. 36 


తే. నిజసమాగమసంభ్రమోన్నిద్రు లగుచు 
నింటివార లెదుర్కొన నేగుదెంచి 
యాత్మభార్యాచరిత్రంబు లడుగం బొక్కి 
ఖిన్నుండై యున్నవాని నీక్షించి యపుడు. 37 


సీ. బెడంగుజూపెడు నూనెముడిలోనుగా నంట 
గట్టిన వాసెనకట్టుతోడం 
గస్తూరిపనువు చొక్కటపుం జల్లనితావి 
వెదచల్లు పుక్కిటివిడెముతోడ 
నిసువుపై పసుపునూనియ జిడ్డులంటిన 
చిటికమ్మికుణు మాపుచీరతోడ 


నొనటనందంబు( జెందు విభూతిరేఖపై 
బొంకంబుగను చుక్కబొ! ట్టుతోడం 


తే. గాన్ఫ్సుసంతస మందు మొగంబుతోడ 
నడరు మురిపంబుగులుకు నెన్నడలతోడం 
గాంతిమతి వీ(డె నీముద్దుగాయి తనయు( 
డనుచుం జేతికి నీయంగా నవ్విభుండు. 38 


తే. కన్ను లెట్టగా నెగాదిగం గన్గొని 
యౌడు గజచి దీని నాటదానిం 
జంపరాదుగా విసర్జించితి నటంచు 
బార్భచరుల( జూచి పలుకుటయును. 39 


చ. కలకల నవ్వి యౌనెకద కాదనవచ్చునె నన్నువంటితొ 
య్యలి విడనాడ నీయెడ నయారె సెబాసురె యింటివారిమం 
దులమహిమంబు గాక నిను దూజంగం బల్క. బనేమి బాపురే 
కలియుగమా యటంచు నని కాంతిమతీలలితాంగి వెండియున్‌. 40 


మ. కల నిక్కంబగునేయటన్న నిక నౌగాదంచు మారాడంగాం 
గలనా యింతకు వచ్చినప్పుడును బల్కన్నేర నాకాన్సు ర 
చ్చల కెక్కెం గద యింక మానుదురె యీసాధ్వు ల్ననుం దూజంగా 
వెలయం దైవ మెజుంగుం గల్లనిజము ల్వీరాడంగా నేమగున్‌. 41 


సీ, నలుగు రుండినచోట నిలువంగాం బెట్టి మా 
టాడంగాం గంటిరా యమ్మలార 
ననువంటియాండుబిడ్డను గన్నవా రింతె 
పలుకరే యేమియు. దెలియలెని 
సబ్బిణు ల్మీరు మీచాటుమాటలు గదా 
నానాథుమేలిగుణంబుం జెజచె 
దయ యింతలేక యెంతకు నెత్తుకొంటి ర 
క్కట మిముం గన్నదిగాక తల్లి 


తే. సూర్యుడా చూచుచున్నావె చోద్యపడక 
యందటును జేయుపాపపుణ్యంబు లెవరి 
నడిగితివి ధర్మదేవతా యమ్మ చెల్ల 
వింత నావంటిదానికా యింతమాట. 42 


తే. అని గయాళించుకొనుచు హస్తాంబుజముల 
నలరుపాపని దురదుర నరిగి తొట్ల 
లోనంబడవైచి మొగమునం బూను గండు 
తోడ బొమముడి నిగుడ నత్తోయజాక్షి. 43 


క. మును రామునిమాటలకై 
యనలము వెస జొచ్చి వెడలి యలరిన సీతాం 
గనకంటె నేను దక్కువై 
చని కాళిక చెంత బాససలిపి గెలిచెదన్‌. 44 


మ. అనుచుం గ్రక్కున గేహము న్వెడల దాయాదు ల్మహాసాధ్వివి 


ట్టు నినుం బేరొ ్కన మింక నీసడియె చాలుం జాలు రమ్మంచు వెం 
టనె రాగా నిది యే మొకో యనుచు నానామానవు ల్లుంపులై 
కను(గొచుం జనుదేజంగా నడిచెం దత్కాళిమహాస్థానికిన్‌. 45 


సీ. తనవారు పిలువగా వినక బాసయొనర్పం 
జను టేటికో యని యనెడువారు 
నాడుబుట్టువు చెడ్డదవుగదా యిటువంటి 
యపకీర్తివచ్చెనే యనెడువారు 
నపకీర్తివచ్చిన నడక యింటివా 
రగడు చేయుట దోస మనెడువారు 
నగ డేమి చేసి రియ్యతివ తానే వారి 
కారడి గల్పించె ననెడువారుం 


తే. జూడవచ్చిన నచ్చుముచ్చో యెజుంగ 
కాడరా దేల యీపాప మనెడువారు 
బయలుదేణీన యపుడె యాపడంతి జంత 
యగుజుమా యనువారు నైరపుడు జనులు. 46 


వ. వెండియుం దండోపతండంబులుగా మెండుకొని యాలోకించు పురజనంబుల 
కోలాహలంబు విచారించి సంభ్రమాశ్చర్యంబుగా నరిగి యూడిగంపుం బడంతులు 
విన్నవించిన నన్నగరాధినాథుం డగు నరపాలుండు విస్మయంబున నగరు వెడలి 
తత్కాలసన్నిహితు లగు పరిచారకులు గొలువం జనుదెంచి. 47 


క. తలతల మని కొందలు బ్ర 
ద్దలవా రెడంగలుగ జడియ ధరణీధవుం డ 
క్కేలకంఠిం జేరి యనునయ 
ముల మరలమి సమ్మతించి ముందుగ నడిచెన్‌. 48 


తే. అంతం దొలునాంటి రాత్రి రహస్యభంగిం 
గాంతిమతి తీర్చి నను 'బందుకట్టి యునికి 
నేను నొకజోగి వాల్కంబు( బూని భద్ర 
కాళి సన్నిధి నుంటి గింకరునీరితి. 49 


తే. అచ్చటికి వల్లభుండు ధరాధినాథుం 
డాదిగా మూశ వెంటరా నరుగుదెంచి 
కాంతిమతి చేరి తత్కాళికాపదాబ్ద 
ములకు వెన మ్రొక్కి లేచి నిశ్చలత నిలిచి. 50 


తే. కదిసి ప్రజలార కంటిమి కాన మనక 
చూడుండని పల్కి ధైర్యవిసురణ మెజియ 
జనవరునిం జూచి రాజ నాసత్య మిపుడు 
విశద మగును పరాకని విన్నవించి. 51 


క. నినునంటి భద్రకాళీ 
యనయము విభునంటి యామహాయోగివరే 
ణ్యుని నంటినం గాక మటి 
వ్వని నంటిన శాస్తి చేయ వలయు న్నాకున్‌. 52 


మ. అని యక్కాంతిమతీవధూటి పలుకం బ్రావిర్భవద్విస్మయం 
బున సారెం దలయూంపసాగె గిరిశాంభోజాక్షి తన్మూర్థకం 
పనము న్మెచ్చి యొనర్చెనంచు నెదల న్ఫావించి పశ్యత్సురీ 
జను లౌరౌర పతివ్రతా యనుచు మెచ్చ న్నీంగి ముట్టె న్రాదల్‌. 53 


ఉ. అంత నృపాలు డాలలనయంఘ్రులకుం బ్రణమిల్లి యామినీ 
కాంతముఖీ! యరుంధతివి కానక నీపయిం గానిపోని యీ 
నింత ఘటించినట్టి యలివేణులనోరికి శాస్తి సేసియ 
త్యంతయశంబు నిల్పితి కదా యిశ నింటికి నేగంగాందగున్‌. 54 


చ. అనవిని రానిసిగ్గునం బటాంచల మించుక వంచినట్టి మో 
మునకు మఖజుంగుం జేయు కరము న్మృదుపాదపయోరుహద్వయం 
బున నెలకొన్నచూపు లొకపొంకము చూపంగం గొంకుమాట ల 
త్యనుపమముగ్గతాగతి వెలార్చ నడంకువచంద మేర్చడన్‌. 55 


మ. అపవాదంబు పరిత్యజించుటకునై ప్రాణంబు లే నిల్పితి 
నృప! యీభూప్రజ కెల్లందండ్రివిగదా నీముందటిం బాసచే 
సి పరఖ్యాతి వహింపం గంటిం గద నీచిత్తంబు వచ్చిం గదా 
యిపు డీపోడిమి చాలుం గాపురము పొందేలా విసర్జించెదన్‌. 56 


క. అని వెండియు. బలుతెజంగు 
లబ్లనంబడంగాం బల్కి ధరణికాంతునివచనం 
బున కలికి మీజంజాలని 
యనువున మేకొనియె నది గృహంబున కరుగన్‌. 57 


మ. అపు డత్యుజ్ఞ్వలభూషణాంబరవిశేషాదు ల్బమర్పించి యా 
తపనీయాంగిని బల్లకి న్నిలిపి యుద్యత్సంచవాద్యధ్వను 
ల్విపులాభ్రాంతర మెల్ల నిండ వినయావిర్భూతిం దోడ్తెచ్చి యా 
నృపలోకేశ్వరు. డింటనిల్సి చనియెం బ్రీతాంతరంగంబుతోన్‌. 58 


క. అంతట గాంతిమతీసతి 
యింతంతనరానిప్రేమ నిటు సనంగా దే 
శాంతర నానామనుజుల్‌ 
సంతసమున నెంచ మిగుల సన్నుతి కెక్కెన్‌. 59 


క. అని యిట్లు పుష్పహాసుండు 
ననుపమవైఖరుల విక్రమార్కున కెజీంగిం 
చె నటంచు( జిలుక పలుక 
న్వనజాప్తుం డెక్కె. బూర్వవసుధాధరమున్‌. 60 


వ. అప్పుడు ప్రభావతి మనోజరథవిఫలికృతమనోరథయై యవరోధంబున కరిగి 
నిశాసమయం బగుటయు నవ్వసుంధరాపురందరసంగమానందంబు డెందంబునం 
గల్పించుకొని యనుభవించుచుం జను దెంచు నచ్చంచలాక్షితో ననంతరకథావిధానంబు 
వినుమని శుకాగ్రగణ్యుం డిట్టనియె. 61 


క. అలవిక్రమార్క భూవరుం 
డలఘుతరాద్భుతయుతాంతరంగుండై య 
వ్వలికథ యడుగంగం గుతూ 


హలమున నాతనికిం బుప్పహాసుం డనియెన్‌. 62 


తే. ఇందులకు నింత విస్మయం బేల విక్ర 
మార్క! యిక మీందం గలకథ యవధరింపు 
మేను బూర్వక్రమంబున దానియిల్లు 
జేరి నిల్చితిం దద్రతిస్థితులం జెలంగి. 63 


తే. బలి యొసంగినం బూజలు సలిపి వేండు 
కొనిన దత్కాంతిమతిమాయ మనమునందు 
హత్తుకొని యున్కిచే మానదయ్యె నధిప 
కాళికాదేవి నిజశిరకంపనంబు. 64 


చ. అదిగని పౌరు లెల్లను భయంబునం దత్పురనాథుం జేరి యాయదన మహాపతివ్రత 
గుణాంచిత కాంతిమతీలతాంగి నేర్పొదవ(గ నిల్పిన న్నిలుపనోపు మజెవ్వరి చేతం 
గానియభ్యుదితశివాశిరశ్చలన మోన్ఫప యంచును విన్నవించినన్‌. 65 


మ. ఇదియౌనంచు నరేంద్రుం డందయును దొోనేతేరంగా సర్వసౌ 
ఖ్యదమౌ కాంతిమతీగృహంబు దరియంగా వచ్చి ఫాలంబుంద 
త్సదము ల్బోకంగ మొక్కి యెట్లయిన నంబామూర్ధకంపంబు మా 
న్సి దయం బ్రో వు మటంచు దైన్యగతి గాన్సింపంగేం బ్ర బ్రార్థించినన్‌. 66 


ఉ. ఆలలితాంగి కేళినిలియంబు కవాటము మాటు. జెంది భూ 
పాలక యింటివా రిడిన బాముల రచ్చల కెక్కినంత యే 
చాలదె యింకమీ(దను నిజంబుగ రట్టున కో ర్చునంతకుం 
దాళునె యీశరీరము వితావిత యెక్కడిజో లి యక్కటా. 67 


తే. అరయం దోబుట్టుపై( గల్లు కరుణ నిందు 
వచ్చి యీరితి దేవరవారే యింత 
ప్రార్ధన మొనర్చుపట్లం గాదనంగం దగునె 
యైన నొక చిన్నవిన్నప మవధరింపు. 68 


క. భామాజనసామాన్యము 
గా మది నన్నెంచు జనులు గననేండు మొదల్‌ 
గామహిలోపలం గానని 
నామహిమ మెజుంగవలయు నరనాథమణీ. 69 


తే. ఇలం బతివ్రత లగువారు గలిగిరేని 
కాళి యొనరించు నిజశిరకంపనంబు 
మాన్సు మని చాట బనువుము మానవేంద్ర 
యప్పు డందటి వగ తెలియంగవచ్చు. 70 


క. అని యవ్వధూటి పలుక 
న్మనుజకులెంద్రుండు మాణమాటాడంగం గొం 
కినవాండై భువిం జాటం 
బనిచెం దద్వచనరీతిం బ్రకటముగాంగన్‌. 71 


తే. అంత రాజాజ్ఞ మీజరాదంచు ధరణి. 
గలుగుసతు లెల్ల వచ్చి నిక్కమగుభక్తి 


నెంత మ్రొక్కిన నంతంత కెచ్చసాగె 
ధూర్జటివెలందిమూర్దవిధూననంబు. 72 


తే. కాంతిమతిదక్క మనుజలోకమున నింకణు 
తివ్రతలు లేరటంచు నుదీర్లవచన 
ముఖరులై జనులాడ నమ్ముదిత లెల్ల 
సిగ్గుపడి యేగి రప్పు డచ్చెరువుం జెంది. 73 


ఉ. అంతట రాజమౌళి పునరాగతు(డై ధరణిన్వధూటికా 
సంతతిలోనం జూడ నొకసాధ్వియు లేదని యాత్మలోన సి 
ద్ధాంత మొనర్చితి న్మముం గృతార్థుల: జేయుమటంచు మైక్క న 
ర్కాంతిమతీవధూటి యవుంాకనీ కాళిగ్భృహప్రవేశయై. 74 


తే. రాజు మొదలయినవారి దూరమున నునిచి 
గర్భగ్భహమున కరిగి వేగమ కవాట 
బంధన మొనర్చి గ్రక్కున భద్రకాళి 
డాసి నిలుచుండి ధీరతాడంబరమున. 75 


క. నామనసువచ్చు కైవడి 
నే మెలంగినం జూడలేక యెవ్వతెవే యీ 
బూమెలు పన్నగ వలదిశ 
యీమేర న్నిలువకున్న నిట్టటుంజేతున్‌. 76 


తే. అనినం దత్కాళి యెంతకైనను దెగించి 
నట్టిదీజంత యెమి సేయంగం బూను 
నోయనెడుభీతి( దలయూ(చు టుడిగినిలువం 
దరుణి వాకిలి తెజచి యందటిీని బిలిచె. 77 


క. పిలిచిన నరపతి మొదలుగం 
గలవారలు వచ్చి భద్రకాళిదేవిం 
దిలకించి శిరఃకంపము 
నిలుచుటకు న్విస్మయాదినిబిడాశయులై. 78 


తే. కాంతిమతి భూతలమున సాతాత్కరించి 
నట్టియయ్యాదిలక్ష్మిగా కరసిచూడ 
మనుజకామినిగాదు సుమ్మనియు మజియు 
మటణీయు మైక్కిరి వినయసంభ్రమము లెనయ. 79 


ఉ. ఆసమయంబున న్నరవరాగ్రణి భృత్యులు తెచ్చినట్టి సిం 
హాసనమందు నవ్వికసితాంబుజ చన నుంచి వైభవ 
శ్రీసముదీర్లవృత్తి నభిషేకము చేసి విశేషభూషణో 
ద్భాసితచెత్రచేలము లపారముగాం గయికాన్క చేసి నా 
నాసతు లెల్ల మ్రైక్కంగ నొనర్చి యనేకకృతప్రణాముండై. 80 


తే. నతు లొనర్చి మహాపతివ్రత యటంచు. 
బేరుపెట్టి , యలంకృతవారణంబు 
పై సమాసీనం గావించి పటహముఖ్య 
భద్రవాద్యరవంబు లఅంబరము నిండ. 81 


వ. ఇవ్విధంబున నక్కాంతిమతి నూరేగించి నిజగృహబహిర్భాగంబున గజావరోహణంబు 
గావించిన యక్కాంతిమతిచేత సాష్టాంగప్రణామపూర్వకంబుగా ననుజ్ఞాతుండై 
యానృపాలపురుహూతుం డరుగం దక్కినవారలను బాదపరాగంబు ప్రసాదించి 
వీడ్కాలుపుచు నమ్మందగమన మందిరాంతరంబునకుం బోయి. 82 


తే. వరము లిచ్చు మహాపతివ్రత యటంచు 
నేతు కాశీపురాంతరక్షితిజనంబు 
లచ్చమగు భక్తి గానుక ల్టైచ్చి చూడ 
వేళగానక యుండగా వెలసె నధిప. 83 


క. అంతయు గనుంగొని యిశ నీ 
జంత న్నమ్ముదురె యెపుడు చంపునొ యనుచుం 
జింతించి యలళుకు: బాయక 
యంతం ద్వర వెడలి కాశి కరిగితి నధిపా. 84 


శా. గంగాభంగముల మునింగి నిగమగ్రామేశ్వరు న్విశ్వనా 
థుం గీర్తించుచు మ్రొక్కి డుంఠిగజవక్తుం గొల్చి యంతంద్రివే 
ణిం గాయంబుం దొలంచి పూర్వకృతనిర్నిద్రాఘము ల్వాసి నీ 
రంగత్పూర్వకృపారసంబునకుం బాత్రం బైతి ధాత్రీశ్వరా! 85 


క. ఆయద్భుతంబు మదిలో 
బాయ మనంగ లేకయుంటిం బదపడి సభలో 
నీయాశ్చర్యము+ గని భూ 
నాయక తద్విగుణ మగుట నవ్వుదయించెన్‌. 86 


క. అని తెలుప విక్రమార్కుం 
డనుపమ విన్న్మయతం బుష్పహాసుని మన్నిం 
చి నితాంతవిభవసౌఖ్యం 
బుననుండె న్వింటె వైశ్యభుజగద్వేణీ. 87 


క. అని యిట్టు చిలుక పలుకన్‌ 
విని మిక్కిలి వెజంగుచెంది వెసనంతటిలో 
దనచేతి గరలు కనబడ 
జనియె బ్రభావతి రహస్యసదనంబునకున్‌. 88 


తే. కోమటిమెయింగుసిబ్బెపుగుబ్బలాండి 
యంతిపురమున కరిగి సాయంసమయము 
గాంచి కైచేసికొని మహీకాంతసంగ 
మాభిలాషంబుతో జేర నరుగుదేర. 89 


క. కనుగొని గుణసాగరుం డో 
వనితా చనియెదవె ధరణివల్లభుకడకుం 
జను మి(క నొకథ వినుమని 
యనుచుం బలుకం దొడంగె నతివేడుకతోన్‌. 90 


ఇరువదియొకటవకథ 


ఉ. అంగవసుంధరాభరణమై యొక పట్టన మంద మొందు మా 
తంగతురంగసద్భటకదంబశతాంగతతు ల్పెలంగంగా 
మాంగళికాభిధాన మసమానముగా వహించి యప్పురం 
బంగదనామధేయవసుధాధిపుందేలు నవేలసంపదన్‌. 91 


ఉ. ఆనరపాలమౌళి కపరాంగము కైవడి నొక్క మంత్రి మే 
థానిధినాము.జై తగు నతండు నిజాంగన జాయమానశో 
భానుతశాంత శాంత యను బాలికంగాంచి దివంబు కేంగ సం 
తానము(గోరి లోలయను తన్వి వరించి రమించె నంతటన్‌. 92 


ఉ.ఆలలితాంగి కంటికి: బ్రియంబగు సొమ్ము ధరించి సేవక 
శ్రీ లమరించి జిహ్వకు ( రుచించు పదార్థము లాహరించి యే 
వేళం బ్రసూనతల్పముల వేడుకమైం బవళింపం గల్గుటం 
జాల మదించి జారజనసంగతికై తివురు న్మనంబునన్‌. 93 


శే. ఇవ్విధంబున నప్పూర్ణిమేందువదన 
యన్యసంభోగసుఖలేశ మబ్బెనేని 
యాకసంబైన భేదించి యవలంబోవు 
నంతకుం దెగించియున్న యయ్యవసరమున. 94 


క. వారింట దేవపూజా 
కారిత్వముం బూని వేదఖనియై వినుతా 
చారణు(డై సద్దుణనిధి 
చారణు 'డననీక్కబ్రహ్మచారి చెలంగున్‌. 95 


క. ఈరీతినుండువానిం 
జారణు లోపజీచి యొకనిశావేళ దమః 
పూరితమగు నొకయింటం 
జేరిచికొని యిష్టకామ్యసిద్ధిం గనియెన్‌. 96 


క. కని యది మొదలుగం దద్రతి 
ననుపమనాఖ్యాబ్ధి నోలలాడుచు మరునిం 
దనబంటుగాంగం దలంపుచు 
ఘనతరగర్వమునం గన్నుం గానక మెలంగెన్‌. 97 


క. అంతం దనసవతిసుత యగు 
శాంతం బోషింప మజచి చారణనిఘ్న 
స్వాంతత్వము. జెందిన త 
త్కాంతామణి నడక లెల్లంగాంచిన యదియై. 98 


తే. శాంత శాంతల యయ్యును జతుర యగుట 
దినికి భయంబు చూపిన గాని తనకు 
బోషణము లేదనుచు డెందమునం దలంచి 
యోర్చికొనియుండి యంతట నొక్కనాండు. 99 


చ. జనకుని. జేరి యాతనికి సంతసమయ్యెడు మాటలాడి సొం 
పెనయంగ నీవుగాక మణీ యింకొకతండ్రి గలండు నాకుం బొ 
మని పలుకన్‌ వినిశ్చలతరాద్భుతు(డై మది(జెందు సందియం 


బునం దలపోసి యాసచివపుంగవుం డెంతయు నాదరంబునన్‌. 100 


తే. ఇంక నొకతండ్రి గలండంటి విందువదన 
యతని జూపెదవే యన్న నవ్వధూటి 
మంచిదని రేయి చూపెద నంచు. బలికి 
యవలి కరిగిన నమ్మాట లాలకించి. 101 


క. ఆలోలాంగన తగదు 
శ్శీలం బిది యెటి(గి పతికి జెప్పంగం బూనం 
బోలు నని తలంచి మిక్కిలి 
జాలింబడి శాంతం బిలిచి సప్రియరీతిన్‌. 102 


తే. అనునయించిన నబ్బాల యైన నేమి 
నన్నుం బోషించెదేని యెంతయును దప్ప 
దాల్తు నని పల్కె నింక నత్తరుణి జనక 
భావసంశయమెట్టు పాపంగవలయు? 103 


క. అని పలికి యూరకుండిన, 
గనుంగొని యూరుజసరోజగంధి విచారం 
బొనరించి తెలియంజాలక 
వినిపింపుమటన్నం గిరవిభుం డిట్లనియెన్‌. 104 


వ. అంత నిశాసమయం బగుటయు నమ్మెధానిధి విభావధీరితతమఃపుంజం బగు 
కేభిమందిరంబున లోలాసమేతుండై యుండి యబ్బాలికం బిలిచి ద్వితీయజనకుం 
జూపుమనిన శాంత యత్యంతమౌగ్ధ్యంబు దాల్చి తదియఛాయం జూపిన నతండు నవ్వి 
లోలం జూచి యేతద్బాలికాలాపంబులకు నీయందు సందియంబు. జెందితి నని 
తద్వృత్తాంతం బంతయు. దెలిపి పతివ్రతాశిరోమణి వగు నీకిట్టిగుణంబులు పుట్టునే 
యని పలుకరించెంగావున నయ్యమాత్యకుమారికకుం గల నైవుణంబు గలిగినం గాక 
ధరణీభుజంగపుంగవునిసంగతికిం జనంగూడునే యనునంతలోన నరుణో దయంబైనం 
ప్రభావతీలలితాంగి శుద్ధాంతంబున కరికి క్రమంబున దినావసానం బగుటయు. 105 


శా. పన్నీటంజలకంబులాడి తొగబాబాపాదుశాకాయపుం 
జిన్నె ల్వ్రాసినచీరె గట్టి యపరంజిం జిమ్ము నెమ్మేనిపై 
మిన్న ల్లుమ్మెడు సొమ్ము దాల్చి మహిభృన్మీనాంకజన్యక్రియా 
సన్నద్ధత్వముం జెంద యందము రహించంజేర నేతెంచినన్‌. 106 


క. అమ్మ ప్రభావతి రాజగ్భ 
హమ్మున కరిగెదవె మంచి దరుగుదువు వినో 
దమ్మగుకథ వినియెదె యని 
కమ్మనిచక్కెరలు గెరలంగా నిట్లనియెన్‌. 107 


ఇరువదిరండవకథ 


మ. అవనీమండలమండనం బయిన యార్యావర్తదేశంబునం 
దు విరాటుం డనురాజు ప్రోవం జెలువందుం భద్రకాఖ్యంబుర 
ప్రవరం బొక్కటి యందు విప్రకులపారావారహాలాహలం 
బవు నీతం డన దేవలాంకుం డొకం డర్ధాపేక్షమై వర్తిలున్‌. 108 


సీ. అపరకర్మాగతంబైన వస్తమెగాని 
క్రయలబ్ధవసనంబు కానివావి 
పూటపూట పరాన్నభోజనంబేకాని 
ప్రియభామనిజభుక్తి పెట్టుమందు 
దానలబ్దంబైన తాంబూలమేగాని 
చేనున్నఏిడెంబు చెడ్డయొట్టు 
వితరణులైన భూవిభులవాకిలెకాని 
యింక నిజాలయం బెదురుచుక్క 


గీ. గాగ నూహించు నప్పాపకర్ముం డెంత 
యర్థకాంక్షయొకాని ధనాఢ్యుండయ్యు 
జన్మఫలమైన యట్టిసంసారసౌఖ్య 
మనుభవింపంగజాలం. డో యంబుజాక్షి. 109 


మ. పితృకార్యంబున నొక్కనింట కడుతృప్తిం జెంది తత్పూజనా 
గతపుష్పాదులు ద్రోచి యార్దురసనాంగశ్రాంతి దైన్యస్థితుల్‌ 
జతగూడంగ నతండు గేహముల “బిక్షాందేహి" యంచున్‌ దరి 
ద్రత గల్పించుచు తెచ్చి బైక్షము తుదిన్‌ గయ్యంబు సేయున్‌ పురిన్‌. 110 


క. తొడిబడ నొకయింటితిథిన్‌ 
తడవుగ నాపోశనంబు ధరియించి కడున్‌ 
గడుపెద్ద దక్షిణిండని 
యొడబడినంగాని భుక్తి కొగ్గడు పడతీ! 111 


సీ. గార్హస్థవరులు దక్షణయుంచు దుడ్డు కా 
సులు నిచ్చువానిపై సొరిది వైచు 
నడిగి తెచ్చిన పోశలాకులు మాపటి 
వేడుకకాండ్రకు వెల కొసంగు 
దీనమును ముష్టియెత్తిన ధాన్యములు దెచ్చి 
మారుబేరంబు కోమటుల కమ్ము 
నలయక గూర్చి భైక్షాన్నంబు పరదేశ 
వివిధమానవులకు విక్రయించు 


గీ. నొదవినంతయు టాకుసేయుట యకార్య 
మనంగవచ్చునె లోకుల కైననేమి 
యతడు దీలమీంద వచ్చినయపుడు నైన 
రూక మార్పడు కమలవిరోధినయన! 112 


సీ. మనసుకోరికదీర తనుపు నితనిగాంగం 
దలచును యదె పిండదానమన్న 
ఘననిదానముగన్న గతి నుచ్చి చంకలు 
దాటించు కార్పాస్టదానమన్న 
నరచెతి ముడువగా నది యెంచి యెందైన 
దవ్వేగు మహిషప్రదానమన్న 
చెలరేగి కుప్పిగంతులు వైచి చంగున 
దాటు నాలింగన దానమన్న 


గీ. కాలపురుషాదిదానసంగ్రహణములకు 
నెలమి వచ్చినవారితో కలహమాడి 
యదను దప్పిన మరి పాళ్ళకైన బెనగు 
నాశ బాల్పడి నవ్విప్రపాశవరుండు. 113 


చ. సమయము వేచి యాద్విజుండు సంక్రమణగ్రహణాదిపుణ్యకా 
లము లరుదేర దర్భలు తిలల్‌ ధరియించినవాని మజ్జన 
ప్రమదజనంబు లొల్లమని పల్కినమంత్రము లుగ్గడించి వీ 
సముకడగాగ గైకొను నసహ్యతరొక్కము లెన్నడేన్నడున్‌. 114 


గీ. వ్రతములందున చిననాటి వడుగటంచు 
దేవతోత్సవమని తండ్రితిథి యటంచు 
వాతబేగులు మాన్ని యెవ్వారిగన్న 
నేటు నాతండు ధనకాంక్ష వీటిబోవ. 115 


సః అన్నంబు వెట్టింపు నాశలిగంటినో 
యయ్యవార లటంచు నార్భటించు 
పరిహరించిన(బోక బహుసాహసస్పూర్తిం 
బలిమిమీలి(గ దల్పుంబడగంద్రోయు 
కూడకుండిన మదుర్‌ గోడ చెంగునదాంటి 
బంతిలో కూర్చుని రంతుచేయు 
మెడంబట్టి ద్రోదిన బడి చెయ్యి విటీగెనో 
కూయంచు మొటివెట్టు గోపునెజిపు 


గీ. నెట్టులయినను భుజియింప కెడసిబోవం 
డాతండు పరాన్నభక్షణాయత్తుం డగుచు 
బ్రాహ్మణో త్రమజనసమారాధనంబు 
శిష్టనుతముగ గృహపతుల్‌ సేయునపుడు. 116 


సీ. సంతలో బ్రత్తి బిచ్చము లెత్తి నూజాజు 
వగల జన్నిదములు వడికి వడికి 
నికటకాననభూములకు నేగి మజ్జియా 
కులు దెచ్చి విస్తరుల్‌ గూర్చిగూర్చి 
శాకపుబీజము ల్చల్లి బావులనీరు 
చేది పోయుచుం బైరు చేసిచేసి 
వేకువ నంగళ్ల విక్రయవేళల 
జాణీన మిరియంబు లేణీయేణి 


తే. యన్నియును విక్రయించి భార్యాకుమార 
ముఖ్యు లాకట మ్రైల్గిన మొగముజూడం 
డాసపడి యేమి గోరిన నాగ్రహించు 
జందెములు దెంచుకొని తద్ది ఎజన్మఖలుండు. 117 


తే. ఇట్టు గడియించి ధనమెల్ల నింట నునిచి 
యతండు పరలోక మెనయ దదాత్మజుండు 
గర్లుం డనువాండు కౌమారకలితు డగుచు. 
దరుణగాణిక్కవిహరణాదరణుం డగుచు. 118 


సీ. కన్నెజకంపుబింకముంబోని నేయాలు 
వెలంబెట్ట్‌ బలుకు సుద్దులకు లొంగి 
రతులకు జాణబేరము లంచు చెలులచేం 
బరికించు వన్నెచిన్నలకు మటిగి 
వలచితిరోరి! యీవుల కేమియెడంబాయ 
వలదనుతక్కుమ్రైక్కులకు. జిక్కి 

సాకటి బిండుగల్‌ జాతరల్‌ మొదలుగా 
దలపెట్టి గొణుగువింతలకుం దగిలి 


గి.పోటు గడియించి రోసంబు. బొడమఈ జేసి 
కలుపుగోలు వహించి పోకలకు నలరి 
గర్గు డడ్డంబు లేక బోగంపుంజెలుల 
కైవశముచేసె దనయింటంగలధనంబు. 119 


సీ. జోగి జంగంబు లెచ్చుగం బల్కులకు వాండు 
చెలరే(గి లంజమందులకు జల్లి 
తముకు వేసినవెన్కం దాం జరించినం బట్టి 
యునుపకుండం దలార్ల కొసంగి యొసగి 
కొడెము ల్లెప్పక యుండ విరాటభూ 
వరుని వాకీటీ చనవరుల కిచ్చి 
'దర్శ్పకాకార! దాతలరాయ!' యని వెంట. 
బడు బట్టువారికిం బాజివైచి 


తే. తగులుగా నిచ్చు పీటమర్ద విటచేట 
కులకును విదూషకులకు మేకోలు నడపి 
తండ్రి గడియించినట్టి విత్తంబుపోవ 
గుల్లగాడయ్యె నవ్విప్రవల్లభుండు. 120 


తే. ఇవ్విధంబున లేమి వహించి గర్లుం 
డప్పురము రోసి పరభూమి కరుగుచోటం 
బ్రబలమగు నొక్కయగ్రహారమున నిలిచి 
యతిపిపాసాబుభుక్షాతురాత్ముం డగుచు. 121 


చ. సకలపురాణము ల్నిగమచర్చ లెణీంగిన వైదికాఖ్యుం డౌ 
నొకగ్భహమేధి పిల్వంగం దదజ్జ్వ్వలమందిరసమం జేరి యిం 
చుక తలవంచుచుం బెళుకుపాపులతో వెసంబాద్యమిచ్చుత 
హ్‌. గన్గొని కను.గవకుం బ్రమదంబు వొద(గన్‌. 122 


. జాజి పెన్నెరిగొప్పు జాతమన్యవశిలల్‌ 
es చేపట్టుగావించు నేర్పు 
గిలుకుమెట్టెలు మ్రోయ కేకినియానంబు 
దెలుపుచు" శాకంబు దెచ్చు నొరపు 
పైటకొంగర వీడ బాహుమూలద్యుతుల్‌ 
మించగాం గదిసి వడ్డించురీవి 

కమ్మజో! 'డసియాడ కలితకోకిలరుచుల్‌ 
రాజిల్ల బెగడ మారడుగునేర్చు 


తే. పతికి జాటుగ నిల్చి తప్పక మెయుంగు 
సొలపుజూపుల బెళికిపోం జూచుదారిం 
దియ్యవిలుకానిం దెచ్చి ప్రతిష్ట సేయం 
గర్గుం డిష్టాన్నభుక్తి సోత్కంఠుండయ్యె. 123 


వ. అయ్యవసరంబున. 124 


సీ. మానసాజాతిశ్రమంబు దిటిత్తిసో 
గాంక్షించి నాపైని గాలి విసరె 
నటవీచరత్కేకి హర్షావహిత్సంబ 
మర్చికోచాటంత మబ్బుదోటె 
పథికయూథములు ప్రాష్యగ్రామములు జేర 
నబ్ర మంబరమెల్ల నల్లిగొనియె 
కాంక్ష కన్గొను సైరీకవితానములచూపు 
మియిమిట్లుగొన తీగె మెజుపు మెజసె 


గీ. తరుణు లధిపుల మై వ్రాల నురుము లురిమె 
చెలగి చాతకి నో రొగ్గ చినుకురాలె 
నవని నేకార్లవం బైనయట్లు జలము 
వెల్లువలుగాంగ నొకమహావృష్టిం గురిసె. 124 


తే. అపుడు వైదికు డాగర్లు నాదరించి 
వానతణియయ్యె రవి గ్రుంకవచ్చె నింక 
నెందుల జనలేవు శయనింపు మిందె యనుచు. 
దాను నాతడు సమయకృత్యములు దీర్చె. 125 


తే, పవ్వళించిరంత. బనిదీర్చి దీపంబు 
మలి యద్దగో డ మజుంగుగాంగ 
వైదికునిసుధాంశువదనయు శయనించె 
పచ్చవింటిరాయః డెచ్చరింప. 126 


మ. గొనబుం బ్రాయము రూపసంపదయుం బేరొ, గల్లుట ల్మాటికిం 
దనువీక్షించుట గర్గభూసురునిమీ(దం గోరుకు ల్మల్లడు 
ల్గొ, నంగా నేడొ కనాఃటిమాత్రమున కిలో లత్వ మేలంచుం జెం 
దినధైర్యంబునం గొంతసేపునకు నిద్రించె న్వరాకాంక్షియై. 127 


ఉ. గర్గుండు దానిమేనియధికవ్యతిరూపములు న్విలాసనై 
రర్గళము ల్విలోకనపరంపరలుం దలపోసి చిత్తభూ 
మార్గణభూమీ నొప నసమంబగు తామస మంకురింపంగా 
నిర్ణతభీతి వైదికుండు నిద్రవహించుటం జూచి గ్రక్కునన్‌. 128 


క. చని దానివీంపుపైం గర 
మునువ న్మేల్కాంచి యాతలోదరి నాథుం 
డని యొగ్గ నతండు తద్రతి 
దనిసొవైన న్మయనభూమిదండకు నరిగెన్‌. 129 


క. అంతట నిశిసమయమునకు 
నంతము గలుగుటయు గర్గుం డరుగం గని య 


క్కాంత నిజాధిపు( గనుంగొని 
సంతసమున సిగ్గు సాధ్వసం బొనగూడన్‌. 130 


చ. పదరీతిరేమి రాత్రి నగుబాటని యెంచకవచ్చి యంతసే 
యుదురె గృహంబులో నితరుం డున్కి యెజుంగరె సిగ్గు దాకదో 
మది మగవారలైనను సమస్త మెజింగినయట్టివారికే 
దుది నొకవేళ నేమియును దోచదువో గద యెంచి చూచినన్‌. 131 


క. అనిన విని నేను నిశి మే 
ల్కననే లేదనుచు దానికాంతుం డిదిగ 
ర్లునికృత్యమె కావలెనని 
ఘనమైన జుగుప్స వొడమంగాం గుత్సించెన్‌. 132 


తే. అప్పు డన్నాతి యేరీతి నాత్మమాన 
భంగమాచ్చాదితంబు చేయంగవలయు 
ననం బ్రభావతి నన్నేమి యడిగె దవలి 
కథ యెజీింగింపుమనిన శుకంబు( బలికె. 133 


మ. అపు డమ్మానిని యథ్వనినకృతధెర్త్యప్రక్రియల్లాం దలంచి 
పతిస్వాంత మెణీంగి మోసము జనించెం జూచితే యింకమ 
న్నిపుణత్వంబున. గాని యీవిభునిసందేహంబు పోదంచు డెం 
దవుందమ్మిం దలపోసి యద్భుతరసానందంబు( గల్పించుచున్‌. 134 


ఉ. కంటిరె యెంతవింత కలగన్నపు డెల్లను మీరువచ్చిన 
న్నంటినయట్టులుండు నదియొగద రాతిరి మిమ్ము. బాసి నే 
నాటిగం బవ్వళించుటకు నోపక చింత వహింప నంతలో 
గంటికి నిద్రవచ్చె గలగంటి భవద్రతి గల్లినట్టుగాన్‌. 135 


తే. వామహస్తము నురముపై వైచి నిదుర 
జెందుతజీం గానికల గందు రందు రెందు 
నవ్విధంబున( బవళించి యైనకలయ 
గంటి భవదీయకారుణ్యగరిమవలన. 136 


క. అని పలుకు దానిమాటలు 
విని నిశ్చయ మని తలంచె విభుం డోపద్మా 
నన యంత నేర్చుగలిగిన 
జనవచ్చు నటంచుం గీరచంద్రుండు పలికెన్‌. 137 


గీ. ఆప్రభావతి బాగాయె నంచుం బలికి 
ప్రాగ్గిశాపాండిమము గాంచి పడకయింటి 
కరిగి పగలెల్ల ద్రోది దినాంతవేళ 
యధిపసంగమగుతుకమాస్యమునం దొలుక. 138 


సి. కలికి చేర్చుక్కయౌ గాదుగా కచభృంగ 
భంగపాలికకో! రపంక్తిగాని 
కస్తూరితిలకమౌ గాదుగా ముఖపద్మ 
సక్తశైవాలలేశంబుగాని 
రంగులరవికె నారాదుగా కులశైల 


గ్రసితనాగేంద్రత్వకృయముగాని 
గతివన్నెచీరెయౌ గాదుగా తనువిద్యు 
తాభాదెవారివాహంబుగాని 


గీ. కనకమేఖలయో గాదుగా నితంబ 
నవ్యకటిదేశకృతతోరణంబు గాని 
యనుచు వర్ణింప గైచేసికొ, ని యొయార 
మమరవచ్చె( బ్రభావతీహంసయాన. 139 


మ. అపు డాచక్కెరదిండిపక్కిదొర యక్కా! నేంటి కిమ్మేనిచా 
క్కపుశృంగారము వక్ష్యమాణకథజో ని వింతయయ్యెన్‌ సుమీ 
కృప దళ్ళొత్తంగం జిత్తగింపుమని యంగీకారముం గాంచి నే 
రుపు మీరం దెలుపందొడంగె పలుమారుం దేనియల్‌ చిందగన్‌. 140 


ముప్పదియాజవకథ 


క. సుజనాకరమగు నొకపుర 
ము జగజ్జేగీయమాన మొదవగ ముదితా 
గజరథమురుదురురయహయ 
భుజవిజయసనాథనుభటభూయిష్టంబై. 141 


క. ఆరాజథానియేలు గ 
భీరుం డనునృపతి యతనిప్రియమంత్రి జర 
త్కారుం డన వెలయు నతనికు 
మారుండు గుణశాలి యనంగ మాన్యత గాంచెన్‌. 142 


గీ. అతం దొకనాండు హరిశర్మ యనంగబరంగు 
నొక్క తైర్థికుం డేతేర నొదవుభక్తి 
నతని కీష్టాన్నసంతుష్టి యాచరెంచి 
యర్హసంభాషణంబుల నలరజేసి. 143 


క. అన్నియుం దొరగిన యట్టి ప్ర 
సన్నాత్మా కలియుగంబు చటులాఘతదు 
శ్చిన్ను లగుజనుల కేక్రియ 
నెన్నగ సద్దతులుగలుగు నెజీగింపంగదే? 144 


వ. అనిన విని యమ్మహీసురుం డిట్లనియె. 145 


సీ. అన్నదానంబు దురంతపాపాటవీ 
జాలంబునకు దావకీలగాదె? 
సురపితృభజనంబు దురితమేదురధరా 
ధరకోటులకు వజ్రధారగాదె? 
కూపకల్పన మహాఘోరదుష్కృతతమః 
కాండంబునకు భానుకరముగాదె? 
తరుకోటి నిల్చు టుత్కటకల్మషాబ్దిక 
లమునకు జంరూనిలంబుగాదె? 


గి. ధరణి మజీయును భూసురస్థాపనంబు 
మొదలుగా నెన్నగలపుణ్యములు 'సెలంగు 
నవియు సాలవె వృజినాగ్ని నవలనార్చ 
సద్దతులు గూర్చుగ నమాత్యచంద్రతనయ. 146 


వ. అనిన విని యమందసందేహకం దళితహృదయారవిందుండై యమ్మంత్రినందనుండు. 
147 


గీ. ముక్తి దొరకదు విజ్ఞానముననెగాని 
కర్మమునంగాని విజ్ఞానగరిమ లేదు 
జ్ఞానసత్కర్మ హీనులె జనులకల్ప 
మీతుల కేరీతి గల్లు సద్దతులు చెపుమ? 148 


క అనఘాత్మ యనాయాసం 
బున కర్మఫలంబు జ్ఞా జ్రానమున జెంది రయం 
బున లింగశరీరము'. ప్రి 
డ్కొన సద్గతి గాంచు వెరవుగోరెద చెపుమా. 149 


చ. అన విని యమ్మహీసురకులాగ్రణి యించుకసేపు కొంతచిం 
తన మొనరించి యంతట పితామహుమాట దలంచి మంత్రినం 
దను గనువిచ్చి చూచి చిఖునవ్వు కెలంకుల చిన్నవెన్నెలల్‌ 
చినుకగ నిట్లనున్‌ ప్రమదసింధునిమగ్నమనోంబుజాతుండై. 150 


గీ. బంధురక్షక! యిది మంచి ప్రశ్న కలియు 
గమున పాపాత్మజనులకు గతులుగలుగు 
వెరవు దెలిపెద నన్నిట్లు వేం భూత 
కరుణగలవాండ వగు టెmుగంగనయ్యె. 151 


క. మును బ్రహ్మ దెలిపె భూతల 
మున గాశీక్షేత్రరాజమును శ్రీముష్టం 
బు ననాయాసంబున కలి 
జనులకు సత్సుణ్యగతు లొసంగు నటంచున్‌. 152 


క. కావేర్యుత్తరభువిసం 
జీవనదికి పడమటను నృశేవధికకృషా 
శైవనికి దక్షిణంబగు 
తావున శ్రీముష్టవిష్ణుధామము వెలయున్‌. 153 


సీ. శ్రీవరాహస్వామి చిత్తాపకల్పితా 

మోదసాగరము శ్రీముష్టపురము 
ప్రతివారసేవకాగతశతక్రతుశూలి 
ముఖసరోత్కరము శ్రీముష్టపురము 
ముక్తివధూటిముముక్షుకోటివిధూత 
మోహనాకరము శ్రీముష్టపురము 
నటతపురోమణి ఘటితనూపురరావ 
ముఖరితాంబరము శ్రీముష్టపురము 


గీ, స్మరణమాత్రవినిర్హతసకల పాప 


ర్‌ 


మూలసంతతివరము శ్రీముష్టపు రము 
దర్శనాలోలహృదయకందళితలసద 
మోఘసుజ్ఞానధరము శ్రీముష్టపురము. 154 


. శ్రీముప్ణము శ్రీముష్టము 


శ్రీముష్టేం బనుచుందలప జివుండు కర్మ 
గ్రామము దహించి గర్భ 
స్తోమప్రాప్తులును నడుచుద్రోవలు మజుచున్‌. 155 


. పొందుగోరదు నిజభుక్తి కాలాగతా 


గాధబాధాకరవ్యాధిచయము 

చేరలు పోదు దురంతచింతాతిసంతాప 
కృతిమహిన్నిద్రదరిద్రరవము 
తొంగిచూడదు మనోభంగపారంపరీ 
విత్రాసజనతతాపత్రయంబు 
తడవంబోవదు మహోద్ధామకామక్రోధ 
మాత్సర్యద్రోహాదిమదకులంబు 


, మించి శ్రీముష్ట మంచు దలంచువాని 


మాట లేటికి వానికర్మంబులు వ్రాయు 
చిత్రగుప్తులు తమలెక్క చెడియె ననుచు 
కవిలె పడవేయుదురు ధర్మకార్యదుర్య! 156 


స శ్రీముష్ట మని దలంచినంజాలు ప్రాకర్మ 


కలితపాపొఘంబువలన( బోవు 
శ్రీముష్టయాత్ర చేసినజాలు నన్యూన 
విజ్ఞాన మది కాళ్ళవ్రేళ్ళం బెనంగు 
శ్రీముష్ణపురముం జూచేనంజాలు భోక్టవ్య 
కరమకాండంబు లెక్కడనొ యడంగు 
శ్రీముష్టనగరు డాసినంజూలు కైవల్య 
పథమెల్ల కిల్లాకు పంపుసేయు 


. తగులుచే నైన శ్రీముష్టధామసీమ 


కాపురం బున్నవానిభాగ్యంబుం బొగడ 
నలవియే బ్రహకైన బల్‌ చిలువకైన 
తలంచినంతనె మైగరుపొలిచె జూడు! 157 


: ఇతరపుణ్యస్థలంబుల నెందుజూడ 


దారమును దేల్పి కరుణించువారు లేరు 
కాశి శ్రీముష్టమున రమాకాంతునాజ్ఞ 
హరుండు గరుడుండు నుపనిష్టు లగుదురయ్య! 158 


. జనకేళిరతవిరజానదిీజలజాత 


కులసౌరభము గుబుల్‌ కొనగడంగి 
పుడుకబెట్టులతేనె దడిసిన నునుటెక్క 
సురటిజల్లినగొట్టుసోక విసరి 
హరిపదంబులు దార్ప నర్హమౌ కంటికి 


దంబుపై నుత్తమాంగంబు. జేర్చి 
వైకుంఠపురసురావళి బరాబరి సేయు 
మృదులహస్తమున నెమ్మేను నిమిరి 


గీ. ఖగకులేంద్రుండు దక్షిణకర్ణమునను 
తారకబ్రహ్మపరమమంత్రంబు నొడువు 
గడగి కడపటిపయనంబుం గాంచువాని 
కోమహమహ శ్రీముష్టగ్రామసీమ. 159 


సీ. ఎందుండివచ్చునో యినకోటినిభచక్ర 
మరుదెంచు దకిణహస్తమునకు 
సమయమౌ టెజుంగునో ఘుమఘుమధ్వనిశంఖ 
మపు డొద్దు వాయకరాగ్రసీమ 
యెవ్వరు ' పనుతురో యలహేమచేలంబు 
జగనీటుగసు కటీచక్రసీమ 
తరివేచియుండునో తతమణీకోటిర 
మవతీర్ణమగు నుత్తమాంగమునకు 


గీ. పతగరాజోక్తతారకబ్రహ్మమంత్ర 
మంత్రములు కొన్ని వినులవల నటింప 
తనువుతో బొందు ore ధన్యమతికి 
భూసురోత్త తమ శ్రీముష్టపురమునందు. 


శా. శ్రీముష్టంబు సమస్తవైష్టవమహాక్షేత్రాళికిన్‌ రాజసే 
వామంత్రంబున పాప€ పకరణవ్యాపారపారీణమై 
యామోదం బొదవించు నిచ్చు బలదీరాయుంగళావైభవం 
బేమో యంచు మదిం దలంచేదవుసుమ్మీ మంత్రిరాణ్నందనా. 


వ. విశేషించియు. బంచమహాపాతకంబులసైన్యంబ పటాపంచలంబు గావించుసమయం 
బొక్కటి గలదు. అది పరమరహస్యం బిత్తణీ బశ్చాత్తాపమునం జీకాకుపడు నీకు 
దెలుపందగు నిం షు లేరుగదా! దగ్గణకు రమ్ము! కృతాఖిలజనోగ్లాసంబగు 
మాఘమాసంబున, న్షణపుణ్య లక్ష్మ విధానపక్షంబగు శుక్లపక్షంబున, 
దుర్దమదురికమర్దనఘనంబగు చకీర్దశిదినంబున, శ్రీముష్టంబున, నిత్యకృత్యంబులు 
నిర్వర్తించి, రథోత్సవోత్సాహుండగు వరాహదేవుని భజియించి, యవ 
భృదస్నానకుతూహలుండగు నద్దేవుని వెంటనె ప్రాగంబునిదానంబున కరిగి, వేంగిన 
పున్నమనాండు, ప్రాతకాలంబున తదంబుల గ్రుంకి, మధ్యాహ్నంబునకు, 
చకచకితగోపురమణీడంబరంబగు పురంబునకుం జని, 
సంజనితకంజాతవిహారమాణరథాంగవధూవి భ్రమశ్రీకరంబగు నభ్రసరో జాకరంబున 
మునుకలిడి, తనుకలితకనకవసనరుచినిచయప్రకాశితదిశాబ్బందుండగు గోవిందదేవుని 
సందర్శించి, విజ్ఞానసభాభాసమానుండగు నీశానునకు నమస్కారంబు గావించి, 
యేతెంచి, దినారితరంబున, సదావాసితగంగానిర్లరిణియగు నిత్యపుష్కరిణి 
నవగాహంబు గావించి, నిశాముఖంబున వరాహాదేవుని సేవించి, తత్త సాదంబును 
భుజియించినవారికి, దేశాంతరనివాళియైన, దుష్కృతక్షేశలేశంబులు లక 
యనేకాభీష్టంబులు చేకూరు; నావెనుక? కైవల్యంబునకుం గాణా చీకాండ్లగు. 
దైవయోగంబున నమ్మాఖమాసం బాసన్నమైయున్నయది. ఏను దద్వ్రతాచరణంబున 
కయిగుచున్నవాండ నచ్చటికి వచ్చితిరేని రమ్మని పలికిన యమ్మహీసురపుంగవునిం 


గనుంగొని యభంగురసంతోషాంతరంగుండై గుణశాలి యిట్లనియె. 162 


మ. మును నీతావకపాదపద్మవినుతిం బూతాత్మతం జెందినాం 
డనొ నీసత్కరుణాగుణంబు కొనియాడం శక్యమే నాయశం 
బునకున్‌ విస్కృతి దెల్పితే దయవెసం బూర్లంబుగా. దెల్పి దో 
కొనిపొ మృచ్చటీ కేను విత్తు నిక నీకున్‌ శిష్యశిష్యుండనై. 163 


సీ.చక్కగాం బోనున్న సంయమనీపురం 
బున కేగుత్రోవల ముండ్లుగొట్టి 
చలపట్టి దురితావళులె వ్రాయుచిత్రగు 
ప్పులలెక్క హంసపాదులు ఘటించి 
మున్నుగా నమరించి యున్నదండనదాడి 
యాతనసాధనం బవల ద్రోది 
దండనోత్సుకవృత్తి దరిజేసియున్నట్టి 
పాశకోశము పటాపంచఎేసి 


గీ. నన్ను రక్షింప వచ్చి తెంతటిమహామ 
హుండవొగాని యిది యేల నుర్విమీంద 
మిమ్మువంటి మహాత్ములు మెలంగుటెల్ల 
కూర్మి ఏనుల రక్షించుకొజకుగాదె? 164 


క. అని చిలుక బలుకుచుండగ 
నినుండు పూర్వాద్రిమింద నెక్కుట గనుచున్‌ 
జనియె ప్రభావతి నిద్రా 
ఘనపరవశనిమిలితాక్షికైరవి యగుచున్‌. 165 


గీ. చారుకేలీనిశాంతంబు. జేరి నాంటి 
రేయి రాజిల్కరౌతు గారించి రాజు 
వలవుతో వచ్చు నాప్రభావతినిం జూచి 
“తేమనోభీష్టమన్త”ని తేనెలొలుక 
బలికి తక్కటికథ నిన జిలుక యవుడు. 166 


ఏంబదిమూడవకథ 


వ. అని యిట్లు గుణశాలి సన్నుతించి నీవెంట వత్తు ననిన. 167 


చ. అనిన నతండు మేకొన కరాబ్దగృహి తతదీయపాణియై 
జనభయకారిఘోరవనశైవలిని పురవక్కణంబులె 
ల్లను గనుసించికొంచు నచలత్వరమించ(గంబో యిపోయి నూ 
తనతరహర్షగద్ధదవిధంబున నాతనిం జూచి యిట్లనెన్‌. 163 


క. చెంగట గంటివె దక్షిణ 
గంగాద్వారము గిరీంద్రకన్యాసదయా 
పాంగత్రిలోకము కాముక 
శృంగారమధ్యమై బుధివింధ్యంబున్‌.(?) 169 


మ. తనరన్‌ గంటిరె వృద్ధశైల మిదిగాదా! కంతువిద్విణ్ణికే 


తనమౌ దక్షిణకాశి ముష్టపురభూదారేశవాత్సల్యసం 
జనితానందత నిచ్చటన శివుడు లాస్యప్రాఢి గన్పించు నీ 
తని సేవించకయున్న తన్నగరియాత్రాసిద్ధి లే దేరికిన్‌. 170 


క. మీరు చతుశ్శృంగములప్ర 
కారమున గయాప్రయాగకాశీగంగా 
ద్వారము లచ్చట నొక్కొక 
వారణమున వచ్చి నిల్చె వరవినయవిధీ. 171 


మ. అని విన్సించి యతండు దాను వెస వృద్ధాప్రస్థలిం జేరి తె 
ల్ప నశక్వంబగుసంతసంబు వొడయన్‌ పాతాళగంగానదిన్‌ 
దనువుల్‌ ద్రోచి తదగ్రగర్భగృహవాస్తవ్యున్‌ సురస్తవ్యుశ 
ర్వుని సేవించి నుతించి వెల్వడి మనోరమ్యోక్తులై పోవుచున్‌. 172 


క. ధీనిధి హరిశర్మ మహా 
జ్ఞానున్‌ గుణశాలిం జూచి సరసం గంటే 
యానందభవన మనియెడి 
కానన మిది బరగు ర్సుల్లికావన మనంగన్‌. 173 


మ. సకలర్హుస్ఫుటమాననత్సలసమాజం బివ్వనం బక్కర 
శ్మికిజోటీయమి మధ్యపక్కణజనశ్రేణుల్‌ తటాకోత్కరా 
బ్బకులంబుల్‌ ముకుళించుటన్‌ విరియుటన్‌ జేయున్‌ ప్రక్రియా 
నికరాదాయపరాయణంబులను వింటే! వరాణ్నందనా! 174 


. వనరాశి యని డాగవచ్చినమైనాక 
ధరముకైవడి గజోత్కరము దసర 
నతులసాలసమూహమగు టనంతర చర 
తురగాళియై మృగస్తోమ మలర 
పుండరీకాననంబుగదా యని వసించు 
నంచలరీతి సింహములుం బొసంగ 
సత్సథత్వం బిచ్చి చలియించుకరిమ్రబ్బు 
తుటుములగతి కిటిసటలు వెలయ 


గీ. కదసి చెలంగ లతాడోలికావిహారి 
సౌరి బాలాంఘ్రినఖకాంతిచంద్రికాలి 
కసితకాసారగంభీరగంధకలి త 
పవననవనేయ మానందభవనచయము. 175 


క. ఆనందభవనవని కెన 
యానందనవనము నెన్న నర్హం బగునే? 
కానం దలపంగరాదని 
కానందగు సకలఫలనికాయాన్సదమై. 176 


క. ఈవల కృష్ణయు నావల 
కావేరియుం గొలువం బలువగలం జెలంగెడు నా 
శైవలి నీవల్లభుక్రియ 
నివనతల్లజము గంటివే! విలసిల్లెన్‌. 177 


ర్‌ 


క. అదె కంటివె శ్రీముష్టము 
నదెపో యక్కాంతి గోపురాగ్రనిరీక్షా 
విదళితదూరాగతకో 
విదజనసంసారఘోరవిధతృష్ణంబున్‌. 178 


. ఈవనంబుల వెట్టి యింద్రపట్టణసీమ 
హవణించు నందనం బయ్యె నమొ? 
యీమేడలప్రమాణ మింతని పద్మజుం 
డమరింప సురశైల మయ్యె నేమొ? 
యీయంగజులవస్తు లేమైన గిలుబాడ 
యక్షేశునకు నిధు లయ్యె నేమొ? 
యీసరస్థితిం జూచి యెవ్వరో యీరితి 
నడరింపే మానసం బయ్యె నేమొ? 


గీ. యీపురముతోడ జోడుగా నెన్నిమారు 
లైన గావింప వైకుంఠ మయ్యె నేమొ 
నంతపయిలేక నిది సేర నబ్బుటెల్ల 
మన మొనర్చినభాగ్యంబు మంత్రితనయ! 179 


క. ఏతన్నాత్రమె విభవస 
మాతత మిది దక్షిణప్రయాగ యనంగ వి 
ఖ్యాతం బీశ్రీముష్టం 
బీతరి సీవింపగలిగె నీశ్వరుకరుణన్‌. 180 


మ. కనుంగొటిన్‌ ఘనమార్గలంబితచణాగ్రస్వర్లకుంభంబుతో 
వనము న్నర్కవిమాన మచ్చట జుమీ వారాహదేహంబుం జెం 
దిన నాతండ్రి ముకుందుం డాఢ్యుండు రమాదేవీసహా యుండు న 
జ్ఞనులన్‌ బ్రోమచునున్నవాండు కరుణాచాతుర్యధుర్యంబుగన్‌. 181 


చ. కనంబడురంగుబంగరుతగళ్ళధగద్ధగితప్రభానిగుం 
భనమున మించె బావనసమౌజము జూచితె యచ్చటన్‌ వరా 
హుని భజియింప సత్త్వదివిజోత్కరమున్‌ వసియింపం దన్నికే 
తనమగు మేరుభూధర ముతానతదర్ధము నిల్చెనోయనన్‌. 182 


ఉ. అన్నియు నారయన్‌ బహువురాగతతైర్థికసంకులంబులై 
యున్నది వీథు లేమిగతమో? యిది మోఘముగాదె? రేపుగా 
బున్నమ నేడు సుమ్ము మనపోత్రిశరీరునకున్‌ రథోత్సవం 
బెన్నగ నిష్ట పుష్కరణి కేగుట యుక్తము గాదె యిత్తరిన్‌. 183 


క. అని పలికి యతని దోడ్కొని 
చని యాతాయాతవివిధజనసమ్మర్దం 
బునకున్‌ లోగుచు మదిం బ 
ర్విన నివ్వెర నిత్యపుష్కరిణియున్‌ గనియెన్‌. 184 


స్స్‌ దూరాగతాత్మబంధువులు డాశిన వంశ 
జేతలవావులు సెప్పువారు 
నడయాడుచును భయం బడర నొండొరుకరం 


ల 


ర్‌ 


చ. 


ర్‌ 


బులు గట్టిగాంబట్టి నిలుచువారు 
చేపట్టు వదలుట జెదరినతమవారిం 
బేర్కొని బెట్టుగా. బిలుచువారు 
నితరజనాహ్వాననుతికి తన్నామకు 
అగుటనే నేమేమని యనెడువారు 


. స్నానతటగతజనపటాంచలవిగళిత 


నీరసంకేశనికటవనీతలమున. 
గడగి మునివేళ్ళ బట్టూంది నడచువారు 
గలిగి తన రారు నిత్యపుష్కరిణి గంటె! 185 


. పూర్వభాగమున నద్భుతలీల జాహ్నవి 


గోదావిరీనదుల్‌ గొండ్డి నీలుప 
నగ్నికోణంబున యమునాసరస్వతీ 
రురీణులు నిండుగాపురము. జేయ 
దక్షిణంబున సముత్కంఠతో నర్మదా 
సింధుస్రవంతులు సిరులు గాంచ 
నిరుతిదిక్కున నిందితతామ్రపర్లీక 
వేరనదులు వేర్వేరం బొసగ 


. పశ్చిమంబున తుంగయు భద్రయును న 


మీరునెడ కృష్ణవేణి కుబేరదిశమ 
లాపహయు, భమరథియు, హరాశ, రసయు 
నెలమి భవనాశనియు నిల్వనిది సెలంగు. 186 


తటమహిజాత నూతన లతాగళితసవాశితోడి యు 
తృటమకరందబృందములు దాల్చిన యర్ధవికస్వరాంబురు 
ట్పటలము పద్మతోయములు బర్వగం బుణ్యస రకదంబమే కడా 

పట నరుదెంచి యిందు మునుగన్‌ వలకొన్నవిధంబు దెల్పెడున్‌. 187 


. మునుకులతో వచ్చి మునిగెడు శుద్ధాంత 


కాంతలకస్తూరికమ్మవలపు 
బలుబరాబరులు బోల్పడవచ్చి గ్రుంకు భా 
మినుల చొక్కపవుందట్టుపునుగుతావి 
గములుగా వచ్చి తానములాడు కర్ణాట 
సతులపాటీరంపుసౌరభంబు 
హితులతోడుగవచ్చి యీందెడి ద్రావెడ 
పంక్తి మంజలికాపుపరిమళంబు 


. తగులుకొని మించుకరులగంధములచేత 


తైర్జికావళి బడలికల్‌ తలగఎేసి 
తనశ్రమాపహనామంబు ధన్యతమము 
గా మిటారించె నిత్యపుష్కరిణి వింటె! 188 


. కమలమకరందరసమధ్యకన్యకాపు 


కారము వసించి నిత్యపుష్కరిణిజలము 
నడుమ నందంబునొందె కుందనపుతగుడు 


లంటి దాపిన నవరత్నమంటపంబు. 189 


సీ. ఎవ్వరి నని దాల్తు నే నటంచు విహంగ 
విభుండు చింతించి నావెనక కొదుగు 
దొర యెవ్వండని బరాబరి సేయుదు నటంచు 
సైన్యనాథుండు నిశ్చలతనొందు 
నధిపవుం డౌ సతండు రమ్మనిన జేరెదు నంచు 
బలవైరి దవ్వుదవ్వులనె వచ్చు 
నాయకనిర్దారణాశక్తి జాలమి 
నెత్తమ్మిచూలి నోరెత్త వెజిచు 


గీ. నెఐయు నీనిత్యపుష్కరిణీజలమ్ము 
మునిగి గ్రక్కున లేచినజనులశంఖ 
చక్రపీతాంబరాదిలక్షణవిరాజ 
మానవిష్ణుసామాప్యు లైనకతన. 190 


క. ఈనిత్యపుష్కరిణికిం గృ 
శానుదెసంగంటె దిగ్గజప్రవరాశా 
ధీనత్వశరణచణశౌ 
ఖానీకనిబద్ధమైన యశ్వద్ధంబున్‌. 191 


క. ఈరావిం జూడు సాక్షా 
న్నారాయణమూర్తిసేవ నామాత్రశ్రీ 
పారంపరప్రియదంబు వి 
చారింపంగ దీనిం బొగడ శక్యమె మనకున్‌. 192 


క. అని దెల్పిన తదనంతర 
మున నయ్యిరువురును నిత్యపుష్కరిణిన్‌ గ్రుం 
కినవారై కోవెలకున్‌ 
జని గరుడస్తంభనికటజగతి న్నేగన్‌. 193 


క. సాష్టాంగనతులు సేసి ప్ర 
హృష్టులజయవిజయుల న్నిరీక్షించి నిజా 
భీష్టేము లొనగూడగం జని 
యష్టపురాగర్భగృహధరాంతరగతులై. 194 


సీ. సపవిత్రనందతిత్స్రపారి తోహ్యంభోజు 
మహితపాదాబ్దు నమద్చిడౌజు 
దండెకఖండనోద్యద్బూరినిశ్వాసు 
కమనీయరుచిరసత్కనకవాసు 
శారదచంద్రికాచారుకాంతిశరీరు 
నిగమాంతకేళీవనవిహారు 
విమలకటితటీవిన్యస్తమృదుహస్తు 
నతభక్తలోకావనప్రశస్తు 


గీ. రుచిరవక్షోభిలక్ష్యసరోజగేహు 
ధరణిసంభరణాసముద్ధరణదేహు 


నవ్వరాహుని సేవించి యధికభక్తి 
నతులవాచానిరూఢి సన్నుతు లొనర్చి. 195 


శా. సుస్మేరంబగు నీముఖాంబురుహ మిట్లుం జూడగల్లెన్‌ మనో 
భస్మారంబులు( జెందనీయక పురాపర్యాప్తపాపొఘముల్‌ 
భస్మంబై చనంజేసి భూరికరుణాపారీణతారూఢిమై 
యస్మద్దోరభవంబు బాపు మిక సర్వాంగీణపాండుద్యుతుల్‌. 196 


క. అని వినుతించి రథోత్సవ 
మును గన్గని తద్ద్రతం బమోఘాదృతి చే 
సినవారై దమదేశము 
జనుచో నిరువురు దినాంతసమయమునందున్‌. 197 


గీ. అనుచు కీరంబు. దెల్ప(గా నంతలోన 
ప్రాగ్గరాధరశృంగంబుపై సరోజ 
బంధుబింబంబు జూచి ప్రభావతీర 
మణియు కేళీనిశాంతంబు( దనరంజేరె. 198 


ఉ. చేరి ప్రభావతీసుదతి చెల్వుగ నాటిదినాంతవేళ సిం 
గారముమీటి చారుకనకద్యుతు లంగమునందుగల్ల యొ 
య్యారముతోడ రాజసము నారయంబోయెడు నాప్రభావతీ 
సారసగంధిం జూచి రసచాతురిమీర శుకం బ దిట్లనెన్‌. 199 


గీ. భలిరె! శేబాసు! యోవైశ్యపంకజాక్షి! 
యింత వేగిర మొంద నీ వేగుదెంచు 
టే నెబుంగుదు తక్కటియైనకథయు 
వినవలెనటంచు వచ్చితి వింతె వినుము.200 


వ. ఇవ్విధంబున నవ్విప్రవరులు మజలి నిజపురంబున కరుగు దేరునంత 
సంధ్యాసమయంబున. 201 


క. ఒకపల్లిం జేరం జని యం 
తిక నటి తత్కాలవిధులు దీరిచి యెకశూ 
ద్రకు నడువన్‌ శయనించిరి 
శకకృతపురగమనమార్గజనితశ్రములై. 202 


గి. అప్పు డాయింట గేస్తురాలంగవిజితరంభ 
రంభచతురిక యనుపేర ప్రబలుమగండు 
తాను పొరుగూరి కరుగ నితరు బిలిచి 
కొని మనోజాతసంక్రిడం బెనంగుచుండ. 203 


ఉ. అత్తరి వచ్చె తత్పతిధరామరు లిద్దజు దీనికౌశలో 
దాత్తతంజూత మంచు సభయంబుగ నుండిరి లెస్స వింటివా 
బిత్తరి యప్పు డాహిమగబింబముఖీమణి బొంకు టెట్టు స్త 
యుత్తమచాతురీగుణసమున్నతి నెంచెద దెల్పుమా యనన్‌. 204 


గీ. అన ప్రభావతి శుకకులాధ్యక్ష! యింత 
గనగంభల్లిన నేర్చరిగాను యేను 


జాలు నులుకుట్టుమాటలజోలి యేల 
నవలికథ దెల్పు మనిన నిట్టనియె చిలుక. 205 


క. చతురిక పతి వచ్చుట గని 
వెత గల్పించుకొని క్రూరవృశ్చికదష్టా 
స్థితి మాన్పెడుమంత్రజ్ఞుని 
గేతి మంత్రింపుచు వనీంపగా జేసి వెసన్‌. 206 


క. ఇలు దెజుచివచ్చి నిలిచిన 
చెలువునిపై వ్రాలి యేమి చెప్పుదు నీము 
ద్దులమోము జూడంగానక 
పాలుబాపుచు నుంటి తేలు బుడుకుటకతనన్‌. 207 


ఉ. నాయతిఘోరవేదననినాదములన్‌ దయవుట్టి వీధిలో 
బోయెడునట్టి యాపరమపుణ్యుండు గ్రక్కున మంత్రశక్తిచే 
నాయువు న్‌ల్పె నీతని మవాద్భుతసద్ధుణ మెంచగాం దరం 
బే యిక నేల బిడ్డంగని పేరిడ.గావలయున్‌ మనోహరా! 208 


స. పడక దెజువరు లిద్దజణు బాపనయ్య 

లదిగొ చావడి బవళించి నిదురలేక 

యన్నియును చూచుచున్నవా రడిగి జూడు 
యెన్నిపాటులు పడితినో యిటకు మునుపు. 209 


మ. అనినం దత్సతి జారునిం బొగడి నాప్రాణంబు రక్షించి తం 
చును పైపచ్చడ మిచ్చి వీడ్కొలిపె నచ్చోతద్వధూచాతురీ 
జనితాశ్చర్యులు భూసురుల్‌ నిజనివాసప్రాప్తులై రంచు మె 
త్తనివాక్యంబుల చిల్క బల్కునెడ ప్రాతర్వేళ గావచ్చినన్‌. 210 


గీ. కోమటి మెజుంగు సిబ్బెపుగుబ్బలాడి 
యంతిపురమున కరిగి సాయంత నాప్తి 
గాచి గైచేసికొ, ని మహీకాంతుసంగ 
మాభిలాషంబుతో జేర నరుగదేర. 211 


క. కనుగొని గుణసారుం డో 
వనితా జనియెదవె ధరణీవల్లభుకడకున్‌ 
జను మిక నొకకథగల దది 
విను మనుచుం బలుకందొడంగె వేడుకబొడమన్‌. 212 


శా. కావేరీతటిద్రావిడీనినదశంగాకాలికీకీచకి 
రావంబై యొకయగ్రహార మురువారం బందు నుద్యల్లస 
ద్భావుల్‌ మిత్రుడు దేవదత్తుండును విద్యాశాలియాద్యుండనన్‌ 
గా విఖ్యాతి వహించి భూదివిజలోకశ్రేష్ణులై నల్గుర 
ర్ధావేళ సృహతం జరింతురుగకియ్యత్వంబు 'శూన్యంబుగాన్‌. 213 


గీ. తద్దువిణమెల్లగిలు బాడ దలంచి ధూర్త 
విప్రం డొక్కండు వారల వెంటవెంట 
దిరిగి తన్మైత్రి వడసె విధేయనామ 
ధేయు+ డరివంచనాపరాత్మీయబుద్ధి. 214 


ఉ. అంతట పాండ్యమండలమునందు ద్రువాఖ్య నెసంగు మేదినీ 
శాంతుండు భూరిదాన మొసగన్‌ సమకట్టిన విన్నవారలై 
సంతసమంది నల్గురు ద్విజన్ములు గూడి విధేయుతోడ న 
త్యంతరయంబుమై నరిగి రాదొరయున్నపురంబు సేరంగన్‌. 215 


వ. ఇవ్విధంబునం జేరి. 216 


సీ. మంత్రీంద్రులకు వేదమంత్రపూర్వాశీర్వ 
భాసురోక్తుల నిమ్మపండ్ల నొసంగి 
యధికారిచెంత వెదాంతభాపష్యాది 
మాంసాదిసంవాదమహిమం జూపి 
హితపురోహితు లున్నయిండ్లకుం బసపుపం 
డ్లును గొనిపోయి బంధుతలు నెజపి 
వాకిట గొల్లల కేకతంబున ధర్మ 


తత్త్వమార్గమును బోధన మొనర్చి 


గీ. యుడిగములవారికెల్ల మే మున్నవార 
మునుచు మంత్రాక్షతల నిచ్చి యనుసరించి 
వారు సముఃఖంబు సేర్ప భూవరునిచేతం 
గైకొనిరి నాల్గువేలరొక్కంబువారు. 217 


గీ. ఇట్లు గైకొని తమయూరి కేగందలచి 
త్రోవ సరిగొట్టి దొంగలు ద్రోచికొనుట 
వింత మరిగొ నిపోవ సువేళగామి 
హితుం డనెడిపేర నొకబచ్చుయింటి కరిగి. 218 


క. ఈయెనిమిదిజాలలధన 
మీయెడ మీయింట నుండనిమ్ము పురంబున్‌ 
డాయగ జని నేగనుగొని 
పోయెద మిటు వచ్చి యనుచు. బొసగించి వెసన్‌. 219 


గీ. ఇప్పుడు వచ్చిన యేగురు నిందువచ్చి 
యడుగునప్పుడు గాని యాయర్ధ మొసంగ 
వలదనుచు రొక్క మాబచ్చువానిచేతి 
కచ్చి వానిల్లు వెలువడి యవలి కరిగి. 220 


గీ. తెణువుబత్యంబుసకు లేక యరుగందరమె 
యనుచు మిత్రాదులగునల్లు రాత్మందలంచి 
యలవిధేయుని బిలిచి నాల్గెదుమాడ 
లడిగి తెమ్మని యడుగగా “నతండు వోయి. 221 


క. హితుం జేరి రొక్కమంతయు 
నతిరయమున దెమ్మటంచు ననిపిరి మావా 
రతులితశూరసహాయులు 
జతగూడిరి పయనమునకుం జనియెద మనినన్‌. 222 


గి. అతండు గేహంబు వెడలి యయ్యవనిసురుల 
నందజీని జూచి యిత్తున యనుచు నడిగి 


వార లిమ్మని పలుక నివాసమునకు 
నరిగి యాతనిచేతికి నర్ధ మొసం౧. 223 


ఉ. ఇచ్చుటయున్‌ విధేయుండు సుదీప్పితముల్‌ ఫలియించె నంచు లో 
హెచ్చినసంభ్రమం బురల నెప్పటినల్లుంిగూడి కొంతద 
వ్వచ్చెడురీతి వెంటంజని యంతట వారల కన్నాజంగి తా 
నిచ్చకువచ్చుతావునకు నే(గె మహాజవ ముప్పతిల్లగన్‌. 224 


ఉ. అంతట వానిగాన కపు డంపిననాలుగువేలరొక్క మా 
ద్యంతము దెచ్చెనో జరిగెనోయని మిత్రముఖుల్‌ దలంచి య 
త్యంతరయంబునన్‌ మజిలి యాహితునింటికి, బోయి మాధనం 
బంతయు నిమ్మటన్న విని యాతడు వారల జూచి నవ్వుచున్‌. 225 


సీ. అపుడు మీ రంపంగా వచ్చినట్టియతని 
న మీటి లిమ్మని సెలవొనంగ 

ధన మొసంగుట యెజుంగనిదారి బలుక 
దగునె యీసుద్దు లెల్లవర్తకులతోడ. 226 


గీ. అనిన వారు రొక్కమంతయుు+ దెమ్మని 
యనుప లే దనంగ నతడు మీర 
లిమనంగ విత్త మిచ్చితినొ లేదొ 
యస్య పెద్దమాట లయ్య నపుడు. 227 


వ. తదీయవాకో $పవాక్యంబు లాకర్ణించి యందంద సందడిగా మూంగిన యాధార్మికులు గంద 
శీఖుదెఅంగులవారి వారించి మహిసురోత్తములు విత్తంబంతయు+ బోనాడుకొని పోదురె 
యనియును, హితుండు ఘంటికామంత్రంబు తనయింట నునుచికొనుట కాని 
లాభంబుగానని వాం డర్ధంబంతయు నిచ్చునే యనియుం దలపోసి చెడినసొమ్ము 
చెరిసగంబుగా వగదెంచీ యాబచ్చువానిం బిలిచి వీరు నీయధీనంబు బెట్టినధనంబునం 
దొక్కపా లిమ్మనిన సమ్మతించక యతండు నలువురిం దోడ్కొని 
పాండ్యమహీమండలాఖండలు సముఖంబునకు నరిగె. యో ప్రభావతీ! 
యవ్వసుమతీపతి యేగతి తదీయవివాదం బుడుపవలయు నిది యెజుంగకున్న 
ననన్యసామాన్యు డగు మా. గపాలికింబో వ నూహింతువే తెలుపు మని 
పలికిన యంకురితమనఃస్సంకొచన యగునప్పంకజాక్షి నీరీక్షించి యవ్పక్షికులాధ్యక్షుం 
డిట్లనియె. 228 


క. మగువా! తిర్యక్కులజుం 
డగుట న్నుతిలక మించనాడితి నేరం 
బగు సైరించుట భవదీ 
యగుణంబుగదా శమించి యవ్వలవినుమా! 229 


రక్త ఆపాండ్యనృపతి విప్రా 
లాపంబులు హితునిమాటలున్‌ విని నరుగన్‌ 
ప్రాపితముఖుండై కరుణా 
శ్రీపటిమన్‌ బచ్చువాని చేరన్‌ బిలిచెన్‌. 230 


క. పిలిచి చెవులోన నేమో 
పలికిన నతం డలరుమొగము భాసిల్లగ రా 


జులదేవ యనుచు ధరణీ 
తలనాయకు( బొగడి జనితదరహాసమునన్‌. 231 


గీ. బ్రాహ్మణుల బిలచి నాయింటం బదిలపరచి 
యున్నయది విత్తమెల్ల నాయొద్ద ననుచు 
నపుడు మీచిన్నగతి నెంగు రరుగుదెంచి 
యడుగు. డిచ్చెద మాఖుమాటాడవలదు. 232 


క. అన వారు మొగమొగంబులు 
కనుగొనుచు న్నిలువ ధరణికాంతుండు కరుణా 
వననిధిగాం గాపునవారల 
ననిచెన్‌ బహుధన మొసంగి యంభోజముఖీి. 233 


క. ఆరాజవరునకు గల 
నేరుపు నీకబ్బెనేని నృపలోకమణిన్‌ 
జేరుమని చిలుక యనునెడ 
వారిజహితు. డెక్కి పూర్వవనుధాధరమున్‌. 234 


క. అపుడు ప్రభావతి తనయం 
తిపురమునకు నరిగి తమ్మితెగ నెవ్వగలన్‌ 
తపియించువేళ వచ్చిన 
నపరిమితానందమానసాంభోరుహయై. 235 


శా. పన్నీటం జలకంబులాడి తొగలుం బాలాభిరేఖావళి 
చిన్నెల్‌ వ్రాసినచీర గట్టి యపరంజింజిమ్ము నెమ్మేనిపై 
మిన్నుల్‌ గ్రమ్మెడి సొమ్ము దాల్చి మహిభృగ్మినాంకజన్యక్రియా 
సన్నద్ధత్వము నొంది యందము రహించన్‌ జార నే తెంచినన్‌. 236 


చ. కనుగొని పచ్చరెక్కపసగల్గినఫుల్గులరాయః+ డో కన 
త్కనకఛటాఛటాచకచకత్తనువల్లిక నేండు దెల్ప నీ 
యనుమతిమీందగాని కథయంచు దలంకుచు విన్నవింతునా 
యని తదుదారకౌతుకకటాక్షనిరీక్షలు గాంచి యిట్లనున్‌. 237 


ఉ. అంగవసుంధరాభరణమై యొకపట్టణ మంద మొందు మా 
తంగతురంగసద్భటకదం బశతాంగతతుల్‌ 'సెలంగంగా 
మాంగళికాభిధాన మసమానముగా వహియించి యప్పురం 
బంగదనామధేయ వసుధాధిపు( డేలును తేలుసంపదన్‌. 238 


ఉ. ఆనరపాలమౌళికి వరాంగముకైవడి నొక్కమంత్రి మే 
థానిధినాము(డై తగునతండు నిజాంగనజాయమానశో 
భానుతశాంతపేరి యొకబాలికె గాంచి దివంబు సెంద సం 
తానము గోరి లోలయనుత న్వివరించి రమించె నంతటన్‌. 239 


ఉ. ఆలలితాంగికంటికి ప్రియంబగుసొమ్ము ధరించి సేవక 
శ్రీల మజఖంగి జిహ్వకు రుచించుపదార్థము లాహరింప నే 
వేళ ప్రసూనతల్పమున వేడుకమై బవళింపుగల్లుటన్‌ 
చాల మదించి జారజనసంగతికై తివురుబ్బిగల్వగాన్‌. 240 


సీ. రేయిదాల్సినవిరుల్‌ వ్రేలుగొప్పున జాజి 


ర్‌ 


నగుమోము జిగిమించ నదికి నరుగు 
పుక్కిటివీడె మబ్బురపునీటు ఘటింప 
కులుకు నెన్నడలతో గుడికి నరుగు 
పయ్యెద వీడ గుబ్బలనిగ్గు గనుపట్ట 
నెమ్మితో జుట్టము లిండ్ల కరుగు 
పావడపై వ్రాతపని జీర రాణింప 
కొమరుతో వనభోజనముల కరుగు 


. నరుగుచో మంచిమగవాం డెదురనుపడగ 


వనిత తగవాని నటు బిగాబగలంజూచు 
సోగకడకంటి నెజఖవాండి సాలపవుందళుకు 
బెళుకుచూపుల నయ్యిందుబింబవదన. 241 


. ఇంట నేతెంచుచుట్టంపు టెమ్మకాండ్ర 


తరచుగా బిల్చితేర ద్ర ద్రస్తరులు బలికి 
తన్మనంబుల రాగకందళము లునిచి 


యతిభయాతతమున వాడ నడలుపడతి. 242 
. దూతికపట్ల నెంతోమైత్రి పాటించి 


దానికి మన సిచ్చి తగులు నెజిపి 
సభఖియెడాటమున నిచ్చకముగా వర్తించి 
ధాత్రియు(గూడి మంతనములాడి 
ప్రాతివేశిని దనప్రాణంబుగాం జూచి 
లెంకలతోడ మాలిమి యొనర్చి 
శిల్పినీరుదికి మచ్చికబుట్ట నడపించి 
తనకు దాసాహాయ్యమును భజించి 


. యత్తికామాతులసుతాదు లైనబంధు 


గంధసింధురగమనల గారవించి 
యేయుపాయంబులను గోర్కె యెనయనేని 
తన మహాంతఃపురాధివాసనకుం గనలు. 243 


. తనివిదీఖంగ నందతనయుతో రతికేళి. 


బెనగిన గొల్లగుచ్చెతలమనువు 
చంద్రునంతటి నిండుజాణ కౌగిట జొక్కి 
తమి(గడందేర్చిన తారబ్రతుకు 
నేమగమిని యైనదేవేంద్రు నన్యునిగూడి 
కాంక్షంజెందు నహల్యకాపురంబు 
శివుగూడి తనివింగాంచినయట్టి దారుకా 
వనమౌనికాంతలవర్తనంబు 


. మెచ్చుగాక మటేమి యీమేనియందు 


యనుభవించనిసౌఖ్య మే లనుచు వనిత 
యింటిలోనుండి చావడి నెవ్వరైన 
సరసరీతిప్రబంధముల్‌ చదివిరేని. 244 


ఉ. ఏవురతోడంగూడి రమియించగ భాగ్యము. జేసెం గావునన్‌ 


క 


క 


ద్రాపది మెచ్చవచ్చునని తొయ్యలి సంతసమందునంతలో 
నావిభుం డామృగాక్షికి నిజాధిపుతోడ సుఖంబుగల్ల ది 
చ్చావిధి( జేయు జారజనసంగతిగాకని యెంచు నిచ్చలున్‌. 245 


. ఇవ్విధంబున నప్పూర్ణిమేందువదన 


యన్యసంభోగసుఖలెశ మబ్బెనేని 
యాకసంబైన బేధించి యవలబోవు 
నంతకుం దెగించియున్న యయ్యవసరమున. 246 


. వారింటిదేవపూజా 


కారిత్వము బూని వేదఖనియై వినుతా 
చారుండై సుగుణనిధీ 
చారణు(డన నొక్కబ్రహ్మచారి చెలంగున్‌. 247 


. గున్నయేనుంగు మదరేఖగూడినట్లు 


తావియామని కెనసి దారి ధవళ 
శరుండు పదియాబుకళలతో గదియుకరణి 
వాండు నానాట నిండుజవ్వనము. గాంచె. 248 


. అపుడు జారగవేషణాయత్తమైన 


లోలహృదయంబు వానియుద్వేలకాంతి 
కవయవో లక్ష్యదేహంబు గాంచి నిలిచి 
త్రిమ్మటలు బట్టు బడలికల్‌ దీర్చుకొనియె. 249 


. మునుపటివలె నుండజనదుగా యికనొక్క 


చెలి బెండ్డయాడంగవలదె యనుచు 
నితని కిత్తరి బెండ్లి యేటికి యింకభో 
గముచెల్వ లున్నారుగద యటంచు 
పజచులేవారిచిత్తరముభావించి చూ 
డగ క్రొత్తకోడెకా. డౌట యనుచు 
వెజవనెటికి నట్టివిద్యలచవియెజుం 
గండుగాని చొరబారగలండటంచు 


. నొటిపాటునం బలికి యాయువిదయమ్మ 


బెల్ల యామాట లెవ్వరిచెవులం బడెనొ 
యనుచు నాలుగుదిక్కులు నరిసిం జేరి 
వాని నెమ్మది నొకవింతవలపు నెజపు. 250 


ఈరీతి నవ్వధూమణి 

చారణు లోబజచి యొకనిశావేళ తమః 
పూరితమగు నొకయింటన్‌ 

చేరిచికొని యిష్టకార్యసిద్ధింగొనియెన్‌. 251 


కని యదిమొదలుగం ద 
త్యనుపమ సౌఖ్యాబ్ధి నోలలాడుచు మరునిం 
దనబంటుగాం దలంపుచు 


ఘనతరగర్భమున కన్ను(గానక మెలంగెన్‌. 252 


క. అంతట బాలామణియగు 
శాంతం బోషింప మజచి చారణనిమగ్న 
స్వాంతత్వము జెందిన త 
త్కాంతామణినడక లెల్ల గాంచిన యదియై. 253 


గీ. శాతయును బాలయయ్యునుం జతుర యగుట 
దీనికి భయంబు( జూపినగాని తనకుం 
బోషణము చేయదిది యని బుద్ధి, దలంచి 
యోర్చికొనియుండి యంతట నొక్కనాండు. 254 


చ. జనకునిం జేరి యాతనికి సంతసమయ్యెడుమాటలాడి, సొం 
పెనయగ నీవుగాక మరి యింకొ కతండ్రి గలండు నాకుం బొ 
మని పలుక న్వినిశ్చలతరాద్భుతుంజై మది జెందు సందియం 
బునం దలపోసి యాసచివపుంగవు డెంతయు నాదరింపుచున్‌. 255 


గీ. ఇంక నొకతండ్రిగల దంటి విందువదన 
యతని జూపెదవే యన్న నవ్వధూటి 
మంచి దీరేయి జూపెద నంచు బలికి 
యవలి కరిగిన యమాట లాలకించి. 256 


క. ఆలోలాంగన తనదగు 
నీలం బిది యెజీంగి పలికిం జెప్పగం బూనెన్‌ 
బోలు నని తలచి మిక్కిలి 
జాలింబడి కొంత. బిలిచి సత్పియరితిన్‌. 257 


గీ. అనునయించిన నబ్బాల యైననేమి 
నన్ను బోషించెదేని యంతయును మజవుం 
దాల్డునని పల్కె నింక నత్తరుణి జనక 
భావసంశయ మెట్టు బాపంగవలయు. 258 


క. అనిపలికి యూరకుండిన 
కనుగొని యౌరవ్యజలజగంధయు ఘనచిం 
తొనరించి తెలియ(జాలక 
వినుపింపు మటన్న కీరవిభుం డిట్లనియెన్‌. 259 


వ. అంత నిశీధినిసమయం బగుటయు, నమ్మేథానిధివిభావధీరత తమఃపుంజంబగు 
కేభిమందిరంబున లోలాసమేతుండై యుండి యబ్బాలికం బిలచి ద్వితీయజనకుం 
జూవుమనిన నాశాంత యత్యంతమౌగ్గ్యంబు దాల్చి తదీయచ్చాయ జూపిన నతండు 
నవ్వాలో లం జూచి యేతద్బాలికాలాపంబులకు నీయందు సందియంబు; జెందితినని 
తద్వృత్తాంతం బంతయుం దెలిపి పతివ్రతాశిరోమణియగు నీ కిట్టిగుణంబులు పుట్టునే 
యని బహూకరించెం గావున నయ్యమాత్యకుమారికకుం గలయగణ్యనైవుణంబు 
గలిగినంగాని ధరణిభుజంగుని సంగతికిం జనగూడునే యనునంతలో నరుణోదయంబైన 
ప్రభావతీలలితాంగి శుద్ధాంతంబున కరిగి క్రమంబున దినావసానం బగుటయు. 260 


చ. జలకములాడి జీని బురుసాజిగిచీరె ధరించి గుబ్బలన్‌ 
గలప మలంది కన్నుగవ కాటుకరేఖ యమర్చి కస్తురిన్‌ 


తిలకము దీర్చి భూషలును దేహమునందు నలంకరింపుచున్‌ 
కలవలరాజుయోలు నరనాథుని జేరగ నేంగు నత్తరిన్‌. 261 


క. చని నాంటిరేయి నరపతి 
నెనయన్‌ దద్దేహసీమ నేంగెడుదానిన్‌ 
కనుగొని యనియెన్‌ గీరం 
బును దనపల్కులను నమృతము+ గులుకంగన్‌. 262 


ముప్పదితొమ్మిదవకథ 


క. కలహవిజృంభణబాహా 
బలనిర్జితశత్రురాజబలుం డతిలోకో 
జ్వ్వలచిత్రసేనుం డప్పురి 
చెలువుదగ నేలు చిత్రసీనుం డనంగన్‌. 263 


గీ. అతండు నాతనిదేవేరి నతులదివ్య 
లక్షణాకృతి సయ్యాదిలక్ష్మిం బోలి 
వెలయు సుబలాంగనయు సముద్వేలలీల 
నేకకంఠత నిద్ధాత్రి యేలుటయును. 264 


వ. అప్పు డప్పార్ధివవుణ్యదంపతులు పరస్పరపరమస్నేహంబున చందచంద్రికాప్రకారంబున 
కుసుమసుగంధన్యాయంబున రత్ననిర్యత్త్రృభావంబునం బ్రవర్తిల్లుచు నుండునంత 
నక్కాంతారత్నంబు వెండియు. 265 


చ. అలుక ఘటించ దెంత పనియైన మనంబున, నొవ్వ జల్లుగా 
బలుకదు చేటికాంగనల పట్టునకైన, విభుండు గోరిన 
ట్టలవడ సేవ సేయు సమయం బెటువంటిదియైన రాజకాం 
తలు తనతోడివా రిది గదా కులధర్మ మటంచు నెంచగన్‌. 266 


వ. ఇంతియె కా దాకాంతాతిలకంబు నిరవధికనాభాగ్యంబు దెలియ నొకనాండు 
నిజాంతపురవరారోహాసహస్రంబులు గొలువ నాళిజనంబులతో నిష్టాగోష్టి విహారంబులు 
సలుపుచున్న యెడ. 267 


సీ. ఒకబాలచంద్రఖండకళాలయకపోల 
నీరుమోసిన వింతతీరుం జూచి 
యొకచాన సంతతానికదానగజయాన(?) 
పురుడోమంగ రహించు హరువుం జూచి 
యొకకాంత కుందకోరకకాంత(రచయుక్త) 
బాలింతయైయున్న బాగు జూచి 
యొకభామ వికచచంపకదామతనుధామ 
బిడ్డ నర్శ్మిలిం బ్రోచు బెడంగుం జూచి 


గీ. యతిశయానందకరము పుత్రాప్తి కంటె 
వేటి యొక్కటి గలదె భావింప ననుచు 
ననుంగు నెచ్చెలిపిండుతో నవ్వధూటి 
వేడుక రా లరముచ్చట లాడియాడి. 268 


చ. ఇల గలపుణ్యతీర్థముల కేగి వ్రతంబు లొనర్పుతీర్ధవా 
సులకు సమస్తవస్తువులు చూర లొసంగ కుటుంబభోజనం 
బులు ఫలదానముల్‌ నడపు భూసురకోటికి ప్రాక్తనంబుతా 
కొలలు హరింప నక్కుసుమకో మలీనాథు ననుజ్ఞ మున్నుగన్‌. 268 


వ. ఇత్తెజంగున సుపుత్రోదయకారణంబులగు బహువిధశుభవ్రతంబు లాచరింపుచున్నయెడ 
నొకనిశీథినిసమయంబున. 269 


గీ. పతియు దానును సురతానుభవమువలన 
అంగమునబుట్టు బడలిక లపనయింప 
మృదులతరతల్పనమునబొంది నిదురజెంది 
మేలుకల గాంచి యంతలో మేలుకాంచి. 270 


క. తనప్రాణవల్లభునకున్‌ 
గనకలతాతన్వి గనినకల తనవాలుం 
గనుంగొనల సిగ్గుం గుల్కుచు 
వినుపించిన యవ్విభుండు విసయమతియై. 271 


క. ఇక్కల నిక్కను యగుచున్‌ 
జక్కలుగలజక్కి నెక్కు రేఖావంతున్‌ 
జిక్కపరచు నవమోహము 
నొక్కరునిన్‌ గొమరు గొంచెదో యెలనాంగా! 272 


గి. అనిన మో మరవాంచి బింబాధరమున 
గందళించిన చిజునగ వందగించ 
సేమమునగాను నోదిననో, ములెల్ల 
పండెనేమోకదా యని యుండునంత. 273 


గీ. చిత్రసేనపక్షింద్రుతో శితమునీంద్ర 
శాపసంప్రాప్తుంజైన వైశ్వానరుండు 
జగతి నిక రాజవంశాఖాచంద్రుం డగున 
టంచు దైవజ్ఞు లెజుగింప నాక్షణంబ. 274 


క, ధీరులు దెలుపంగ మది చెలు 
వారందగు సుబలతోడ నతులితసదన 
ప్రారంభవేళ నకులున్‌ 
గోరి ప్రసన్నునిగ జేసికొని వినయోక్తిన్‌. 275 


క. తనయాభిలాష దెల్పుచు 
మనమలరన్‌ వేడుకొనినమాత్రనె యతండే 
నెనయ భవద్గర్భంబునం 
జనియిత్తునటంచు వర మొసగి చనునంతన్‌. 276 


వ. అది గారణంబున. 277 


క. కలవాణీమణి సుబలకు 
నెలమసలినపిదప రెండునెలలై మజీయున్‌ 
నెల యొండుగడచినంతన్‌ 


చెలువకు నెమ్మేన గర్భచిహ్నోదయమై. 278 


చ. వెలవెలనైననెమ్మొగము వృత్తగురుస్తనగోరకాగ్రముల్‌ 
నలుపువహించె నిమ్నతరనాభి బయల్పడియెన్‌ వళీతరంగరే 
ఖలనగుముత్యముల్‌ దొల(గె కౌ నొకయించుక గాగ నాభయాం 
కలుతరచయ్యె నవ్వికచకంబుదళాయతనేత్ర కెంతయున్‌. 279 


క. ఈరీతి నవమాసము 
లారామామణి ధరించి యతలితసుముహూ 
ర్హారంభవేళ గనె సుకు 
మారున్‌ సుకుమారతనురమాసుకుమారున్‌. 280 


వ. అట్టియెడ. 281 


. అనవద్యవాద్యముల నగరచేటిక 
నగరసామంతు లనంగ నడిచె 
బ్రతికెదమని కోరి మతి నుల్లసిలు విప్ర 
వరులకు బంగారువాన గురిసె 
పట్టణక్షోణి నాబాలవృద్ధాదులౌ 
ప్రజలకు( జక్కజణపంట. బండె 
గడిదుర్గములనుండి కడుచూడ(జూలని 
యరివీరులకు గుండె లావలించె 


గీ. నెంచందగియున్న వియ్యంపుటింటిరాచ 
కులము మన్నీల కింతైన బలిమి గలిగె 
కోపనారత్న మగుసుబలావురంద్రి 
కడుపునను పుత్రతిలకంబు. బొడమె నప్పుడు. 282 


గి. అంత నారాజవరుండు శుద్ధాత్ముం డగుచు 
వసుధ మెచ్చంగ పుత్రోత్సవం బొనర్చి 
ప్రోడలగుభామినీమణుల్‌ పురుడు దిర్చ 
జాతకర్మాధికృత్యముల్‌ సంఘటించి. 283 


క. పేరొసంగె చిత్రభానుమ 
హారా జనగురుననుజ్ఞ నలబాలునకున్‌ 
వేరుకలహంసగమనల 
వారతరతనాలతొట్లు నలరించె వెసన్‌. 284. 


ఉ. పొన్నపుసన్నపుంబనుల చొక్కటమౌ దగతొట్ట వూంచి నా 
యన్నకులాలి నన్ను గని నయ్యకులాలిసిరుల్‌ దొలంకువాల్‌ 
గన్నుల బుచ్చిపాపనికి లాలి మరందము గ్రమ్మరించు విల్‌ 
గన్నవజిరుగన్నవగకానికి లాలి యటంచు భామినుల్‌. 285 


గీ. ముద మొదవ బాలుం డిట్టు లభ్యుదయలీలం 
బెరిగే నానా(టివిదియచందురునిబోలి 
వినయగాల భీకర్యవివేకముఖ్య 
సరసగుణముల నానాంటం బెరుగుచుండ.286 


ర్‌ 


సీ. అభ్యసించె చతుర్విధామ్నాయబహువిధ 
కావ్యబాహాటాది గ్రంథములును 
సాధించె ఖురళికాస్థలిని ముప్పదిరెండు 
నాణంబులైన విన్నాణములను 
వాయించె వల్లకీవాదనాదసమస్త 
సంగీతబహురహస్యక్రమములు 
నేర్చె మదోద్దతానేకపజవతురం 
గమరథారోహచంక్రమనిరూఢి 


గీ. తెలిసి సామాద్యుపాయశక్తిత్రయములు 
కనియె రాజన్యనీతి ప్రకాశనితి 
రాజమాత్రుండె యమ్మహోరాజతీవ్ర 
భానుమద్ద్యుతి యాచిత్రభానునృపతి. 287 


వ. ఇవ్విధంబున నవ్వసుంధరావరకుమారకంఠీరవుండు నిరవధికభోగభాగో! ఏదయుండును, 
నిరుపమానమహైశ్వర్యధుర్యుండును నిరవద్యసకలవిద్యాప్రవీణుండును నై 
యుండునంత. 288 


క. కుందనమును నెత్తావియు 
యిందుముఖీకందర్పున 
కందంబుగ యౌవనోదయ మ్మెదిరించెన్‌. 289 


గీ. అంత తలిదండ్రు లత్యంతహర్ష మెసంగ 
మంచికళ్యాణవెళ సన్మానలిల 
పంచకళ్యాణ మొనరించి పట్టభద్రు( 
జేయ జగతిసురేంద్రుండై చెలగుటయును. 290 


క. ముయ్యాడుముద్దుగుమ్మలు 
వెయ్యాకులుగల రయారె వీరినగరి నో 
తొయ్యలి వీరందణిలో 
నెయ్యము మది: దొంగలింప నీరై ప్రేమన్‌. 291 


గీ. తొడరి నినువిన్న యదిమొదల్‌ కడువిరాళి 
నితడు మకరాంకశరశతక్షతశరీరు 
డయ్యె నీచేతిదింకనే యంచు బల్కు 
సెలవుల నొకింత చిజునవ్వు చెంగలింప. 292 


క. తలవాంచి సమ్మతం బగు 
తలథున నుండునెడ నుదయధరణీధరది 
కలమున రవి యుదయించిన 
మలమల దానగరుం జేరి మాపటి వేళన్‌. 293 


క. కనకోపమాంగి చిలుకన్‌ 
గనుగొని మనరాజమౌళి కథ దెల్పితి వెం 
తని నిన్ను మెత్తునిక నా 
పెనిమిటి జననంబు దెలియ ప్రియమగు ననుడున్‌. 294 


నలుబదియవకథ 


గీ. చిలుక చిలుకలకొలికితో జెప్పందొడంగ 
అమ్మ! వినవమ్మ తారకాచలమునందు 
నొక్కనాండు మహాదేవుం డుబుసుపోక 
శ్రీకరోద్యానవనవాటిం జేరి యచట. 295 


సీ. ప్రమథు లిర్వంకల బలసికొల్వంగ రుద్ర 
కన్యకామణు లూడిగంబొనర్ప 
భృంగి వాస్యక్రియారీతి నృత్యము సల్ప 
చండీశ్వరుండు గుణస్తవ మొనర్చ 
విఘ్ననాథుండు పురోసీథి ముద్దులు చూప 
శరసంభవుండు బరాబరి యమర్ప 
నందివాహనము చెన్నాంది మైల నటింప 
వీరభద్రుండు జయోద్వృత్తిం దెలుప 


గీ. తండులాస్యంబునకుం దరుల్‌ తగ జిగుర్చు 
నట్టు గాంధర్వరసపూర్తి నలరుజాయ 
నంబికాదేవితడ నెయ్యమున నభవు( 
డుచితసింహానస్థుండై యుండునపుడు. 296 


క. అమరేశ్వరాదిదిగధిపు 
లమరవరుల్‌ జపతపోమహర్షులు దమకున్‌ 
సముఖంబు లేమి దృఢ భ 
క్తి మరిన్‌ తమకడకు. జేరి ద్రిమ్మరువేళన్‌. 297 


స్‌ పసుపంటుజిలుగుదుప్పటి యంచుముత్యముల్‌ 
వరుసం గన్పడు వల్లెవాటు దనర 
చెంపనించుకజారు సిగనొప్పు సంపంగి 
మడుపుటెత్తులతో రుమాలు మెరయ 
ఘర్మాంబుబిందు సంగతి నొ కింత రంగు 
బొట్టు కస్తూరితావి బుగులుకొనంగ 
వెలిదమ్మిటేశులు తెలివింగుల్కెడు దీర్హ 
నేత్రాంతములం గొంత నిదురదెలుక 


గీ. కరములను నీరు కలవొట్టు కప్పురంపు 
విడెము పుక్కిట కడుచిక్కుపడినహార 
అతయుగంబున( బొసంగ నుల్లాస మొసంగ 
వచ్చె నలకూబరుండు దుర్వారుం డగుచు. 298 


చ. అపుడల పార్వతీరమణుం. డన్నలకూబరుం జూచి జాతికొం 
చెపువగ నేగుదెంచె నని చాల మనంబున నెంచి యోరి! నీ 
వపరిమితప్రమత్తుండ వహంకృతిచిత్తుడ విట్టు అంతరం 
గపు కొ లునైనవేళ మము గానం నర్హుండవే 'గణింపంగన్‌. 299 


క. నీ వధమవర్తకుండవు 
గావున మాసముఖమ్ము గడియం దగునే 


భూవలయమ్మున మర్త్యుడు 
వై వర్తిలు మనుచు శంభు వానతి యొసంగెన్‌. 300 


వ. మనమున గడు బెగడొందుచు 
విని ధనదసుతుండు సభయవిహ్వలమతియై 
యనియెం బ్రణమిల్లి జగ 
జ్ఞనకా! యీత ప్పొకింత సైపుమటంచున్‌. 301 


లయ గ్రాహి. శంకర నిశాచర భయంకర శివాహృదయ 
పంకరుహభ్యృంగ లకలంకకుచిమద్వీ 
క్షాంకురతటస్థమకరాంక! (1(వృషఫీశ్వర శు 
భాంక! మకుటస్ఫుటమృగాంకనవరేఖా 
అలంకరణ! భక్తజనపంకహరణా! భనవి 
సంకటకళంకహర! కింకరు ననున్‌ క్షే 
మంకరుండవై మనుపు మంకిలి యొనర్చక ని 
రంకుశకృపారసవిశంకట! నమస్తే. 279 


క. పరమగురుద్రోహి ననుం 
గరుణించ గద యనన్య(గతికుండ ననినన్‌) 
గిరిజావల్లభుం డతనికిం 
గరుణామతి నిట్టులనియెం గడుప్రియ మెసంగన్‌. 280 


ఉ. మే మొకమాట దెల్పెదము మించి మదియవచోవిశేషసం 
రామహిమం బొకింతయును దప్పదు తప్పక యున్న నేమి ల 
క్షీ మహనీయవైభవసమృద్ధియు బుద్ధియు మోహనాంగరే 
ఖాొమహిమంబు నీకుం గలుగం గ్భప “సీసిత్రి నమ్ము నెమ్మదిన్‌. 281 


క. విమలమతుల్‌ మద్భక్తులు 
సుమతీహరదత్తు లనంగక్షోణిం గల రా 
రమణీరమణులకు మనః 
ప్రమదముగ జనింపు మమితభాగ్యోన్నతివై. 282 


తే. అన విని మహాప్రసాదం బటంచు వచ్చి 
యిందుశేఖరు నానతి నిందు. (బొడమె) 
మదను నాహ్వయమునను నోమగువ! వైశ్య 
తల్లంజుండైన (నీ) ప్రాణవల్లభుండు. 283 


క. వింటివొ యన నల భామిని 
గెంట తల యూంచి మెచ్చి కిరపరుని నీ 
వంటి మహామహు డుండంగ 
వింటి మనోభీష్ట మెల్ల వెలయంగ గంటిన్‌. 307 


గీ. ఎంత సుజ్ఞాననిధివి నీ వెంత ఘనుండ 
వెంత నిను మెత్తు నని ప పల్కు నంతలోన 
చుజుకు చుజుకున నరుణవిస్ఫురణ మెజియ 
కరకరని తోచె తూర్పున ఖరకరుండు. 308 


ఉ. ఆల్ల ప్రభావతీరమణి యంత నిశాంతముం. జేరి నాంటిరె 


యల్లన కుందనంపుజిగియందపు మైంగయిసేసి నేటి క్రీ 
హల్లకభల్లతీవ్రనిశితాస్త హలాహలి కోర్వజాల రం 
జిల్లంగ రాజశేఖరుని చేరి సుఖించెద నంచు నెంచుచున్‌. 309 


గీ. రామచిల్కకు మేలోగిరంబునాన 
వాలుచక్కెరరసదాడిపాలచెటుకు 
లరటిపం డ్లిడి పసపార్చి యక్కు చేర్చి 
సెల వొసంగుమన్న నాముద్దుచిల్క యనియె. 310 


నలువదియొకటవకథ 


క. రంభవు నీవు విలాసవి 
జృంభణమున నిన్ను గనిన చిత్తజు డైనన్‌ 
శుంభద్రతితంత్రకళా 
రంభమునకుం దానే కదిసి ప్రార్థించుగదే! 311 


. ఇంద్రాదిదిక్చతులైన నీవడిపంచ 

బడి యందలములలో బరివసింప 
పోటుబంటులు నిజాద్భుతరణప్రాభవం 

బులు గోరికొనుచు నీ కెలను గొల్వ 
సోమయాజులు బహుస్తుతులు చేయుచు ప్రేమ 
బొదలని ముంగిట నొదిగియుండ 

సన్యాసు లతనుజర్జరితసర్వాంగులై 

యలర నీపాదంబు లాశ్రంయింప 


గీ. అందటీకి నన్నిరూపంబు లగుచుం జెలంగి 
భువనమోహనశృంగారభవనమైన 
నీమహిమ నీ వెలుంగక నేంటి కిట్టు 
లొక్కనృపమాత్రునకుం జిక్కి యుండందగునె. 312 


క. అని పల్క నద్భుతంబుగ 
విని సురలోకముననుండి వెన నే నిచటన్‌ 
జనియింప నేమిగారణ 
మనుడు ప్రభావతికి యల శుకాగ్రణి యనియెన్‌. 313 


క. నలకూబరుండు హాలా 
హలకంధరు నాజ్ఞ నిచటి కరిగెడునాం డో 
లలనా! నీవు పితామహు 
కొలువునకుం జత యమర్చికొనియెద వచటన్‌. 314 


గీ. అమ్మహాప్రభుం బొడగాంచి ' 'యజ్ఞభవ! పు 
రాణపురుష! సరస్వతీప్రాణనాథ! 
సకలజంతువినిర్మాణచతురహృదయ! 
యనుచు కైవార మొనరించి యాతురంబ. 315 


సీ. కాశ ధరించి రంగస్థలంబున నిల్చు 
చెలువ మాయజుందైన తలపంగలండె 


ర్‌ 


సభ విసయమునొద యభినయము ఘటించు 
మెలకువ గురుంజైన మెచ్చంగలండె 
కరలక్షణప్రయోగరమణచాతురి 
యభినుతింపంగ, శేషుండైనంగలండె 
కలికికన్నులకటాక్షంబు లంభోజాత 

శరుంజైన మరలింప చాయంగలండె 


గి. బెరయని చూచువారెల్ల యభినయింప 
కలికివాల్‌ జూపులను శిరఃకంపనముల 
యొరపుటెలనవ్వు ముద్దు మైసిరి బెడంగు 
మించ నటించుటయు న వ్విరించి గాంచి. 316 


గీ. మెచ్చితి వరంబు వేడు మో మచ్చకంటి 
యనుచు వచియించువేళ నీయనుగుచెలి యొ 
కర్తె నలకూబరుడు ధాత్రి గదియువార్త 
విన్నవించిన మదిలోన జన్నంబో యి. 317 


చ. కడు బెగడొంది సోగతెలిగన్నుల గుల్కెడు నీరు గ్రుక్కు 
చున్‌, సిడిముడుపాటుతో నలకుశేశయగర్భపదాంబుజద్వ 
యం, బిడి కడతేర నీవిరహభారభరం బిక మద్భుజంగు నె 
న్నడు గనుగొందు నొక్కొ కరుణామతి నానతి యిమ్ము నావుడున్‌. 318 


ఉ. నీనయమార్గవైఖరికి నే మది మెచ్చితి నీలవేణిరో 
నీనలకూబరుండు ధరణీస్థలికిన్‌ ఇపినాజ్ఞ నేగుటన్‌ 
పూని త్వదీయమోహపరిపూర్ణమతిన్‌ వెతనొదియున్న ని 
న్నా నవమోహనాంగు నెనయన్‌ సమకూర్చెద నమ్ము నెమ్మదిన్‌. 319 


గీ. అల్ల హరునాజ్ఞ దప్పింప నలవిగాదు 
కాకయుండిన నేమి భూలోకముననె 
నీకు నలకూబరునితోడ నిర్దరేంద్ర 
పురి ననుభవించునట్టుగ నెఖీ నమర్హు. 320 


ఉ. కావున నీమనంబునకుం గాక వహించంగ నేల పొమ్ము ధా 
త్రీవలయమునం దవతరింపు మటంచు వచించునంత నాం 
డీవరవైశ్యవంశమున నేపుదలీర్చ జనించినావు రం 
భా వనజాక్షి వీవ మితభాగ్యశుభో న్నతివో ప్ర ప్రభావతీ. 321 


క. అనిపల్క జగచ్చక్షుం 
డనువీరనృసింహు. డుగ్రుండై తిమిరమహా 
దనుజేంద్రు నేపడంచుట 
గని కాంత నిజాంతిపురము గదిసె నరేంద్రా! 322 


గీ. అలప్రభావతి మజునాం డహఃపయోధి 
నానృ్ఫపాలుని నవమోహనాంగసంగ 
మైకవాంఛాపదము నొయ్యన తనించి 
మించి కురుమాపు నెజిసంజ మెజయునంత. 323 


చ. చిలకలకొల్కి మేన గయిసేసి నృపాలునిచెంత( జేరగాం 


దలచి శుకాధినాథునరుతన్‌ వెసనిల్చినమాత్రశూన్యది 
కలమున గౌలి నిల్వబలుకన్‌ విని సంశయమంది కుందుచో 
చిలికెడుప్రేమ నిట్టులను చిల్క సుధారసధార లొల్కగన్‌. 324 


నలువదిరండవకథ 


గీ. దుష్టశకునము విననయ్యె తోడ నేమి 
యనుభవించంగవలయునో యని తలంచి 
మిగుల దిగులొంద నేటితో మీననయన! 
యదియె మంచిదటంచు నీమది గణింపు. 325 


క. అది యెట్టు అనిన విను నె 
మది చెలంగ నీవిభుడు మమతం మటీడె 
బ్బదినాళ్లనాటి కిలుజే 
రుదు నని వాక్రుచ్చి చను టెటుంగవె మగువా! 326 


వ. కావున. 327 


ఉ. నే డత డిల్లు జేరు రమణీ! వెస డెబ్బదినాళ్లు సెట్ల న 
పోండిమి నీ వెదుర్కొని విభుం గని మొక్కి రహన 
వేడుక లుప్పతిల్ల తనువిందొనరించి కి య. 
క్రీడల దేలవమ్మ' సుచరిత్రలు ని న్ననయంబు మ 328 


వ. అని వచియించుచిలుకం గనుగొని ప్రభావతి యిట్టనియె. 329 


గి. కంటిపడ వేసుకొంటి నోకథలకారి 
ముద్దురాచిల్క నిను నమ్మి మోసబోతి 
నింక నే మనగలదాన నేమి సేతు 
ననుచు దినానులాపంబు లాడుటయును. 330 


క. ప్రాణ మనిత్యము నిత్యము 
మానంబని కావు ప్రాణమానంబులలో 
మానమె కాయందగు నను 
మానం బిక నేల నిలుపు మానం బనియెన్‌. 331 


వ. ఆసమయంబున. 332 


సీ, బహువిధసంభారభారముల్‌ తోనున్న 
పెరికిటెద్దులుగుంపు లొనసిగొనంగ 
స్ఫుటసుగంధజలప్రపూర్ణములైనట్టి 
కంచికావళ్ళశృంగార మెసగ 
భాస్కరపండితప్రముఖదేవబ్రాహ్మ 
ణాళి యాశీర్వాదనాద మెసంగ 
భవ్యసాధ్వీహనీ పాదార్పితంబులై 
వితతవైఖరుల నారతులు బొసగ 


గీ. బహువిధంబుల రాజవైభవము మెజియ 
బంధు లిరువంక నొరయ సౌభాగ్యలీల 


తననగరు జేరె శుభముహూర్తమున వేట్క 
వెల్లివిరియంగ మలయజావల్లభుండు. 333 


క. అంతట తత్కాంతామణి 
పొంతన తనప్రాణవిభు పొడగనియు మహీ 
కాంతునిరతి సమకూడని 
చింతన్‌ వెసకానరాని శృంగారమునన్‌. 334 


గీ. జారి మండికొనినచందాన తనమేని 
చెలువ మపుడు పతికి సెలవు చేసి 
గంటుతోడ మిత్రగణ మెన్న సమధిక 
శ్రీల కాపురంబు చెలంగుచుండె. 335 


వ. తదనంతరంబ. 336 


చ. తనతలిదండ్రులం గని యథావిధి భోజన మాచరించి పెం 
చిన శుకసార్వభౌముని భజించి ప్రియం బొనరించి సౌర్వభౌ 
మున కతిలోకవస్తువులు ముంగలకానుకగా నొనర్చి పే 
ర్చినముద మొప్ప నమ్మదనసేనుండు నెమ్మది నుండు నంతటన్‌. 337 


క. చిలుక దను మోసబుచ్చుట 
యలమిన్‌ తద్వైశ్యవరుం డిలు సేరుటయున్‌ 
కలకంఠీమణిదూతియు చని 
తెలుపన్‌ విని యన్నరేంద్రతిలకం బలుకన్‌. 338 


ఉ. హల్లకపాణిపొందు మది నర్మిలిగోరుట చందమామ గ్రు 
క్కిళ్ళయినట్టులయ్యె పవళింపగ నేం డిక నేమి సేతు నీ 
పల్లవికార్యసంఘటనభావ మెజుంగక యింత సేసెనా 
యుల్లము తల్లడిల్లెడు నయో యని మోహవిషాదవేదనన్‌. 339 


క. ఈరీతి నుండనేమో 
కారణమున కీరమయ్యె గావలె దీనిన్‌ 
జేరి యది తెలియదగునని 
యారూఢి వివేకశాలియై విభువిభుం డెలమిన్‌. 340 


గీ. మదనసేనునియెజుక నమ్మదనుతేజి 
నంతిపురిలోన నపరంజి యరిది పనుల 
వింత నొకమేడనుండి యేకాంతవేళ 
సమ్ముఖంబున రావించి సవినయముగ. 341 


క. ఓరాజకీరశేఖర! 
నీరసికత మది గణించనేర్తునె యని నీ 
వేబుపషియంశంబున యవ 
తారము నొందితివొ విబుధధర్మము వెలయన్‌. 342 


చ. అనుటయు సంతసించి వసుధాధివునిం గని చిల్క పల్కు నో 
యనుపమశౌర్య! నే శుకమహర్షివరేణ్యుడ నీప్రభావతీ 
వనరుహగంధి ప్రాక్సనభవంబున మమ్ము భజించియుండె నా 


నెనరున సంధిలన్‌ గనుగొనన్‌ జనుదెంచితి నీశుకాకృతిన్‌. 343 


ఉ. వచ్చి ప్రభావతీవికచవారిజలోచన మమ్ము గొల్వ నే 
నిచ్చరహించువేళ జగతీశ కులార్లవపూర్ణచంద్ర! నీ 
వచ్చినప్రేమ నన్చిలువనంపుట కెద్ది గతంబు తెల్పవే 
మచ్చిక నన్న యానృ్ఫపకుమారుకు డత్యనురాగవైఖరిన్‌. 344 


వ. ఆప్పు డయ్యప్రతిమప్రభావంబుగల లీలాశుకంబునకు సకలవివిధోపచారంబుల 
సమంచితోపమకుటసబహుమానంబుగా యతని సాక్షాద్దెవమని మనంబున భావించి 
ప్రదక్షిణప్రణామసంభావనపూర్వకంబుగా మృదుమధురగంభీరభాషణంబుల నిట్లనియె. 
345 


ఉ. కామకలాశుభాకరశుకప్రవరున్‌ గనుగొంటి నేడు నా 
బాములు వీడుకొంటి నను ప్రాజ్ముఖుం జేయదలంచికొంటి నా 
స్వామియు నీవెకా మటిీ కృతార్థుడ నీదుసుబుద్ధి వింటె నిం 
కేమి యొనర్హు దెల్పగదవే యన కిరవరేణ్యుః డిట్లనున్‌. 346 


క. వామాక్షీజనమోహన 
కామాంధుం డైనయతనికథ విను మును సు 
త్రామముఖు లనుభవించిన 
బాముల మది దెలియు మోనృపాలకతిలకా! 347 


స్స్‌ కాకుస్థకులుండవై కలనృపుల్‌ నినుగొల్వ 
మఖుః డేజగద్ధితమహిమ నదె 
పడరాని యిడుముల బడియు బొంకు నెలుంగ 
కలహరిశ్చంద్రుండు నలసి యలసి 
యల్ల విశ్వామిత్రు డతిబన్నములవఎట్ట 
రాజమార్తాండుడై గ్రాలెగాదె 
సామ్రాజ్యవైభవశాశ్వితుం డయ్యును 
జనకుం డత్యంతసుజ్ఞానదిప్తి 


గీ. యతులితోత్సాహవిదితమై యలరునట్టి 
మహిమ వెలయు సద్భక్తసామంతశాలి 
వగుచు వైరాజ్యవంతు.డవై సమస్త 
రాజ్య మేలగదయ్య యోరాజవర్య! 348 


గద్యము. ఇది 
న్రీమత్టాదిరీనృసింహకరు ణాకటాక్ష వీక్షణ సమాగతకవితాధారపాలవేకరికులకలశాంభోనిధిసుధాకర 
తాడి గోళ్లకరియమాణిక్యనృపహర్యక్షపౌత్ర పవిత్రచరిత్ర కదురధరామండలాఖండలపుత్ర 
విద్వత్కవిరక్షణానుసంధాయక కదిరీపతినాయక ప్రణీతంబయిన శుకసప్త్రతియను 
మహాప్రబంధంబునందు. జతుర్ణాశ్వానము సర్వము సంపూర్ణము. 


1. వృషభేశ్వర నమశు (పూ) 


